మికె వక్ష 


1994 కథా సమీక్ష 


సమీత కులు 
ఆర్‌. ఎస్‌. సుదర్శనం మధురాంతకం రాజారాం 
కె రామో్యోహనరాయ్‌ విహారి 
కోడూరి] శ్రీరామూ ర్తి వీరొజీ 
ద్వానాళాన్త్రి అలకానారు 


ఆర్‌ .ఎస్‌.కె. మూరి 

ఎల్లారి శివారెడ్డి 

గోవిందరాజు రామకృష్ణారావు 
నాగసూరి వేణుగోపాల్‌ 
దేవరాజు రవి 

పీనా దేవి 

చిల్లర భవానీ దేవి 

కె.వి, లకీ? 


వాకాటి పొండురంగరావు 


పోలా పగడ నత్యనారాయణమూ ర్తి 
దేవరాజు మహారాజు 
కసిరెడి వెంకటరెడి 
a a 
జీడిగుంట రామచందమూ ర్తి 
ఒలేటి వార కతీశం 
కిరణ్‌ (ప్రభ 
ఎ. సూర్య పకొష్‌ 


ఎ.వి. జనార్దనరావు 
ఎలనాగ 


సంకలనక ర్త 


"వేదగిరి రాంబాబు 


శీ క్‌ ర ఇ కమ్యూ ని కేషన్స్‌ 
1.8.569/1/7, చిక్కడపల్లి, 
హైదరాబాద్‌ _ 500 020. 


ఫోన్స్‌ ; 


667665, 661116 


1994 SHORT STORY REVIEW 
Compiled by VEDAGIRI RAMBABU 


First Edition : January 1995. 


Cover Page 


BAPU 


Price 


Rs. 50/!- 


Cover Page Printing : 
PLANOGRAPHERS 
Chiragali Lane, 
Hyderabad. 


Inside Pages Printing , 


PADMAVAT{ ART PRINTERS 
1.1.517/B/1, New Bakaram, 

Gandhi Nagar, 94.500 380. 

Phones : 611413, 600547. 





(పముఖ కథా సమీక్షకులు, 

కథా సంకలనకర్త 

కి శ॥ డి. రామలింగంగారికి 
నివాళులతో ఈ “1994 కథా సమీకి 


ఆంకితం చేస్తున్నాను. 
అశ వదగిరి రాంబాబు 
26-1-95 


కథాభివందనం 


కథా సదస్సుల పరంపరలో _ మూడవ సదస్సు _ 1994 జూన్‌ ఆరవ 
తేదీన కడపలో జరిగింది. రాయలసీమ [పాంత కథా రచయితలు అధిక 
సంఖ్యలో హాజరయ్యారు. ఆ సదస్సు జరిగిన రోజునే _ సు పసిద్ద రచయిత, 
మా అప్పులు డా॥ మధురాంతకం రాజారాం _ 1994 కథా సమీక్ష - ఆలోచనని 
నాతోను, (శ్రీ వివారితోను చర్చించారు. ఈ ఆలోచన వారిది! అందుకే 
ముందుగా వారికి కృతజ్ఞతలు, 


ఆచరణలోకి దిగాము. తెలుగు పృతికల్లో కథల్ని (పచురిస్తున్న దాదాపు 
(పతీ పతికని చూళాము. అయితే, అన్ని ప తికల్ని విడిచి పెట్టకుండా చూడ 
గలిగామని చెప్పలేము. ఈ సమీక్షకెక్కని ప్మృతికలేమైనా మిగిలాయం టే, 
కేవలం ఆవి మాకు తెలియకపోవడమే! వాటిని సహృదయంతో మా దృష్టికి 
తెస్తే వచ్చే సంవత్సరము సమీక్షకు తప్పకుండా స్వీక రించగ లము ఏయే షృతి 
కల్లోని కథల్ని ఎవరెవరు సమీషిస్తే బావుంటుందో - స్థూలంగా _ ఒక (పణా? 
కని సిద్ధం చేశాము. స్సు పసిద్ద సాహిత్య విమర్శకులు, ‘ws: రచయితల 


సహకారాన్ని అర్జించాము. మేము కోరిన (పతి ఒక్కరూ _ వెనువెంటనే తమ 
అంగీకారాన్నీ , సంసిద్దత నీ తెలియజేశారు. 


ఆ తర్వాత కథల సేకరణ కార్యక్ర మం మొదలై ౦ది. అదొక పెద్ద 
యజ్ఞం. పాత పృతికల సేకరణ, కథల్ని విడదీసి, వాటన్నింటినీ ఆయా 
రచయిత మ్మితులకు పంపడం.అంతా (శమతో కూడిన పని అయింది. అయినా, 
శకి మేరకు సంతృప్తికరంగా చేయగలిగాము. ఇందుకు సహకరించిన మితు 
లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. 


ఈ సమీక్షలకు వ్యాసాలందించి నవారు _ ఎవరికి వారు లబ్ద (పతిష్టులు! 
వారి వ్యాసాలు _ 1994 లో వివిధ వతికల్లో, (వసార మాధ్యమాళ్లో (పసారమైన 
కథల తీరుకెన్నుల్ని - ఆత్యంత సమ్మగంగా కాకపోయినా _ స్థాలీపులాక 
న్యాయంగా - పరామర్శించాయి. 


(ప్రయత్నం వ్యయ [ప్రయాసలతో కూడుకున్న బృహత్కార్యం. కథాభ్యు 
దయం వట్ట వున్న (శద్ధ మాతమే ఇంతటి పనిని నిర్వహించేందుకు తోడ్పడిందని 
శ్వా 
సవినయంగా తెలియజేస్తున్నాము. 


ఈ సమీశా గంథ [పచురణకు పూనుకోవడంలో _ ఏ వతికని గానీ, 
సంపాదక వర్గాన్ని గానీ, కథకుల్ని గానీ విమర్శించి, నొప్పించడం మా ఉద్దేశం 
ఎంత మ్యాతంగాదు. మంచి కథలు రావడానికి ఇలాంటి సమీక్ష దోహదం 
చేస్తుందనే సదాశయం మాతమే ఈ పూనికకు కారణం. వ్యాసక ర్రల్లో (పతీ 
ఒక్కరికీ _ “పేరుపేరునా - వారి సహకారానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. 
వ్యాసాలు చివరిదాకా వస్తుండడంతో ఒక క్రమంలో వ్యాసాల్ని (ప్రచురించలేక 
పోయాము. ఈ అసౌకర్యానికి శంతవ్యులం. 


ముఖచ్చి తాన్ని భావస్ఫోరకంగా చ్చితించి, అతి తక్కువ వ్యవధిలో 
అందించిన _ |పముఖ చితకారులు, మా [శేయోభిలాషులు శ్రీ బాపు గారికి 
ధన్యవాదాలు. 


పుస్తకాన్ని సకాలంలో ముదించి ఇచ్చిన పద్మావతీ (పింటర్స్‌ యాజ 
మాన్యం వారికీ, కార్మిక బృందానికీ అభివందనాలు. 


పుస్తకం చివర్లో 1994 లో విడుదలై న కథానికా సంపుటాలు, సంకల 
నాల వివరాలు; కథా అవార్డుల వివరాలు, విశ్వవిద్యాలయాల్లో కథమీద 
జరుగుతున్న పరిశోదన వివరాలు కూడా |పచురించాము ఈ వివరాల సేకరణకు 
తోడ్పడిన అందరికీ కృతజ్ఞతలు. 


ఈ 'కథా సమీక్ష (పయత్నాన్ని (పతి సంవత్సరము కొనసాగించాలనే 
అభిలాష, ఆకాంక్ష! కథా (పీయుల (పతి ఒక్కరి సహకారాన్ని ఆర్షిస్తూ ఆ 
నూచనలు, సలహాలు కోరుతూ_.శలవు.... 


పీ 
వేదగిరి రాంబాబు 
26.1.95 


bad pat బ్రా ప్రా సై హిత pd సాకీ 
ఫస స్‌ 6 జవ రారా తకు గ్‌ గ ౧ 


౧ 0౦0 “ఎ రాలా వ్‌ లు [0 ™= 


ఈ పుస్తకంలో సమీక్షలు 


పతిక 
రచన, ఆహ్వానం మాసవ,తికలు 
ఆం ధభూమి దినవతిక 
ఉదయం దినపతిక 
విశాలాంధ దినష తిక 
ఆంధ పభ దినవతిక 
ఆం|ధభూమి వారపు తిక 
జాగృతి వారప తిక 
ఆం|ధ|పభ వారవ తిక 
ఆం ధభూమి మాసవ తిక 
ఆర్టీసీ (పస్థానం మాసపు తిక 
పల్లకి వారపు తిక 
మయూరి వారష్మ తిక 
స్వాతి సవరివారప తిక 
ఇండియా టుడే పక్షవ తిక 
సుప్రభాతం పక్షష్కతిక 
స్వాతి మాసష తిక 
వనితాజ్యోతి మాసపతిక 
వనిత మాసప, తిక 
విపుల మాసపష్మత్రిక 
తెలుగు విద్యార్థి కథలు 
ఈనాడు ఆదివారం 
మరికొన్ని వతికలు.... మరికొన్ని కథలు 


“పీజీ నెంం 


13 
19 
26 
48 


65 


రెడ 

92 

96 
107 
113 
122 
128 
134 
149 
157 
168 
179 
195 


23, 


25. 


27. 


మిత వాక్యం 

తెలుగు కథ _ వ్యతికల |పోత్సాహం 

దృశ్య. శ్రవణ మాధ్యమాలలో కథ 
విశ్వవిద్యాలయాల్లో తెలుగు కథ 

సాహిత్య సంస్థలు _ తెలుగు కథ 

ఆం ధజ్యోతి దిన, వారష్మ తిక లు 
విశ్వవిద్యాలయాల్లో తెలుగుకథ వరిశోధన వివరాలు 
94 లో విడుదలై న కథాసంపుటాలు 

94 లో కథల పోటీలు 

94 లో కథా అవార్డులు 


205 
211 
217 
226 
228 
231 
241 
245 
251 
255 


రచన, ఆహ్వానం 
వూసప్మతికలు 


తెలుగులో షతికలకు కొదవలేదు గానీ . వాటిల్లో అధికభాగం వంటింటికీ , 
పడకటింటికీ పరిమితమైపోవడంతో _ విలువలు వున్న ష్మతికలకై ఆరాటం 
సాహితీపరుల్లో గత దశాద్దిగా వుంటున్నది. ఈ పరిస్థితిలో ఎవరో ఏదో చేస్తారని 
వేచి వుండడంకం టే స్వయంగా నడుం బిగించడం మంచిదని భావించిన శ్రీ సాయి 
కృషి ఫలితంగా “'రచని పటిక ఆవిర్భవించడమూ, ఆ తర్వాత కొద్దికాలానికి 
“ఆహ్వానం' రావడమూ _ ఈ మధ్యకాలంలో కథాసాహిత్యాభిమానులకు ఆనందం 
కలిగించిన విషయాలు. (“రచన వచ్చి మూడేళ్ళయింది. “ఆహ్వానం” వెలువడి 
రెండేళ్ళు దాటింది.) 


నేడు తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన (ప్రభావం అని చెప్పదగిన 
స్త్రీవాద ధోరణికి 'ఆహ్వానం' పెద్దపీట వేస్తుంది. “స్త్రీవాద కథ' అనే శీర్షికతో 
ఈ పతిక దాదాపుగా (పతీ నెలా ఒక కథను (పచురిస్తున్నది. అంతేగాక . 
యితర శీర్షికల్లో (పచురించబడే కథల్లో కూడా పలు సందర్భాలలో స్త్రీవాద 
కథలు హెచ్చు సంఖ్యలో చోటు చేసుకొనడం గమనించవచ్చు. (అలా అని _ 
మిగతా తరహా కథలను ఈ పత్రిక |పచురించడం లేదని అర్థంకాదు.) 

ఇది రాస్తున్నప్పుడు నా మనసులో 'ఆహ్యానంిలో వచ్చిన 'భావుకత' 
కథ మెదలింది. (రచన : జి, రేణుకాదేవి, జూలై 1994 సంచిక.) 

“_మీరు సూర్యోదయాలు చూస్తూ పరవశించేవేశ మీకోసం మేం 
కాఫీలు కలుపుతూవుంటాం. మీరు వర్షాన్ని చూచి పులకించేవేళ మీకోసం మేం 
వేడివేడి పకోడీలు చేస్తూవుంటాం.... మీరు హాయిగా ఆదమరచి న్నిదపోయేవేళ 
ప్రీ పిల్టలకు మేం పాలిస్తూ జోకొడుతూవుంటాం__" అంటుంది ఈ కథలోని 
రాధ అనే యిల్లాలు భావుకులయిన తన భ ర్తలా౦టి “మగమవోరాజా' లను 


1994 కథా సమీక్ష 


తలుచుకుంటూ మగవాడు ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించుకుంటూ _ సంసార 
రథం నడవడానికి నాలుగు రాళ్ళు తెచ్చిపారేస్తూవుంటే ఇల్లాలు యింటిపనినీ, 
వంటపనినీ చెయ్యడం సహజమైన విషయమే కావచ్చు. కాని. యింటి యిల్లాలిసీ 
అమెచేసే చాకిరీని పురుషుడు చిన్నచూపు చూడడంలోనే వుంది అసలు కథ. 

ఈ కథలోని (పదీప్‌కు తాను గొప్ప భావుకుణ్ణని గట్టి నమ్మకం. మంచు 
బిందువులనూ, ఆకులపై జాలువారే వర్షపు చినుకులనూ, నిండు పున్నమి 
వెన్నెలనూ చూచి అతనిలోని రసహృదయం పొంగిపొరలుతుంది. 

“ఆ ఎండలో వర్షపు చినుకులు ఎంత అందంగా మెరుస్తున్నాయో చూడు.” 
అని అతడు అనవచ్చు. కాని. ఆమెకు మాతం ఆ క్షణంలో డాబా మీద 
ఆరబోసీన వప్పులు, ఆరేసిన బట్టలు జ్ఞాపకానికి వస్తాయి. పండు వెన్నెల 
కొబ్బరి ఆకులమీద పడి మెరిసిపోతున్న దృశ్యం చూచి ఆతడు పులకించి 
పోవచ్చు. కాని _ (పొద్ద సమానం చాకిరీ చేసి వ్మిశాంతి కోరుకునేవేళ ఆమెకు 
చందుడు మబ్బు పచ్రేసినట్టు, వెన్నెల మసక బారినట్టు అనిపించడం సహజం. 

“నాలాంటి భావుకుడికి సీలాంటి అభిరుచి లేని భార్య దొరికింది. 
ఏం చేస్తాం. నా ఖర్మ!” అని అతడు నోరు పారేసుకోవచ్చు. కానీ, “నేను 
సరిగ్గా ఆరు గంటలకు వేడి వేడి కాఫీ యివ్యక పోతే అతనిలోని భావుకుడు 
కిటికీ దగ్గిరే పడి చచ్చిపోడూ _ ” అనే ఆమె మూగవేదన అర్థరహితం కాదు. 
ఒక స్రీ హృదయంలోని ఆవేదనకు అద్దంపచే కథ యిది. స్రీ-పురుష సంబంధా 
లకు సంబంధించిన పలు అంశాలను పస్తావించే కథలు ఈ మధ్యలో చాలా 
వచ్చాయి గానీ యిలా ““పకృతిని చూడడం మానసికోల్పా సాన్ని పొందడంలో 


గూడా ఆడ.మగల మధ్య తేడా'' వుండేందుకు గల అంకాన్ని |పస్తావించిన 
కథలు రాలేదనుకుంటాను. 


“ఓల్లా' రచించిన “ఆయోని"” కథ 'ఆహ్మానం' మేనెల చలం శతజయంతి 
(వత్యేక సంచికలో వచ్చింది. ముక్కుపచ్చలారని పదేళ్ళ బాలికను కొందరు 
దుండగులు బలవంతంగా ఎత్తుకుపోయి దారుణంగా మానభంగం చేసీ తమ కామ 
వాంఛను తీర్చుకోవడం మాతమే కాకుండా - ఆమెను కామవిషయానికి సంబం 
ధించిన యం్మతంగా మార్చిన ఉదంతం ఈ కథకు కేంద బిందువు. ఈ కథను 
బాలిక అంతరంగంలోంచి ఆవేశవూ5తంగా జుగుష్ఫను కలిగించేరీతిలో చెప్పడం 
వల్లనూ, స్త్రీకి యింతటి విపత్తు కలగడానికి కారణమైన 'యోని' పై వ్యధా 


1994 కథా నమీశ 


పూరిత ఆగహాన్ని వ్యక్తం చెయ్యడంవల్పనూ _ యిటీవల వస్తున్న యితర శ్రీ 
వాద కథలలో కనబడని విలక్షణత యిందులో కనబడుతుంది. 

“నేను 'అయోని' గా పుడితే ఎంత బాగుండేది?. ఈ పదం నాకు ఎంత 
బాగుందో. “అయోని' _ మీకు కోపంగా వుందా? చీదరగా వుందా?. అసహ్యంగా 
వుందా?. కాని, మీకు నా కోపంగురించి, చీదరగురించి ఏమీ తెలియదు. తెలిస్తే 
నా కోరిక తీరాలని దీవిస్తారు” అంటుంది ఈ కథలో మనకు కథచెప్పే పదేళ్ళ 
అమ్మాయి. 

Sigmun Freud స్తీ విమాచనాద్యమానికి మూలం Castration Com. 
plex అని అన్నాడు. (చిన్న తనంలో ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు వున్న 
జననేందియాన్ని చూసి తమకూ అలాంటిది వుంటే బాగుండునని ఆనుకుంటారట. 
తమకు అలాంటి ఆవయవాన్ని యివ్వలేదని తల్లిపై ద్వేషాన్ని పెంచుకుంటారు. 
అంతేకాదు _ తాము ఏదో తప్పు చేసినందున తమ జననేందియం ఖండించటడి 
అలా తయారయిందనే ఆత్మన్యూనతా [భాంతితో కృంగిపోతారు _ అంటూ 
(ఫాయిడ్‌ దీనికి Castration Complex అని పేరు పెట్టారు.) స్రీలు తాము 
పురుషులకన్నా తక్కువవాళ్ళమని అనుకోడానికి, పురుషుడు స్త్రీ మీద అధికారం 
చెలాయించడానికి మూలకారణం Castration Complex అని |ఫాయిడ్‌ 
అధి పాయం. అయితే, ఈ కథలోని పరిస్టితి వేరు. 


ఈ కథలోని ఆమ్మాయి చిన్నతనంలో, బట్టల్లేకుండా వున్న మగపీల్లల 
జననేం దియాన్ని చూచి, వాళ్ళలా తనకు కాళ్ళ మధ్యలో అసవ్యాంగా వేలాడే 
తోక' లేనందుకు సంతోషించింది. వాళ్ళమీద తాను ఆథికురాలనుకుంది. 
అదృష్టవంతురాల ననుకుంది. కాని, పదేళ్ళు వచ్చేసరికి ఆ అధిక్యతాభావం 
న్యూనతాభావంగా మారిపోయింది. మగవాళ్ళ దౌష్ట్యం అనుభవంలోకి వచ్చి. ఆతి 
చిన్న వయస్సులోనే ఆ అమ్మాయి రోగాల పుట్టగా మారినప్పుడు, ఆ పుట్టుక 
పుట్టడం" తనకు “యోని' వుండడం ఎంత దుర దృష్టక ర మైన విషయమో తెలిసి 
వచ్చింది. 

“నేను చిన్నపిల్లను కాను, మనిషిని కాను. |ప్రాణినికూడా కాదేమో! 
ఒక యోనిని, అంతే _ అదొక్కటే. ఒక చిన్న కంతను. ఆ కంత కావాలి 
యిక్క-డకు వచ్చేవాళ్ళకు. వాళ్ళ రోగాలను ఆక్క డ పూడ్చి పెట్టి వెళ్ళిపోతారు. 
నేను _ నేను ఎవరు? _ అన్నం కలిపే చేయి నేనా? - అన్నం తినే నోరు నేనా? 


1994 కథా సమీక్ష 


....ఈ అన్నం నాకు పెస్టే యోని నేనా?” అనే ఆలోచన న్గూలదృష్టికి అస 
భ్యంగా అసహ్యంగా, జుగుప్సాకరంగా అనిపించవచ్చు. 

గ్రీలవట్ల జరుగుతున్న లైంగిక అత్యాచారాలను తప్పనిసరిగా |పతిఘ 
టించవలసిందే. కాని, అంతమాతాన న్ర్రీ తనకు “యోని' వుండకూడదని కోరు 
కొనడం అర్థరహితం కాదా? _ అలాంటి పరిస్థితుల్లో సృష్టి కార్యం ఎలా జరుగు 
తుంది? . రేవటి [వపంచపు మనుగడ ఎలా? . యిలాంటి పశ్నలు ఎన్నయినా 
వుండవచ్చు. ఒక సామాజిక సమస్యను వ్య క్రిపరమైన దృష్టిలోంచి చూచినప్పుడు 
కలిగే ఆసంబద్ధత యిందులో వున్నప్పటికీ - దీనిని ముక్కుపచ్చలారని ఒక 
బాలిక ఆకందనకు అక్షరరూపంగా భావిస్తే, అసంబద్దత కనబడదనుకుంటాను. 
“Oppression of women is rooted inthe male control of 
momen's fertitility and women's sexuality” అనే Alison 
72668 వంటి ఫెమినిస్టుల ఆవేదనను కూడా ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చు 
కొనవలని వున్నది. 

ఈ పతికలో వచ్చిన “అరుణ సంధ్య” (పి. సత్యవతి, ఆగష్టు సంచిక), 
““పరిష్కా రం” (డి. ఆర్‌. యింద - అక్టోబరు సంచిక) వంటి కథలు కూడా 
స్త్రీల అవేదనకు అక్షర రూపం యిచ్చే కథలే. “అరుణ సంధ్య'' కథలో 
సంసారం పేరుతో భర్తకూ, పిల్లలకూ ఒక యంతంలా ముప్పయ్‌ ఏళ్టు చాకిరీ 
చేని ఎలాంటి ఆత్మీయానుబంధాన్నీ రుచి చూడలేకపోయిన ఓ యిల్లాలు “ఏం 
చదవాలో నాన్న నిర్ణయించారు. ఎ బట్ట కట్టలో, ఎలా ఎలా మాట్లాడాలో, 
ఎవర్ని పెళ్ళాడాలో అన్నీ సమాజము, నాన్న నిర్ణయించారు. ఏం వండాలో, ఏం 
తినాలో _ ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు నవ్వగూడదో, ఎలా [బతకాలో సూర్య 
నారాయణ నిర్ణయించాడు. ఎక్కడ వుండాలో, ఎందుకు వుండాలో యిప్పుడు 
పిల్లలు నిర్ణయిస్తున్నారు.”' అనే ఆవేదన పురుషాధిక్య సమాజంలో అరణ్యరోదన 
కాక తప్పదనుకుంటాను 


యిక “పరిష్కాగం' కథలో తనని నిష్కారణంగా అనుమానించి, 

తనను మానసీకంగా హింసించిన భర్తకు యిల్లాలు చెప్పిన గుణపాఠం వున్నది, 

అంతేకాదు . పీలఅను విద్యా సంసలలో చేర్చుకున్న ప్పుడు తండి పేరు తప్పని 
౧ థి 

సరిగా రాయాలనే నియమంపట్ట నిరసన వున్నది. కట్టుకున్న వాడు భార్యాబిడ్డల్ని 

నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయినా . ఆ కొడుకు తండి పేరు మీదుగా 


1994 కథా సమీక్ష 


గు ర్రించబడాలని శానించే ఈ చ ట్లాల, న్యాయ వ్యవస్థల హీనత్వం, దౌష్ట్యాలపట్ట 
సవాలు వున్నది. 

యిక యితర తరహాల కథల గురించి చెప్పేటప్పుడు 'ఆహ్వానం'లో 
వచ్చిన “కులం”, చొక్కా. గుడ్డకోసం'”, “వడ్డచిలుకలు” కథలను పేర్కొన 
వచ్చు. 

ఈ ఏడాది ఈ పత్రికలో వచ్చిన కథలన్నింటికీ “కులం” (తోలేటి 
జగన్మో హానరావు _ నవంబర్‌ సంచిక) కథ నన్ను బాగా ఆకట్టుకుంది. 

“మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు” ఆని 
గురజాడ అప్పారావు గారు 'కన్యక'లో అంటే అనివుండవచ్చుగాక . నిజానికి 
ఈ లోకంలో వున్నది డబ్బున్నవారు, లేనివాడు ఆనే రెండు కులాలు మాతమే 
అనే సత్యం తరుచూ అనుభవంలోకి వస్తూ వుంటుంది. “కులం అంటే డబ్బు _ 
కులం లేనోడు అంటే డబ్బు లేనోడు” అంటూ ఈ కథలోని ముసలివాడు 
మనకు తెలియజె ప్పేది ఈ సత్యాన్నే. 

ఈ కథలోని ముసలాడు మనకు కథ చెప్పే వ్యక్తితో తన కొడుకు 
గురించి చెబుతూ “ఆడి కులం వేరు, మా కులం వేరు” అని ఆంటాడు. అంతే 
కాదు _ “మొదట్లో సొంత బిడ్డల్లోనే ఏరుఏరు కులాలుంటాయని నాకూ తెలీదు. 
తెలిసిం తర్వాత నా కులమేదో తెల్సుకుని మందైనా చెడ్డయినా కులపోళ్ల తోనే 
వుండాలనుకుని నావోళ్ళ దగ్గిరకు వచ్చేశాను ” అని అంటాడు. ఈ మాటలు 
మొదట్లో వినడానికి ఆశ్చర్యం కలిగిస్తాయి గానీ . కథ చివరి కొచ్చేసరికి 
“నిజమే” అనిపిస్తుంది. 

“సింకిపాతలవారు _ సీడవొళ్ళువారు = తెలివితక్కువవారు అంటూ 
మమ్ము కింద పెట్టకండి _ కించిత్తు డబ్బుంటే యింకిపోతాయండి యివన్నీ” 
ఆంటూ ఒకప్పుడు ఆ వూళ్ళోని గాంధేయవాది గాంధీ వంతులుగారు హరిజనుల 
ఆభ్యుదయంకోసం వరితపిసూవుండేవారు. ఆయనకు గాందీ తత్వమే సర్వస్వం, 
గాందీ పంతులు “లోకం తెలీని ఎరోడు." 

అందుకే కాం గెసనీ, దేశ సేవ అనీ, పెద్దలు యిచ్చిన ఆ స్తీపాస్టు 
లన్ని టిసీ కరిగించి నిర్ధనుడుగా చనిపోయారు. ఆ స్థితిలో = సాయం చేయవలసి 
వస్తుందని సంస్థ లెవరూ ముందుకు రాకపోతే . మన కథానాయకుడయిన 
హరిజన ముసలివాడు ముందుకు వచ్చి తన డబ్బులో దహన సంస్కార కార క 


1994 కథా సమీక్ష 


(క్రమం జరిగేలా చూశాడు. గాంధీ వంతులు కొడుకు పొట్ట గడవడానికి కూలీ 
వాడుగా మారి, ముసలివాడికి ఆత్మీయుడయ్యాడు. 

యిక ముసలివాడి కొడుకు కథ వేరు. చిన్నప్పటినుంచీ ఆతడు కష్ట 
వడి చదువుకుని "పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు. డబ్బున్న వాళ్ళ జాతిలో చేరి 
సోయాడు, ముసలివాడి మాటల్లో చెప్పాలంటే అతని కొడుకు “హరిజన | బాహ్మ 
అుడు” అయ్యాడు. గాంరీ పంతులు కొడుకు “బాహ్మణ హరిజనుడు.” ముసలి 
వాడి కొడుకు పెద్ద ఆఫీసరై, స్వంత మేనల్తుణి “తక్కువ తరగతి” వాడిగా 
చూస్తే, గాంధీ వంతులు కొడుకు ముసలివాడితో “సమాన స్థాయి” అయ్యాడు. 
కులంగాడి కంటే డబ్బుగాడు ఎంత శ క్రిమంతుడో చెప్పే కథ యిది! 


ధన స్వామ్య వ్యవస్థకుగల శ క్రినీ, దాని బలహీనత నూ గొర్లు మేపుకునే 
పిలల కథను అడ్డం పెట్టుకుని ఆస క్రిదాయకంగా చెప్పే కథ “చొక్కా గుడ్డ 
కోసం” (రచనః గంటేడ గౌరునాయుడు _ ఫీబవరి సంచిక), పెట్టుబడిదారీ 
న్యాయం ధనం కలిగినవారివేపే వుండేటప్పటికీ దానిక శం మాతం _వజల 
చేతిలోనే వుంటుందని ఈ కథ మనకు మరో మారు జ్ఞాపకం చేస్తుంది. 


ఈ కథలో “ఫిరంగి” అనే గొర్హు కాచుకునే కుర్రవాడు గోచీ గుడ్డకు 
కూడా నోచుకోక అనుభవించిన దారిద్వం కంపే. కొత బటలను ఆతడు 
సాధించుకున్న విధానం గొప్పది. కాళీపట్నం రామారావు చావు కథలో ధన 
స్యామ్యానికి వొచ్చిన చావు దెబ్బ జ్ఞాపకం వచ్చింది గౌరు నాయుడు కథ చదివి 
నప్పుడు అయికే.ఈ కథలో బీద కూలీలు చేసిన సహాయ నిరాకరణ 'గాందేయ 
సత్యా గహాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఈ ఏడాది వచ్చిన మంచి కథలలో 
యిదికూడా ఒకటి. 

మధ్యతరగతి మానవుల మరుగుజ్జు మనస్తత్వానికి, ఈ దేశంలోని లక్ష 
లాది యువకుల (అందులోనూ - అంధుల) ఆలోచనా సరళికి అద్దం వచ్చే కథ 
తల్లావజ్ష్యల పతంజలి ళాన్త్రీ “వడ్డ చిలుకలు” (వ్మపెల్‌ నెల సంచిక), మన 
దేశంలోవున్న సవాలక్ష దార్మిద్యాలలో ఆశయ దార్మిద్యం ముఖ్యమైందనే విష 
యాన్ని ఈ కథ (వముఖంగా మనముందు వుంచుతుంది, 

ఈ కథలు మాతమేగాక. “ _పసూతి వార్డు” (దాదాహయత్‌, జూలై 
సంచిక), “పిడుగులు” (చితాదేవి వ అక్టోబరు సంచిక), “విత్తనాలు” (పినాక 
పొణి _ జూన్‌ సంచిక), “ఊరుతల్లి” (స్వామి - డిసెంబరు సంచిక), “ఎగిరి 


1994 కథా సమీక్ష 


పోయిన చిలక” (బమ్మిడి జగదీశ్వరరావు _మార్చి నెల సంచిక) కూడా 
పేర్కొనదగ్గ కథలే. ఇతివృత్తాలలో వైవిధ్యం ఉన్న కథలు యివన్నీ, 

“ఆడపిల్ర వద్దు'అనుకునే మగవాడి మన స్తత్వపు కథను '*వనూతి వార్డు" 
కథ చెబితే . చిన్నప్పటినుండీ పిల్లల్ని చదువుల బరువుతో (కుంగదీస్తూ ఓక టో 
తరగతిలో పిల్ళవాడికి రేంకు మంచిది రాకపోతే బెంగ పెట్టుకునే ఆధునిక తల్లి 
తం|డుల మన స్తత్వానికి “పిడుగులు” కథ అద్దం పడుతుంది. 


ని 

తెలుగు వతికల్లో “రచనకు ఒక విశిష్టమైన స్థానం వున్నదని నా 
నమ్మకం. పత్మేకించి కథా సాహిత్యానికి ఈ ప్యతిక చేస్తున్న సేవ ఆత్యంత 
(వశంసనీయమైంది. మంచి కథలను [పచురించడానికి మ్మాతమే కాదు - మంచి 
కథలను కొ త్ర కథకుల చేత రాయించడానికి, కథల విశ్లేషణ చేసే అలవాటు 
పాఠకులలో కలిగించడానికి, ఈ వ తిక చేస్తున్న కృషి విస్మరించరానిది. 

సమకాలీన తెలుగు కథల్లో వుండే అన్ని తరహాల ధోరణులు 'రచని 
కథల్లో కనబడతాయి. మాటవరుసకు మన స్తత్వ విశ్లేషణ | పాధాన్యతగల కథల 
విషయం తీసుకుందాం. ఈ తరహా కథలు తెలుగులో చాలా తక్కువగా వస్తు 
న్నాయి. (మంచి కథల మాట సరేసరి) _ ఈ పరిస్థితిలో కూడా ఈ ఏడాది 
“రచన కథల్లో _ మానవ మన స్తత్వంలో ఆత్మన్యూనతా (భాంతిచేసే అలజడిని 
సమర్థవంతంగా మన ముందు వుంచే కథలు రెండింటిని చదవడం. నాకు ఆనం 
దాన్ని కలిగించింది. అవి  ““పార్యతి కల” (డా॥ వి, చంద శేఖరరావు), “షిడో 
'షైనియా" (యల్లంరాజు సరోజా నిర్మల) 

“పార్వతి కల' కథను కథా (ప్రహేళిక! $గ్రికలో 1వచురించారు. (“రచన 
జూన్‌ సంచిక.) (ఈ శీర్షికలో కథపై పాఠకుల విశ్లేషణను ఆహ్వానించడ౦ 
జరుగుతుంది ) ఈ కథ చదివినప్పుడు నాకు (పపంచ (వసిద్ధ చి తకారుడు 
విన్సెంట్‌ వాంగో (Vincent Vangogh 1853. 1890) విషాదమయ జీవితం 
జ్ఞాపకానికి వస్తుంది ఈ కథలోని చి తకారిణి పార్వతి బాల్యజీవితంలో దుర్భర 
మైన దారిద్యాన్ని అనుభవించింది. అంతకుమించిన భయంకర మైన అనుభ్రవా 


1994 కథా సమీక్ష 


లను చవిచూచింది. తల్లి వ్యభిచారం _ తల్లికీ తం డికీ నిత్యం జరిగే కొట్లాటలు 
తండి ఆత్మ హత్య. యివన్నీ ఆమె గీసిన 'రోదించే బాల్యం చితం వెనుకగల 
విషాద వాసవాలు. 


మనకు కథను చెప్పే డాక్టర్‌ ఆమెను గొప్ప చ్చితకారిణిని చెయ్య 
దలచాడు. చితకళలో తనకు తెలిసిన మెళకువలన్నీ ఆమెకు నేర్చాడు. ఆధునిక 
చితకళకు సంబంధించిన “ప్రోగెనీవ్‌ స్కూల్‌ అఫ్‌ ఆర్ట్‌'లో ఆమెను ఉన్నత 
శిఖరాలకు అధివహింప చెయ్యగలిగాడు. యింత సాధించగలిగినా వొంటరి 
తనం, అభ దతాభావం, బాల్యంనాటి విషాద సంఘటనలు రగిలించిన ఆత్మ 
న్యూనతాభావం ఆమెను వదలలేదు. 'ఈ క్రీర్రి కిరీటాలు, ఈ ఆహా ఓహోల పై 
నాకిన్నడూ కోర్కె లేదు. నాక్కావలసీంది ఒక్క టే జ _పేమ, నేనెప్పుడూ 
రుచిచూడని అమ్మ | పేమ. కలలకే పరిమితమైన నాన్న | పేమి అనే కలవ 
రింపు తప్పలేదు. 


తనను కేవలం ఒక శీమ్యరాలిగా మ్మాతమే చూచి, పసిబిడ్డలా తనను 
( పేమించిన డాక్టర్‌ నుండి ఆమె తాను కలలుగన్న తల్లి పేమనూ, తండి 
(పేమను వాంఛించింది. అంతేకాదు _ భయంకర మైన బాల్యపు సీడలు సోకని 
చల్లటి సాంసారిక జీవితం అతడి నుండి పొందగలననుకుంది. కాని _ డాక్టర్‌ 
వివాహితుడు. ఆమె కోరికను ఆంగీకరించలేడు. “భార్య హోదా కూడా వద్దు. 
|వవంచం కన్నువడని ఏకాంతంలో నీ స్త్రీగా వుండిపోనీ” మనే కోరికను అంగీక 
రించేందుకు డాక్టర్‌ లోని సంస్కారం అడ్డువచ్చింది. 


ఫలితంగా ఆమెలోని ఆత్మన్యూనతా [భాంతి భగ్గుమంది. ఆమెలో 
Reaction formation జరిగి _ డాక్టర్‌ పట్ట ఆమెకు గల (పేమ భావం 
ద్వేషభావంగా మారిపోయింది. అంతేకాదు, డాక్టర్‌ పె రగిలే కసిని తనపై 
మళ్ళించుకుని Masochic Sabotage లో అఆశ్షరాలా తనను తాను కాల్చుకోవ 
డానికి పయత్నించింది. తాగుబోతుగా మారింది. కసిగా వ్యభిచరించింది. 
నలుగురలోను అల్పరిపాలయింది. అయినా _ ఆమె కనీ తీరలేదు. ఆధునిక 
చ్మితకళకు ఒక అపురూపమైన ఆలయంగా తాను అవోర్మాతులూ కష్టపడి 
రూపొందించిన చితాలయం ''అభినవ”*ను కాల్చుకుని, ఆ మంటల్లో తానూ 
కాలి నునీ అయిపోవాలనుకుంది. 


1994 కథా సమీక్ష 


“ఆభివవ'ను డాక్టర్‌ రక్షించ లేకపోయినా పార్వతి (పాణాలను మాతం 
రక్షించగలిగాడు. “ఇండియన్‌ ఆర్టిస్ట్‌ - సోషలాజికల్‌ ఆండ్‌ సెకాలాజికల్‌ 
స్టడీ'' అనే విషయంపై గెస్ట్‌ లెక్చర్‌ యివ్వడానికి వచ్చిన డాక్టర్‌ _ తనకు 
అత్యంత (పీతి పాతురాలయిన ఓక కళాకారిణి ఆంతరంగప్ప సంక్షోభాన్ని 
తొలగించేందుకు నైకియాటిస్ట్‌గా వ్యవవారించవలనీ వస్తుందని బహుశా 
ఊహించి వుండడు. కూలీకూలని కల పార్వతిది. చక్కటి కథా శిల్పమున్న 
కథ యిది. 


“షిడో-షెనియా” (యల్లంరాజు సరోజా నిర్మల రచన _ మార్చి సంచిక) 
కథలోని పధ్మ|(పియ కూడా ఆత్మన్యూనతా (భాంతిలో ఆటమటించిన వ్యకి. 


ఆమెలోని ఆత్మన్యూనతకు కారణం _ తనకన్నా తన చెల్లెలు అన్నింటా అధికు 
రాలు కావడం. పద్మ్మపియకం టే ఆమె అందగత్తె, ఆరోగ్యవంతురాలు. తను 
నేర్చుకుందామనుకుని కూడా నేర్చుకో లేకపోయిన నాట్యాన్ని అభ్యసించే అవ 


కొశథం కలిగిన అదృష్టవంతురాలు. ఆఖరికి _ తనకన్నా తన చెల్లెలు పెళ్ళి 
ముందు జరిగింది. ఇవి అన్నీ ఆమె హృదయంలో బలమైన గాయాలు చేశాయి. 
ఆత్మన్యూనతా [కాంతి ఫలితంగా మానసిక రుగ్మతకు లోనయిన వ్యక్తుల విష 
యంలో అధికంగా వుండే Suffering Hero dreams, Congering Hero 
dreams. యివన్నీ మనకు పద్మ|పియ జీవితంలో కనబడతాయి. 


ఈ కథ చదివినప్పుడు నాకు చాలాకాలం [కితం చదివిన బుచ్చిబాబు 
కథ “ముందు వెనుకలు మధ్య - చిన్న వెనుకలు తథ్యం” జ్ఞాపకానికి వచ్చింది. 
ఇతివృత్తాల విషయంలో రెండింటికీ తేడా వున్నప్పటికీ _ చెల్లెలిని ద్వేషించే 
విషయంలో బుచ్చిబాబు కథలోని కాంతానికీ, సరోజా నిర్మలగారి కథలోని 
పద్మ|పియకూ పోలికలు కనబడతాయి. కథగా దానికి వుండాల్సిన సహజత్వానికి 
యిబ్బంది కలగలేదు. మానసిక సంఘర్షణలు మనిషి వ్య క్రిత్వంపై ఎలాంటి 
(వభావాన్ని చూవుతాయో ఈ కథలో రచయిత్రి చక్కగా ఆవిష్కరించారు. 


మనిషి మనస్తత్వం సముదంపై రేలియాడే 'ఐస్‌బర్ల్‌ ' లాంటిదని 
అంటారు మన స్తత్వ శాస్త్రజ్ఞులు. పైకి కనబగేదానికం పే కనబడని భాగమే 


1994 కథా సమీ 


ఎక్కువ యిలాంటి “కనబడని” భాగం గురించి పరిశోధించిన మన స్తహ్య శాస్త్ర 
జ్జులు రూపొందించిన సిద్దాంతాల ఆధారంగా కథలు రాయడం ఒక (పత్యేకమైన 
కృషి. ఒకప్పుడు గోపీచంద్‌, బుచ్చిబాబు యిలాంటి కథలు కొన్నింటిని గుర్తుం 
చుకోదగ్గ రీతిలో రాశారు. మళ్ళీ ఆలాంటి మంచి కథలు వచ్చేందుకు ఎదురు 
చూడాల్సివుంది. 


ఈ మధ్య అన్ని ప్మతికలలో నస్తున్నట్టుగానే 'రచన'లో కూడా స్త్రీ 
వాద దృకథంగల కథలు కొన్ని వచ్చాయి. వాటిల్లో “ది రేప్‌'కథ (రచన: 
కె, యస్‌ రమణ, 'నప్రైంబరు సంచిక) నన్ను బాగా ఆకట్టుకుంది. “గర్భా 
దానం గదులలోనే ఈ దేశపు స్రీల (పేమ చరితలు [పారంభం. అంటే 
“రేప్‌'తో___* అని చలంగారు “మ్యూజింగ్స్‌'లో అన్నమాటలు జ్ఞాపకానికి 
వచ్చాయి నాకు ఈ కథను చదివినప్పుడు. 

ఆడపిల్లకి పెళ్ళి చెయ్యడం ఏకైక కర్తవ్యంగా భావించి.ఆమె అభిరుచులు 
వేటినీ లెక, లోనికి తీసుకోకుండా ఏకవక్షంగా అన్నీ తాను ఆలోచించి, మూడు 
ముళ్లు వేయించి 'అమ్మయ్య' అనుకోవడం ఈ దేశంలో సాధారణమైన విషయం. 
పెళ్ళి కుదిరననాటినుండి ఆడపిల్ల అభిరుచులు, అలవాట్లు, అలంకరణలు, అన్నీ 
అత్తవారికి తగినట్టు మార్చుకోవాలి. పెద్దవాళ్ళు చేసుకున్న ఒప్పందం |పకారం. 
ఆనాటివరకూ ముక్కూ. మొహం తెలియని వ్య క్రికి ఓ రాతిపూట పడగ్గదిలో 
సర్వం అర్పించుకోవాలి. ఈ తంతులో కష్టసుఖాలు స్యయంగా అనుభవించాల్సిన 
స్త్రీకి ఏ విధమైన పాతా లేకపోవడం _ పెద్దవాళ్ళు ఆడించిన తోలుబొమ్మలాట 
ఆడాల్సిరావడం _ ఒకనాడు చలం రానీనా, మరోనాడు రంగనాయకమ్మ రాసినా 
అన్నింటా ఒక టే వ్యధ. 


“ది రేస్‌" కథలోని “స్వర్ణ! అనే ఒక అమ్మాయి ఆకందన అందుకు 
భిన్న మైందేమీకాదు. తాళికట్టి ఆధికారం సంపాయించిన భర్తకు గర్భాదానం 
గదిలో నిస్సహాయంగా సర్వస్వాన్నీ అర్పించుకుని _ బేలతనంతో పక్కరోజు 
(ప్రొద్దున్న తల్లిని కౌగలించుకుని ఆ అమాయకురాలు భోరుమని ఏడిస్తే. దానిని 

© 
మానభ్రంగానికి గురి అయిన అబల ఆకందన అనాలా? తొలివలపు పులకింత గా 


1994 కథా సమీష 


ఆత్మవంచన చేసుకోవాలా? _ పాత కథే అయినా.మరోసారి మనలను ఆలోచించ 
మని చెప్పే కథ యిది. 

ఇక - “నిప్పూ-నివురు” (కేతు విశ్వనాథరెడ్డి. “మే” నెల సంచిక) కథలో 
“మేర షావనిజమ్‌'ను అంటుకుని వచ్చిన వ్యాపార సంస్కృతికి కథ కనబడు 
తుంది. విశ్వనాథ రెడ్డిగారి కథలోని _పసాదరావుది 'రూపాయిల ముఖం _ ఆత్మీ 
యతలు, అనుబంధాలు, స్నేహం ఏవీ కనిపించని ముఖం ఆది” _ యిట్టాంటి 
ఆసామికి పెళ్ళాం స్కూల్లో ఉద్యోగంచేసీ, ట్యూషన్లుచెప్పీ, డబ్బు సంపాయించే 
యంతంగానూ . ఉద్యోగంచేసే కూతురు నెలనెలా తనకు డబ్బు పంపాల్సిన 
యం తంగానూ క నబడ్డంలో ఆశ్చర్యం ఏముంది? _ అందుకే మూడో కూతురు 
చేతన తన తం డిలాంటి మొగవాణ్ణి ఛస్తే పెళ్ళి చేసుకోననీ, తననూ తన 
జీవితాన్ని గౌరవించే మనిషి డొరికినప్పుడు మాత్రమే పెళ్ళిచేసుకుంటాననీ, 
లేకుంటే జీవితాంతం కన్యగానే ఉండిపోతాననీ అన్నప్పుడు _ తల్లిగా ఆమె 
హర్షించ గలిగింది. “_ఆపేక్షలులేని దాంపత్యం చేతనకు వద్దు భర్త ఎకవుం 
ట్‌లో జమ మ్యాతమే చేసే పెళ్ళి ఉద్యోగం దానికి వద్దు” అని గట్టిగా భర్తతో 
చెప్పగలిగింది. భార్య లోపాన్ని చూచి మొగుడు [ప్రసాదరావు నాలుగు పిడి 
గుద్దులు గుద్దుదామనుకున్నాటడగానీ -'ఈ వయసులో మొండిధైర్యం చేసి 
బయటకు నడిపిస్తే ' అనే ఆలోచన పిరికిమంతం వేసిందట! . నిజమే 
మరి _ నివురుకప్పిన నిప్పుకు ఆ నివురు కాస్తా తొలగిస్తే ఎరగా మండే నిప్పు 
గుండెల్లో దశను కలిగిస్తూ దర్శనం యియ్యదూ__ 


'“రచన'లో పలుసందర్భాలలో చక్కటి వ్యంగ్యస్పూ ర్తి గల కథలు 
కూడా వస్తూంటాయి. వీటిల్లో “ఆవాస్తువికత ” (రచన * సింగమనేని నారాయణ, 
ఆగస్టు సంచిక) [పత్యేకించి పేర్కొన దగ్గది. 

ఇవాళ దేశాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాల్లో వాస్తుసంబంధించిన 
“పిచ్చి” ఒకటి. వినేవాళ్ళు వుండాలిగానీ, వాస్తుకు సంబంధించిన సలవోలు చెప్పే 
వాళ్ళు కోకొల్లలు, ఇలాంటి సలహాలు అన్నీ వినడం మొదలెడితే _ కొత్తగా 
కట్టుకున్న యింటిలో వున్న 'దోషం' పోతుందో, పోదో, గాని _ చివరకు 
మొండిగోడలు కూడా దక్కవు! - యిలాంటి మూఢనమ్మకాల విష వలయంలో 
చిక్కుకున్న ఒక ఆభాగ్యుడి కథ - 'అవాస్తువికత.' ఈ కథ చదివినప్పుడు 


1994 కథా సమీ 


మనకు నవ్వు, జాలి రెండూ కలుగుతాయి సింగమనేని నారాయణ చక్కగా 
మలచిన కథ యిది. 


ఈ మధ్య ప్మతికల్లో ఒక యితివృత్తం వేర్వేరు రూపాల్లో కథలుగా 
దర్శనం యిస్తూంది. ఒక వ్య క్తి పుంటాడు. అతగాడు మన దేశంలోని ఏదో ఒక 
మహానగరంలోనో, లేకుంటే అమెరికాలోనో, చిజకాలంగా ఉద్యోగం చేస్తూ 
వుంటాడు. రూపాయల (పవంచంతో విసుగు ఎత్తి _ చిననాటి ఆత్మీయతలను, 
ఆప్యాయతలను మరోమారు తనివితీరా అనుభవిద్దామనే కోరికతో, తన జన్మ 
స్థలమయిన పల్లెటూరికి ఆశగా వెడతాడు చాలాకాలం తర్వాత. తీరా ఆక )_డకు 
వెళ్ళాక, వట్నాల్లోని వ్యాపార సంస్కృతి అక్కడ గూడా దర్శనమిచ్చి, అతనిని 
కలవర పెడుతుంది. నిరాశ మ్మాతమే మిగులుతుంది. యించుమించు యిలాంటి 
యితివృత్తం “అవ్య క్రరాగం” (బి రమణీ |పభాకర్‌ _ నవంబరు సంచిక) 
కథలో కూడా కనబడుశుంది. ఈనాటి పల్లెటూళ్ళల్లో నీలాటి రేవులు, కన్నె 
పిల్లల సిగ్గులు మొగ్గలు, కోవెల గంటలు, కోయిల కుహుకుహులూ లేవు. 
వున్నవి ఫ్యాక్టరీ గొట్టాలు, షేర్ద ధరవరల చర్చలు, కలుషిత రాజకీయాలు 
మాతమే! - అనే అవేదన ఈ కథలో గూడా చక్కగా వ్య క్రీకరించడం 
జరిగింది. 


యిదంతా రాస్తూ వుంటే నా మనస్సులో 'తూర్పువాకిలి యిల్లు' కథ 
మెదలింది. (రచన, హిత,క్లీ _ 'రచని' డిసెంబరు వార్షిక సంచిక). “జగన్నాథం 
గారిది తూర్పు వాకిలి యిల్లు అనే వాక్యంలో ఈ కథ (పారంభం అవుతుంది. 
రామాలయం మొగదలలో తూర్పు వాకిలి కలిగి వున్న యిల్లు ఆ వీధిలో రిటైర్డ్‌ 
డివ్యూటీ కలెక్టరు జగన్నాథంగారిది. ఆయన యింటికి పడమటి వై పున మెయిన్‌ 
రోడ్డు వుంది. ఆమెరికాలో వున్న పిల్లల బలవంతంమిద జగన్నాథంగారు భార్యా 
సమేతంగా కొన్నాళ్ల పాటు అమెరికాలో వుండదలచి యిల్లు అద్దెకు యిద్దామని 
నిర్ణయించారు. ఈ విషయం తెలిసి విద్యను అమ్ముకునే రెసిడెన్షియల్‌ కాలేజీ 
నిర్వాహకుడు మొదలుకొని, వస్తువులు అమ్ముకునే డిపార్టమెంటల్‌ స్టోర్సు వాడీ 
వరకూ ఎందరో వచ్చారు యిల్లు చూడ్డానికి. అందరికీ యిల్లు నచ్చింది. కాని _ 
అందరిదీ ఒకే అభ్యంతరం. యింటి ముఖద్వారం తూర్పు వై పునుండి పడమటికి 
మార్చాలి. వాణిజ్యం జరగడానికి అనువుగా యిల్లు బజారు వైపు తిరగాలి. 
అందరిదీ ఒకే మాట. ఏంచేద్దాం, యిల్లు ఎవరికి అద్దెకు యిద్దాం అని అడిగారు 


1994 కథా సమీక్ష 


జగన్నాధంగారు తన భార్యను. “మనం అమెరికా వెళ్ళొద్దు” అన్నారావిడ దృఢ 
నిశ్చయంతో. _ “ ఎందువల్ల?” అని అడిగాడాయన. “మనది తూర్పు వాకిలి 
యిల్లు కనుక*' ఆంది జగన్నాథంగారి అర్థాంగి సావ్మితమ్మ. ఇదీ కథలోని 
చివరి వాక్యం. ఈ ఒక్క వాక్యంతో కథకి మంచి ఊపు, నిండుదనం 
వచ్చాయి. యిల్లు అద్ధెకు తీసుకోవనానికి వచ్చిన మనుషులకూ, జగన్నాథం 
దంపతులకూ, ఆలోచనలలో వున్న తేడాను గుండెలకు హత్తుకునేలా చెప్పే 
వాక్యాలివి. 


నిజమేమరి _ తూర్పు వాకిలి యిల్లు పడమర వైపుకు తిరగ గలదా?- 
శిథిలమైపోతున్న “తూర్పు వాకిలి యిళ్ళ' కథను మరో మారు జ్ఞాపకం చేసే 
కథలు యివన్నీ. 


'రచన'లో [గౌమీణుల దయనీయ జీవితాలకు అద్దం పట్టే కథలు కూడా 
చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వచ్చాయి. ““సీటిముల్లు”” (గంటేడ గౌరు నాయుడు, 
జూలై సంచిక), “రాలిన చింతపండు” (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి డిసెంబరు 
సంచిక), “వేట (పులిపాక శ్రీరామచందమూరి, నవంబరు సంచిక, యిందుకు 
కొన్ని ఉదాహరణలు, 


ఎన్ని (వణాశికలు గడిచినా _ ఈనాటికీ మన దేశంలోని ర్రైతుల కథ 
'వర్షాలలో జూదం'గానే వుంటున్నది. సమయానికి చినుకు పడకపోయినా. 
అవసరం లేని సమయంలో చినుకు పడినా, రైతుకు మిగిలేది కన్నీరు మ్మాతమే, 
నీటి పువ్వులు అనుకున్న నీటి జల్లులు నీటిముష్ట అవుతాయి. అలాంటి నీటి 
ముల్లు: గుచ్చుకున్న రైతు కథ గౌరునాయుడు కథలో కనబడుతుంది. యిక = 
“రాలిన చింతపండు" కథలో రాలిన చింతపండును ఏరుకొచ్చి రైతులకు యిచ్చి 
పొట్టగడుపుకునే శేషమ్మ లాంటివార్మిశమను ర్రైతులు “దోపిడీ చేసే వైనం 
ఉన్నది. దోపీడీ చేస్తున్నామన్న స్పృహా వచ్చినప్పుడు మనసున్న మనిషికి 
ఒకింత సేపు గుండెల్లో 'జ్వరం' రావచ్చునేమోగాని - తరతరాలుగా వస్తున్న 
ఆనువంశిక లక్షణాలు! త్వరలోనే మనల్ని మామూలు మనుషుల్ని చెయ్యక 
తప్పదు _ ఎమంటారు?. 


ర్త 1994 కథా సమీక్ష 


చెయ్యబోతుంది. అప్పుడే పక్కింటినుంచి “అడక్కుండా ఇచ్చే సలహాని బోడి 
సలహా అంటారు. ఇతరుల సంసారం గొడవల్లో ఇరుక్కోో వడం సిగ్గలేనిత నం" 
అన్నది విని పోస్ట్‌ చెయ్యదు. ఇతరుల గొడవల్లో ఊరికే జోక్యం చేసుకో 
కూడదని చెప్పేకథ ఇది. కాకాని కమల రాసిన కథల్లో నగర జీవితంలోని 
వాస్తవ సంఘటనలు కనబడతాయి. “*టులెట్‌” అనే బోర్జువల్ట, 'సేల్స్‌గరల్స్‌ 
అని చెప్పుకొని వచ్చేవారివల్ల, స్టీల్‌ సామాన్లు అమ్మేవారివల్ట కలిగే నష్టాలు 
వివరిస్తూ రానీన కథలు నగరవాసులకి కనువివ్పు కలిగిస్తాయి. 


భూస్వామి రాయుడు పని చేయించుకొని కూలీలకి డబ్బులివ్వకుండా 
అలస్యం చేస్తాడు. తన కూతురు పెళ్ళిముందు ఆ కూలీల ఇళ్ళకి వెళ్ళి పెళ్ళి 
“ఆహ్వానం” ఇచ్చి కూలీడబ్బులు దెల్లిస్తాడు. అతగాడి పెపైె మంచితనానికి 
మురిసిన కూలీలు అందరూ కలిసి రెండువేలరూపాయలు పెళ్ళికానుకగా 
సమర్పించుకుంటారు. ఇదంతా రాయుడు పన్నిన పన్నాగం. ఆలస్యంచేసి పెళ్ళి 
ముందు ఇవ్వటంవల్ల అయిదువేలు చెల్లించి . అందులో రెండువేలు కానుకగా 
కొ ప్రేశాడు. ఇది ఒకరకం దోపిడీ అని కట్టా రాంబాబు “తెలివి కథలో చక్కగా 
తెలిపారు. 


కర్ణపూడి విజయలక్ష్మి రాసిన * సెంటిమెంట్‌ ' కథలో అభ్యుదయ 
దృక్పథం కనిపిస్తుంది. సంపాదన కోసం ఒక మనిష మరో మనిషిని ఎలా 
వాడుకుంటాడో తెలియ జెప్పే మనందరి కథ ఇది. ఒక పృరోపాతుడు తన 
సంపాదన కోసం ముహూరాలనీ, శాంతి అనీ, [గహాలు అనీ కల్లబొల్లి కబుర్లు 
చెప్పే డబ్బు సంపాదిస్తాడు, భార్య ఆదేమిటని ప్ని స్తే “మా నాన్న సూటిగా 
బతికి ఏం సంపాదించాడు? మనకింత సంపద రావటానికి ఇదే దారి” అని సమ 
ర్థించుకొంటాడు. మనుషుల బలహీనతల పై, మూఢత్వంపై కొందరు బతుకు 
తున్నారని విజయలక్ష్మి చక్కగా వివరించారు. 


అత్త మూమల్ని సరిగా చూడని స్త్రీలను, భర్తను వేధించే వాళ్ళనీ చూసీ 
తన తల్లిద ండుళల్ని బాగా-చూసే అమ్మాయి కోసం నీరీక్షించాకు. బంధువు 
లమ్మాయి 'రజని'ని చేసుకోనంటాడు. అల్లిదండుల్ని పోగొట్టుకున్న అనాథనీ 
గానీ, ఇతరుల పెంపకంలో పెరగిన అమ్మాయిని గానీ పెళ్ళి చేసుకుంటే తన 


1994 కథా సమీక్ష ఫ్రీ 


తల్లిదండుల్నీ , తన్నూ బాగా చూస్తుందని భావించాడు. ఇది పెద్ద ఆదర్శంగా 
చెప్పడం బాగానే వుందిగానీ _ ఆ అనాథ మాతం ఆత్త మామల్ని బాగా 
చూస్తుందని నమ్మకం ఏమిటి? బాగా చూడటం, చూడకపోవటం అనేది వ్యక్తి 
త్వానికి సంస్కా రానికి సంబంధించినదన్న వాస్తవాన్ని రచయితి మర్చిపోయి 
నట్టుగా డోల పద్మావతీ రాసిన “భాగస్వామి కథ చదివితే అనిపిస్తుంది. 


భండారు విజయ భారతి 'తీరని కోరిక' కథ మంచి కథల కోవలోకే 
చెందుతుంది. ఈ మాదిరి కథలు తెలుగులో చాలా వచ్చాయి. అయితే, ఈ కథలో 
(పత్యేకత ఉంది. బొచ్చు కుక్క పిల్లను పెంచుకొని ఆడుకోవాలని చిన్నసిల్పగా 
ఉండగా మనసు వడింది. అమ్మా నాన్నలు కోవృడ్డారు. కాలేజీలో చదువు 
తుండగా అడిగితే “నువ్వేమన్నా చిన్న పీల్లవా - చదువుకోక” అని నిర నించారు. 
పెళ్ళయిన తర్వాత భర్త అంగీకరించినా అత్తగారు ఒప్పుకోలేదు. కొన్నాళ్ళకి 
కోడలు వచ్చింది. అప్పుడన్నా కోరిక తీర్చుకుందామం టే కోడలు తనకి అసహ్యం 
అంది. కొడుకు “ఈ వయస్సులో కృష్ణా రామా అనుకొని కూర్చోకుండా ఈ 
కోరిక లేమిటి?” అని విసుగు చెందాడు. ఒక స్రీ జీవితం మధ్య తరగతి 
కుటుంబాల్లో స్వేచ్చ లేకుండా ఎలా వుందో కూడ వివరిస్తుందీ కథ, 


ఎవరికైనా కోరికలుంటాయి. అయితే కట్టుబాట్లు, సంపదాయాలు, 
ఆర్థిక స్థితిగతులూ వాటికి అడ్డుపడుతూ వుంటాయి. స్నేహితురాళ్ళతో సరదాగా 
గడపాలనీ, (వకృతి అందచందాలలో లీనమై పరవశించాలనీ ఉంటుంది. 
'రొటీన్‌లై ఫ్‌' నుంచి విముక్తి పొందాలనీ వుంటుంది. కానీ, ఎంతమందికి ఆది 
సాధ్యపడుతుంది? అని (పళ్ళిస్తారు డాక్టర్‌ ఎస్‌. పద్మజ “ఫాంటసీ” అనే కథలో. 


మనిషి ఎప్పుడూ అడ్డదారుల ద్యారా సంపాదించాలని తాష్మతయ 
వడతాడు. లాటరీద్వారా సబ్బు సంపాదింది, ఇల్లు కట్టుకొని కూతురు పెళ్ళి 
చెయ్యాలని ఆశపడటం, చివరికి “పైసా పెసా కూడ బెట్టి దాచిన పదివేల 
రూపాయలూ లాటరీ టిక్కట్టకి ఖర్చు పెట్టడం .... లాటరీ తగిలినా అది నకిలీ 
టిక్కెట్‌ అవటంతో దీగులు' చెంది హతాశుడయ్యాడు. అవ్పుడు కనువివ్వ 
కలిగింది ఈజీ మనీ మేకింగ్‌ పెన, ఈ కథ గోపాలుని రఘుపతీరావు రాశారు. 
కె. వి. రామదాస్‌ రాసిన “వ్యసనం' కూడా సింగిల్‌ నంబరు లాటరీ ఘీదె. 


1994 కథా సమీశ 


(పత్యేకంగా ఒక తరహాకు చెందిన కథలు అని చెప్పేందుకు వీలులేక 
పోయినా ““బాస్టర్ట్‌ '' (బి. వి, రమణరావు _ డిసెంబరు విశేష సంచిక), 
“ఆదిలాబాదు శాలువా” (గంధం యాజ్ఞవల్క [శర్మ -డి నెంబరు విశేష సంచిక), 
“ఆడ గుమాస్తా (చిలుకూరి దేవవ్యత - మార్చి సంచిక), “మూలాలు” 
కొలువ మల్లయ్య . జనవరి సంచిక), “మమకారం” (ఏ. అప్పలనాయుడు, 
ఉగాది సంచిక), పంటివి గూడా పేర్కానదగ్గ కథలే. 


-ఇలా మొత్తం మ్సీద చూచినప్పుడు వై విధ్యం వున్న కథలను అందిస్తూ 
తెలుగు సాహిత్యానికి “రచన” చేస్తున్న సేవ (పశ ంసనీయం అని మరోమారు 
అనిపిసుంది. గ్‌ 


ఆంధభూమి దినపతిక 
ఆదివారం అనుబంధం 


1994 లో ఆంధభూమి ఆదివారం సంచికలలో సుమారు ఏ భైకథలు 
పచురింపబడ్డాయి. ఇవన్నీ మినీకథలే, కొన్ని ఇంకా చిన్నకథలు. ఈ కథలు 
రాసిన వాళ్ళల్లో ఒకరిద్దరు తప్ప అంతా అపసీద్దులే. కొత్తగా కథా [(పపంచంలో 
అడుగు పెట్టి స్థిర పడాలనే (ప్రయత్నం చేస్తున్నవా ళ్ళే. ఈ కథల్లో వస్తు 
వై విధ్యం వుంది. శిల్పం, భాష వంటి వాటిని చూడకుండా వుంటే మంచివిగానే 
కనిపిస్తాయి. మొత్తంమీద ఓ ఇరవై మందికథలున్నాయి. (పేమ ఇతివృత్తంగా 
గల కథలు కొంచెం ఎక్కువగా ఉన్నా సామాజిక సంఘటనలుగల కథలూ 
వున్నాయి. మనందరి సంసారాలలో నిత్యం కనిపించే సంఘటనలు ఈ కథల 
నిండా దర్శనమిస్తాయి. కథకులంతా వస్తువుపట్ల తప్ప దెక్నిక్‌ పట ఆస క్రి 
చూపలేదు. అయితే, జీవితంలోని చిన్న అంశాన్ని కూడా వస్తువుగా స్వీకరించే 
స్పందనతత్వం ఈ కథారచయిత (తు) లందరికీ వుంది. ఆదివారం ఆంధ 
భూమిలో ఎక్కువ కథలు రచయితులే రాయటం మరో విశేషం. కొన్ని మంచి 
కథల గురించి తెలుసుకుందాం. 


ఆదివారం ఆం ధభూమిలో ఎక్కువ కథలు రాసిన రచయితి కాకాని 
కమల, ఈమె రాసిన కథలన్నిటిలోనూ “తెలివైన సీత” మంచికథ, మధ్య 
తరగతి స్త్రీలకి వుండే నవలల పిచ్చి, ఇన్‌స్టాల్‌ మెంట్స్‌లో కొనే వ్యసనం, 


తాహతుకి మించిన కోరికలు, భర్తని చీటికిమాటికి సాధించడం ,సొటిస్త్రీగా బాగా 
వివరించారు. అటువంటి స్తీని మార్చాలని స్నేహితురాలు ఉత్తరం రాని ఫో 


KS.1 


4 1994 కథా సమీక్ష 


పీ. ఎఫ్‌. లోన్‌ కూడా అయిఫోవటంతో ఆత్మహత్య చేసుకుంటాడు. “అత్మ 
హత్య' ఒక పరిష్కారంగా చూపించటం సమంజసం కాదని కొత్త రచయితలు 
(గహించాలి. ఈ 'వ్యసనం' కథలో “కొంత” శిల్పం కనిపిస్తుంది. “సుబ్బారావు 
పేకాట మానేశాడు అన్నది (వధానికి హర్షద్‌ మెహతా కోటి రూపాయలు ఇచ్చా 
డన్న వార్త కంటె ఎక్కువ చర్చనీయాంశమైంది” వంటి వాక్యాలు అక్క 
డక్కడ కనిపిస్తాయి. 


మాచిరాజు కామేశ్వరరావు రాసిన “ఇది _పేమేనా?' కథలో కథనం 
బాగుంది. మంచి కొస మెరుపు వుంది. పేమ వేరు, ఆకర్షణ వేరు ఆని వివరించే 
ఈ కథలో శళాంక చదువు తప్ప మరో ధ్యాసలేని అమూల్యని కోరుకుంటాడు! 
అమూల్య అంగీకరించదు. ఒక రాత్రివేళ అమూల్యను ఎవరో బలాత్కరించ 
పోతే శశాంక కాపాడతాడు. అప్పుడు అమూల్య “నిన్ను | పేమిస్తున్నాను” 
అంటుంది. అయితే, శశాంక “ఆ సమయంలో అక్కడికి నేను కూడా అందుకే 
వచ్చాను. అపకారం చేయటానికి వచ్చి ఉపకారం చేశాను. ఉపకారం చేసి 
నందుకు నా కోరికను అంగీకరిస్తున్నావుతప్ప నాపై _పేమవల్ల కాద"ని చెప్పి 
వెళ్ళిపోతాడు. 


మన స్తత్వం పె అయిదారు మంచి కథలు వెలువడ్డాయి “కొన్ని 
విషయాలు పిల్లలకి తెలిసినా చిక్క _ తెలియకపోయినా చిక్కే. కంటోల్‌లో 
ఉంచినా (పమాదమె _ ఓ పెన్‌ గా వదిలేసినా [పమాదమే” అంటారు అగ స్త 
[పగడ రోహిణి ' పళ్న' అనే కథలో. ఎదువంటి భార్య మంచి అందగ త్తెః 
భర్త బక్కగా పొట్టిగా ఉండి అందంగా ఉండడు. అందువల్ల ఆమె అత నివల్ల 
సుఖపడటం లేదని భావించి ఆమె పొందు కోరతాడు. ఆమె మేము బాగా 
సుఖంగా ఉన్నామని బుద్ధి చెపుతుంది. అపోహతో అభి పాయా లేర్పర చుకొనే 
మనస్సు కలవారి కోనం “ముసుగు అనే ఈ కథను హిమబిందు రాశారు, 
ఇతరుల్ని ఏడిపించి, బాధించి అనందించే తత్త్వం గల వాళ్ళకి గుణపాఠంగా 
పచ్చిగోళ సుధ రాసిన “చీకట్లో మనిషి” కథను పేర్కొనవచ్చు. (ప్రతివాడూ 
స్రీ తన సొత్తు కావాలని అనుకుంటాడు. తనలాగే ఆందరూ ఆశిస్తారని అనుక్షోడు, 
ఇష్టమైతే అది ముద్దు - లేకుంటే ఎంగిలి అంటారు డి. దివాకర్‌ “చుంబనం' 
కథలో, 


1994 కథా సమీక్ష న్‌ 


| అనగనగా ఒక దొరగారు ఊళో)వుష్న కన్యలందర్నీ వరుసగా చెరచి 
ఆనందిస్తాడు. అతని దయా ధర్మంపె బతికే బడుగువర్గాలవారు ఎదురు తిరగ 
లేరు. ఒకనాడు అలాగే ఓ బడుగుపిల్ల పుల్లమ్మ ఏడుస్తూ దొరగారి వద్దకు 
వస్తుంది. దొరగారి భార్య సహించలేక ఆగహంతో తన భర్తనే చంపేస్తుంది. 
పులమ్మకి అసలై న తల్లి దొరగారి భార్యే నంటారు జూ పెల్లి సత్యనారాయణ 
“మర్రో తల్లికథ'లో. _సేమించినట్టుగా నాటకమాడి మాయం చేసే విద్య పురుషు 
లకి మ్మాతమే కాదు స్ర్రీలకీ ఉందని పెరుమాండ్ల శ్రీదేవి 'మంచుదీవం'లో తెలి 
పారు. రాధిక “_పేమంటే ఆనే కథలో మగాడికి పిల్పలు పుట్టిన తర్వాత 
భార్యపై | పేమ, అభిమానం ఉండవన్న వాస్తవాన్ని చక్కగా చెప్పారు, 


అర్థాంగి? అర్థాంతరంగా కోల్పోతే వృద్ధాప్యంలో పడే మనను గోలను _ 
దిగులును ఆచాళ్ళ శ్రీనివాసరావు "ఆమని పాడవే'లో బాగా వివరించారు. సినిమా 
(కేజ్‌లో పడి విలువైన కాలాన్ని, డబ్బునీ పోగొట్టుకుంటున్న యువతరాన్ని 
హెచ్చరించారు కాకాని కమల 'కళాకారుడు' అనే కథ ద్వారా. వినియోగదారుల 
బాధ్యతను గుర్తుచేస్తూ చివుకుల లలితాళాన్తి 'లాటరీలాభం' కథ రాశారు. జీవితం 
అం పేనే సర్పుదాటు. తరాల మధ్య అంతరం తప్పనిసరి. అది పోవాలం చే 
సర్దుకుపోవడం ఒక టే మార్గమని “సర్దుబాటు” కథ ద్వారా హితవు చెప్తారు తల్లా 
[వగడ హనుమంతరావు. 


మామగారే స్వయంగా కీచకుడైతే . ఆ కోడలు గతి ఏమిటి? భర్తకి 
చెప్పితే నమ్మడు. తండిమీద అతనికి బోలెడంత నమ్మకం, (పేమ. చెప్పినా 
భర్త తననే అవమానించాడు. ఈ సంఘటనని 'క్షణక్షణం' కథగా మలచి, చివ 
రికి తన కాపరాన్ని తానే దిద్దుకొనేలా పరిష్కారం చూపించిన కలవకూరు 
సూర్యకళారెడ్డి. కృషిచేస్తే మంచి కథలా రాస్తారన్న ఆశ కలుగుతుంది. 


మనిషిని నీచంగా, తక్కువగా చూడటం చూస్తుంటాం. ఆమెకి జీతాల 
పెంపుదల, డి.ఎ , లు ఇంక్రిమెంట్లు, లీవ్‌లు ఉండవు. పని మనిషిని మన మని 
షిగా చూడాలంటారు “సంస్కారం” కథలో వారణాసి సత్యవతి. సంసారంలో 
భర్త డామినేట్‌ చెయ్యాలా? భార్య డామినేట్‌ చెయ్యాలా? పెద్దల్ని చూసి 
పిల్లలు ఎలా (పవ ర్హీస్తారు? అని విడమరచి చెప్పిన సిహెచ్‌. కామేశ్యరి కథ 


6 1994 కథా సమీక్ష 


'సంసార|సవంతి.' తల్లి తండులు ఇద్దరూ దిజీగావుం టే చిన్న పిలల మన స్తత్వం 
ఎలా వుంటుందో, నేటి కుటుంబ వ్యవస్థ ఎలావుందో కె. కో టేశ్వరరావుగారు 
“జీవితం ఇంతేనా?' అనే కథలో చర్చించారు. ఇంకా డి ఆర్‌. ఇంద చిల్లర 
నీతులు,' ఎ. సువర్ణ 'పోల్రిక,' కె, విజయలక్ష్మి “భవిష్యత్‌ ,' ఉమామహేశ్వరి 
'నిర్ణయం' కథలు కూడా పేర్కొనదగినవే. 


ఈ కథలన్నీ సాదాసీదాగా కన్పించేవే అయినా, మినీ కథల పరిమితి 
దృష్ట్యా వరిశీలిస్తే జీవితంలోని కొన్ని కోణాల్ని టార్చిలైట్‌ వేసి చూపించటం 
జరిగిందని తెలుస్తుంది. ఈ కథా రచయితల.రచయితులనుంచి ఇంకా మంచి 
కథలు వస్తాయని ఆశించవచ్చు. అందుకోసం భాష, శిల్పం, కథనం _ వీటి "పె 
కొంత కృషి చెయ్యాలి. ణ్‌ 


ఉదయం దినప, తిక 
ఆదివారం అనుబంధం 


గత సంవత్సర కాలం మొత్తంలో 'ఉవయం' ఆదివారం సంచిక ల్లో 
వచ్చిన కథలను పరిశీలిస్తే వాటిలో ఇతివృ త్తపరంగా ఎంతో వైవిధ్యం గోచరి 
స్తోంది. నుధ్యతరగతి మనుషుల వ్యథలతో, సమస్యలతో కూడిన కథలే 
ఎక్కువగా వచ్చినై. వివాహ వ్యవస్థ పేరిట అణచివేతకు గురవుతున్న స్త్రీల 
వ్యథలు, ఉద్యోగినులకు పురుష సహోద్యోగుల మూలంగా ఎదురవుతున్న 
సమస్యలు, వృద్దాప్యంలో తనయుల నిరాదరణ కారణంగా తలిదండులకు 
కలిగే మానసిక క్షోభలు, ఆలోచనల్లో విలు వల్లో తరాల మధ్యగల అంతరం, 
జీవితాల మీద బీదరికం చూపించే వభానం. తదా రా ఉత్పన్నమయ్యే ఆవస్థలు, 
బడుగు జీవుల చిన న్న పిల్లలు ఆలనా పాలనా కరువై దారం తెగిన గాలిపటాల్లా 
తిరగడం._ఇట్లాంటి వివిధ రకాల ఇతివృత్తాలు కథల్లో చోటుచేసుకున్నై. మరో 
విశషమేమిటం చే. లబ్ద (పతిష్టులైన రచయితలు రాసిన పాత కథలు (ఒకటి 
రెండు మాత మే ననుకోండి), అపరాధ పరిశోధక కథలు, హాస్య కథలు కూడా 
వచ్చినై. కానీ కొత్త ఇతివృత్రాలతో రాయబడ్డ కథలు చాలా తక్కువ, 
వినూత్నంగా రాయాలనే తవనగానీ, శిల్పపరమైన పరిణతిగానీ అంతగా లేక 
పోవడం గమనిస్తాము. కొత్త రచయితలు రాసిన కథలు ఎన్నో రావడం 
ఉత్సాహకరమైన విషయం. అన్ని కథలనూ కాకపోయినా పేర్కొనదగిన 
కొన్నింటిని స్పృశించడం మ్మాతమే ఈ వ్యాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. 


చాసో రాసిన “ఏలూరెళ్ళాలి” అన్నది పునర్ము[దిత మైన పాత కథ. ఆని 
దక్క-కుండాపోతుందేమోనన్న భయంతో ఒక నిస్సంతువై న మధ్యవయస్సు 
రాలు పొరుగింటి యువకుని ద్వారా కొడుకును కంటుంది. కానీ ఈ సంగతి 
(తన ద్వారా ఆమెకు కౌడుకు పుట్టినట్టు) చాలా ఏళ్ళ తర్వాత త్రైలు (పయా 
ణంలో ఆమెయే వితంతువుగా కనిపించి చెప్పేదాకా అతనికి తెలియదు. శాలిని 


8 1994 కథా సమీక్ష 


తన ఆ బాబును చూడ్డంతో పుతవాత్సల్యం తాలూకు భావోద్వేగానికి లోనవు 
తాడు. ఈ కథలో సరళత్వం, సూటిదనం, మనస్సుకు హత్తుకునే లక్షణం కన 
బడతాయి. వాళిద్దరి మధ్య వున్నది ఆక్రమ సంబంధమే అయినా పాఠకునికి 
అసహ్యం కలగని విధంగా కథ రాయబడడం విశేషం. చాసోగారి కథల్లోని 
వాక్యాలు కొన్ని కవితామయంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. 
ఈ కథలో కూడా అట్లాంటి వాక్యాలున్నాయి. “వెనక్కి తిరిగిచూ స్తే నా జీవితం 
గొంగళీలతో నిండిన ములగచెట్టు. ఆ తరుశాఖల్లో ఐదు మాసాలు ఐదు తేనె 
పట్లు” అనే వాక్యాలు ఈ సంగతిని రుజువు చేస్తాయి. ఉ త్రమ శేణికి చెందిన 
పాత కథలను ఇలా పునర్ము దించి పాఠకులకు అందజేయడం౦ మంచిదే. 


ఆకలితో జీవన పోరాటం సల్పుతున్న మనిషికి ఆ పరిస్థితే ఎంతటి 
సాహసకృత్యానై్వ్నైనా చేయడానికి అవసర మయ్యే తెగింపునూ, దై ర్యాన్నీ ఇచ్చే 
డై9ఏంగ్‌ ఫోర్స్‌గా పనిచేస్తుంద నే సత్యం చెప్పబడింది “పోరాటం అన్న కథలో 
(రచన; కలువకొలను సదానంద). ఆదిమానవుడు ఆహారంకోసం జంతువుల్ని 
వేటాడినప్పడు ఆ సాహసో పేతమైన జీవన పోరాటంలో వాడు చచ్చినా అది 
చచ్చినా ఒక టే. ఎందుకం టే.వాడి సమస్యకు ఆ రెండూ పంష్కాారాలే. ఈ విష 
యాన్ని | వముఖంగా చూపుతూ దానితో సామ్యం ఉన్న కథాంశంతో చక్కగా 
రాశారు రచయిత. 


టి. రామాచారి రానీన *'మరోమలుపు” బడుగు వర్గానికి చెందిన కర వాణ్ణి 
గురించిన కథ. తాగుబోతై న తండ్రి వల్ల ఇల్లును వదిలి నగరంలో తిరుగుతూ 
దారిని కోల్పోయి, (బతుకుదెరువులోని చేదు అనుభవాలను కొంచెం కొంచెంగా 
రుచి చూస్తాడు కిట్టిగాడు. బూట్‌ పాలిష్‌ సరిగ్గా చెయ్యనందుకు కిట్టిగాణ్డీ కొట్టిన 
మనిషే, మరొక చోట మానవత్వంతో ఆ కురాడిని లేవనెత్తి సహాయం చెయ్య 
బూనటం ఈ కథలోని చెప్పుకోదగ్గ సైడ్‌ పాయింటు కిట్టిగాడి దయనీయమైన 
మానసిక స్థితిని, సన్ని వేశాల్లోని వాతావరణాన్ని సహజంగా చి|తీకరించారు 
రచయిత. కథాంశం పాఠకుని మనస్సును తాకేలా వున్న కథ ఇది కానీ, మరో 
మలుపు అన్న పేరు ఈ కథకు అంత బాగా సరిపోలేదేమో! 


1994 కథా సమీక్ష 9 


“అమ్మ అమ్ముడు పోలేదు” (రచన : వడ్డీ ఓం పకాళ్‌ నారాయణ్‌) 
కూడా ఆర్థరితతో, కొంచెం హృదయవిదారకంగా సాగిన కథ, ఈ రకమైన 
ఇతివృత్తంతో ఇంతకుముందెన్నో కథలు వచ్చి ఉండవచ్చు. అయినా ఈ కథ 
చదివించేదిగా ఉంది. తన కూతురి పెళ్ళి చేయడం కోసం రఘురాం తన తండి 
కట్టిన ఇల్లును అమ్మ జూస్తాడు. ఆ ఇంటి పట్ట తనకున్న అనుబంధం, మమకారం 
కారణంగా రఘురాం తల్లి మానసిక క్షోభకు గురవుతుంది _పాణాన్వైనా వదులు 
కుంటాను గానీ ఆత్మాభిమానాన్ని అమ్ముడు పోనీయను అనే విధంగా ఆమె 
సమస్యకు ముగింపు నిస్తుంది. తల్లి పాత అనుభవించే వేదనను పాఠకునికి 
అనుభూతం అయ్యేలా సహజత్వంతో చక్కగా సాగింది కథ 


ఆర్థికపర మైన అశ క్రత మూలంగా జీవితంలో నెరవేరకుండా మిగిలి 
పోయిన |పబలమైన కోరికలు ఒకొ॥_క,_సారి కొందరిలో [పతీకార గుణాన్నీ, 
కనినీ, ఆ కోరికలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే పట్టుదలనూ కలిగిస్తాయి. 
ఆ అవేశంలో, ఆ ఊపులో వాళ్ళు యుకాయుక్త విచక్షనాజ్ఞానాన్ని కోల్పోవడం 
కూడా జరుగుతుంది. ఆయితే ఆ విధానంలో మాననీకంగా తానెంతగానో పతన 
మైన విషయం తెలిసీ జ్ఞానోదయ మవుతుంది. మనసు అట్టడుగు పొరల్లో మాన 
వశ్యం నిబిడీకృతమై ఉన్నవాళ్ళకు. పట్టూరి రజనీ పియ సాగర్‌ రాసిన 
“పాతాళ గంగిలో ఈ విషయమే చోటు చేసుకుంది, 


“ఇది వేశ్య. నిన్ను మోసంచేసి పెళ్ళి చేసుకుంది. వెయ్యి రూపాయలు 
తీసుకుని నాతో పడుకోడానికి సిద్ధపడింది” అని చెప్పి కసి తీర్చుకోవాలనిపించినా 
సుధ భర్త ఆ |పయత్నాన్ని మానుకోవడం ఈ కథలోని మంచి అంశం. ఈ 
కథలోని భాష అంత పరిపూర్ణంగా లేదనిపిన్తుంది. ఉదాహరణకు “చేపలవంటి 
కన్నులు' అన్న అర్థం రావలసిన చోట 'మీనాక్షులు' అనే పదం ఉపయోగించ 
బడింది. 


“ కది" (రచన : రుద స్యప్న)లో మెడికల్‌ కోర్సు చదువుతూ మధ్యలో 
అపేసిన యువకుని త్మీవ అసంతృప్తి, దారుణమైన పరాయీకరణ, తత్సంబంధ 
మైన పరిస్థితులు చ్నితితమయ్యాయి. నిదమ్మాతల్ని మింగి పాక్షిక చేతనత్వంతో 
సడివున్న మనిషి మెదడులో భావాలు, జ్ఞావకాలు సంచరించే తీరు, ఆ వాఠథా 


10 1994 కథా సమీక్ష 


వరణం లీలామాతంగా బాగానే ద్యోతక మయ్యాయి కథలో. ఆలోచనా (పవా 
హంలో అంతరాయం లేకుండా అది సాఫీగా సాగినట్టు రాయడం అందుకు ఉప 
యోగవడింది. 


కాలువ మల్హ య్య రాసిన మరో గొంగళి పురుగు'లో సమాజంలో జరుగు 
తున్న అన్యాయాలకూ, ఘాతుకాలకూ క్రియాత్మ కంగా స్పందించకుండా మెతక 
స్వభావంతో జీవించే మనుషులు గొంగళి పురుగుల్హాంటివారు అని చెప్పబడింది. 
పర మేశ్వరరావుకు క్వాలిఫి కేషన్స్‌, సీనియారిటీ వున్నా (ప్రమోషన్‌ రాదు. 
అ విష యం తెలిసిన మితుడు రాఘవ పరమేశ్వరరావుతో “మీ ఆఫీసర్‌ గాణ్జి 
తన్నక పోయారా? లేదా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిం 
దాల్చింది" అంటాడు మరొకచోట “అయినా మీకీ సమాజంపై అ్యగహం కలు 
గదు” అంటాడు సగటు మనుషులు తమ చుట్టూ గిరిగిసుకుని బతుకుతారనీ, 
వాళ్ళకు అట్టడుగు జనంలోలా తెగింపు, ఉద్యమాల పట్ల ఆస కి లేవనీ రాఘవ 
ద్వారా మరొక చోట పలికిస్తాడు రచయిత. షృతిక ల్లో కనిపించే కొన్ని రొటీన్‌ 
కథాంశాలకు భిన్నమైన ఇతివృ త్రం వున్నదిందులో. కొంచెం ఆలో చింపజే సేదిగా 
కూడా వుంది. కాని మామూలు మనుషులు అంత సులభంగా ఆచరణలో పెట్ట 
డానికి వీలుకాని సూచన(లు) పరోక్షంగా ఈ కథలో సూచించబడడం గమని 
సాము, ఐతే “మామూలు మనుషులుగా ఉండడం సమాజపరంగా ఏమంత (శయ 
స్కరం కాదు కనుక అన్యాయాన్ని తీ వంగా, [కియాత్మకంగా (వతిఘటిం చేలా 
ఈ “మామూలు మనుషులు" మారాలి అనే ధ్వని వుండడమే ఈ కథలోని 
ముఖ్యమైన పాయింటు. మొత్తానికి ఈ కథ యొక్క ముఖ్యోద్దేశ్యం ఎంతో చర్చ 
నీయమైనది. 


ఓగేటి ఇందిరాదేవి రాసిన “శమామోవానంిలో భార్యను చ్మితహింసల 
పాలు చేసిన హారిశ్చందబాబును అతని భార్యకు రెండవ భర్త అయిన మోహన్‌ 
మానవత్వంతో క్షమించడం ముఖ్యాంశ మైతే, “రేపటి వెలుగు” (రచనఃవిహారి)లో 
తనను అతిహేయంగా, నీచంగా తీవమైన మానసిక క్షోభకు గురిచేసిన ఒకవ్పటి 
భర్త ఎంత వేడుకున్నా ఆమె ఆతన్ని షమించకపోవడం చితింపబడింది. భర్త 
చేతిలో నరక యాతనను అనుభవించే స్త్రీని ఆదరించి వివాహం చేసుకునేందుకు 
సహృదయతతో ముందుకు వచ్చే యుపకులు ‘రేపటి వెలుగు లాంటివాళ్ళు 
అన్న అర్థం వచ్చేలా ఈ కథ పేరు కథలోని విషయానికి బాగా సరిపోయింది, 


1994 కథా సమీ 11 


“మేళా' (మద్దూరు కీ నివాసులు రచన) చక)_ని హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ 
క దా లీ స్ట్‌ | 
మేళవించి రానీన కథ. మొక్కుబడిగా కొందరు కవి సమ్మేళనాలను నిర్వహించే 
తీరును, ఆ కార్య కమాల వెనక లోసాయికారీగా జరిగే వ్యవహారాలను వ్యంగ్యా 
త్మకంగా వెల్లడించారు రచయిత. ఆంతగా చెప్పుకోదగిన గొప్ప సందేశం ఏదీ 
ఈ కథలో లేకపోయినా బాగా నవ్వును తెప్పించే వాక్యాలు కోకొల్పలుగా ఉండడం 
వల్ల చివరిదాకా హాయిగా చదువుకోగలుతాము 


'బుణం' (కొట్టం రామకృష్ణారెడ్డి రచనలో (పారంభమూ, ముగింపూ 
చాలా కథల ఆద్యంతాలకన్న భిన్నంగా ఉన్నట్టు తెలుసుంది. కానీ ఈ విధానం 
పూ _రిగా వినూత్న మైనదేమీ కాదు 


చిన్నకథల్లో (ఆచ్చులో ఒక పేజికి మించనివి) వెంకటపతిరాజు రాసిన 
'కళంకం' బాగున్నది. “ఎవరో ఉన్మాద చితకారుడి చేతిలోంచి జీవం పోసుకున్న 
అసభ్య చితంలాగా ఆయన అరచేయి నా చెక్కిలిపై ముద తేలింది.” అన్న 
వాక్యంలోంచి కవితాత్మకత తొంగిచూస్తోంది. కానీ 'కళంకం” అన్న పేరు ఈ 
కథకు ఎలా సరిపోతుందో అర్థం కాదు. “ఆమెకోసం” అన్న కథలో ఒకరకమైన 
ఆర్ద్రత లీలామ్మాతంగా పాఠకుని మనస్సుకు సోకుతుంది. 


డాక్టర్‌ ఎన్‌, అనంతలక్ష్మి రాసిన ‘కొస మలుపు ఎట్లాంటి విశేషమూ 
లేని రచన శ్రీ గిరిరాజు విజయలక్ష్మి రానిన 'సుశీల' అన్న కథలో వయసు మీరిన 
బాస్‌ తన కింద పనిచేసే ఉద్యోగిని మీద మక్కువపడి, ఆమె ఆ విషయంలో 
సహకరించకపోవడంతో నానా విధాలుగా వేధించడం గురించి రాయబడింది. ఈ 
కథలో కొంచెం స్రీవాదపు వాసనలున్నాయి కానీ, ఏ రకమైన కొత్త దనం లేదు 
దీనిలో. రచయితిప్మాత తన అస్వస్థత గురించిన వివరాలను అవసర మెన దాని 
కంటె ఎక్కువ మోతాదులో వివరించడం కథనాన్ని దెబ్బతీ యడానికే ఉపయోగ 
పడింది. చెమన్‌సింగ్‌ రాసిన “మౌన విపంచి'లో ఇతివృత్తం పాతదే. మంచి 
భాష పట్ల రచయితకున్న ఉత్సాహం మామూలు రకపు నవలల్లోని భాషను 
అనుకరించేలా చేసిందా అని అనుమానం వస్తుంది కథను ఆసాంతం వరిశీలిసే, 
“చవితి చందుడు' (వి రఘురామరాజు రచనలో కథ చివర్న ఒక ట్విస్ట్‌ 
వుంది. కొనీ ఆ ట్విస్ట్‌ కోసం మొత్తం కథ యొక్క (వయోజనాన్నే బలి పెద్ది 


12 1994 కళా సమీక్ష 


నటయింది. ఎందుకంటే కథ.యొక్క ముఖ్యోద్దేశ్యం ఎలాంటి (పత్యేకఠా లేని దె 
ట్‌ ద కను 
పోయింది. 


ఇతివృ త్రంలోగానీ, గథనంలోగానీ ఎలాంటి నవ్యతా |పల్యేకతా లేని 
కథలు ఎన్నో ఉన్నాయి, లవ్‌ నిగ్నల్‌' (ఆదిత్య పవన్‌ కుమార్‌ ), 'శుతి 
మించిన సుగుణం (జీ. ఎస్‌ సుధాషిజీదేవి), 'టూ లేట్‌' (డా॥ టి. రామారావ్‌), 
“ఇన్‌స్టీంగ్ట్‌' (పద్మజ) కొన్ని ఉదాహరణలు. 


మొ త్రంమీద (బాలా కథల విషయంలో) ఇతివృ త్రంలో ఎంతో 
వై విధ్యం కనిపిస్తుండిగానీ కథనంలో, శిల్పంలో పరిపూర్ణత గోచరించదు. కానీ 
బాగా రాయగల కొత్త రచయితలు కూడా కొందరు ఉండడం సంతోషాన్ని 
కలిగించే విషయం. ఖీ 


విశాలాంధధ దినషతిక 
ఆదివారం అనుబంధం 


కథ రాయడమే తపస్సు! 

ఆ తపస్సుకు కూర్చునే అర్హత అకరాస్యులందరికీ వుండొచ్చు! 

ఆయితే, కనీసార్హ తలున్న వాళ్ళందరికీ అందలాలు అందవు. కేవలం 

చే స్ట న 

అర్హత వున్నవాళ్లు రచనలు చేయవచ్చు; ఆ రచనల్లో కథల్దాంటివీ వుండొచ్చు. 

కానీ, 

మంచికథ రాయాలంటే జీవితాన్ని చదవాలి. మంచి కథా సాహిత్యాన్ని 
చదవాలి. 'మనిషి'లో మనిషిని చదవగలగాలి. జనం పలుకుబడినీ (పజల నుడి 
కారాన్ని తెలుసుకోగలగాలి. 

ఆందుకనే, అర్హత అవకాళానికి పునాది. ఆ తర్వాత 'కృషి' ముఖ్యం; 
సాధన ముఖ్యం; లక్షుకుద్దీ, చి త్తశుద్ది ముఖ్యం. 

వీటన్నిటితో పాటు రచయితకి పఠితని జీవితపు ఉన్నత పథాలవై పు 
నడిపించడం ఆవశ్యక మనే సదొశయం వుండటం .- మరింత ముఖ్యం! 

అందుకనే, మంచి కథ రాయడం తపస్సు మ్మాతమే కాదు . కఠోర 
తపస్సు. 

ఈ భేదంవల్లనే - కథలు ఎక్కువగా వస్తాయి. మంచికథలు తక్కు వగా 
వస్తాయి. 

ఏ పత్రికలోని కథల్ని సమీషకు తీసుకున్నా ఈ తేడా కొటవచ్చినట్లు 

అ (se) 

క నిపిస్తుంది. 

విశాలాంధ ఆదివారం అనుబంధంలో 94 లో |వచురింపబడిన కథలు 
కూడా _ పైన వుదహరించిన ఆభి ప్రాయాలకి భిన్న మైనవి కావు, 


14 1994 కథా సమీక్ష 


ఆయా కథల్ని గురించి తెలుసుకునే ముందు - మరో అంశాన్ని పస 
వించుకోవాలి. 


1994 లో విశాలాంధ - గతంలో వాసికెక్కిన అనేకమంది |పముఖి 
రచయితల కథల్ని.పునర్ము దించింది. వీటిలో చాలా కథలు _ (పసిద్ద సాహితీ 
వేత్త _ శ్రీ విరించి = విశ్లేషణతో కలిని పచురింపబడినాయి. 


వాటి వివరాలు; కా ,రా. వీరుడు, మహావీరుడు; మునిమాణిక్యం _ శర్మ 
కాఫీ తాగాడు; బొ. సూర్యారావు _ చీకటి దేశం; విశ్వనాథ - జీవుడి ఇష్టం; 
కొవ్విడి లవ్మన్న _ అకలి బాధ - పసిమనసులు; కవికొండల _ మష్టైలర వళి; 
శారద = స్వార్ధవరుడు; గోరా కాన్తి _ పారిజాతం; మల్లాది రామకృష్ణ ళాస్త్రి క 
మంత పుష్పం; పాలగుమ్మి పద్మరాజు _ పరిహారం; జి. వి, కృష్ణారావు - 
వేదాంతి; చా.సో. _ వాయులీనం. 


ఇవికాక, ఆడదడపా _ కొన్ని అనువాద కథలూ వేశారు. రవీం|దుడి 
కథ ఒకటి; వై కావ్‌ మహమ్మద్‌ బషీర్‌ - ఉంగరం _ కథకి దేవరాజు మహా 
రాజు తెలుగుసేత వంటిఏ వచ్చాయి. 


ఇప్పుడు అనుబంధంలో ప్రచురింపబడిన కొన్ని కథల్ని స్థాలీపులాక 

న్యాయంగా సమీక్షీదాం. 
౧ 

“సెంటిఫిక్‌ ఫిక్షన్‌' అనేది తెలుగు పాఠకులకి ఆరుదుగా లభించే వంటక మై 
పోయింది. ఎప్పుడో సకృత్తుగా దొరికినా _ ఆ పేరుతో . ఎక్కువ మసాలా 
“అల్దావుద్దీన్‌ మాయాదీపం' తరహాలో విడుదలౌతూవుంది. ఈ ధోరణికి 
భిన్నంగా - సిన్సియర్‌గా . 'సెంటిఫిక్‌ ఫిక్షన్‌ కథలు రాస్తున్న రచయిత . 
పురాణపండ రంగనాథ్‌. ఏరికథలు _ “భమ(ణం)' 'హక్కు' చదివాను. 


'హక్కు'లో కాలం చెల్లిన వ్యోమశకటాల శ్మళానంలోకి |పవేశిస్తాడు 
రసజ్ఞ. అతనొక్కడే మనిషి మిగిలినవన్నీ ఛి ద మైపోయిన రోదసీశకటాలు, 
వాటిలో ని కంప్యూటర్‌ వ్యవస్థలు వాటిలో ఒక కంప్యూటర్‌ (బెయిన్‌ -అనుజ్ఞ-తో 
సంభాషణ సాగుతుంది, రసజ్ఞకు ఎంతటి (పతికూలదశ లో అయినాసరే “ఎగిరి 
తీరాలనే” కోరికను అనుజ్ఞకు కల్పించినవాడు మనిషి అది దాని హక్కు. ఆ 
కోరికే దానికి వునికి. అనుజ్ఞ అంటుంది. జీవించాలనే లక్ష్యాన్ని నీకెవరు సిర్దేశిం 


1994 కథా సమీక్ష BL 


ఛారు? పాణం ఉంటేనే నువ్వు వుంటావ్‌. ఆలాగే ఎగురుతుంటేనే నేను ఉన్నట్లు 
లెక్క" ఆని. ఆలోచనీ యమైన తాత్రికత వుంది సాంకేతిక మైన, యాం, తీక 
మైన విజ్ఞానానికి 'కర్తి అయిన మనిషి, తాను చేసిన “కర్మ' నుండి జవాబులేని 
(వశ్నల్ని ఇలా చాలా ఎదుర్కోవాలి కాబోలు! మంచి కథ, 


భమణంి” కథలో తన కోతి (సంజీవితో ఎన్నో వినోద (ప్రదర్శనలు 
చేయించే రామయ్య, “మహిమ గోళానికి వెళ్ళి దాన్ని అమ్మకానికి పెడతాడు. 
తీరా ఆ కోతిని గహాంతరవాని ఎన్నెన్నో అకాకాల్లోకి మార్చి, దాని ఉపయె? 
గాన్ని మరింత వి సృతపరిచి, అద్భుతపరిచేసరికీ _ దాన్ని వేలం పాటలో తానే 
పాడుకుని అంత డబ్బు చెల్పించ లేక, దాన్ని తీసేసుకుని పారిపోతాడు ఆప్పుడు 
గహాంతరవానీ అంటాడు _ “మీ మనుషులకు దురాశ ఎక్కువ... నీ సంజీవి మా 
గోళం మనుషులకే మహిమలు చూపిస్తుంది. ఇది ఒక జీవరసాయనాల రహస్యం, 
మెదడు రసాయనాలు చేసే భమ” అని కూలి సంపాదించి తమ డబ్బుకట్టమని 
కట్టడి చేస్తాడు. [గహాలూ, గోళాలూ జయించినా _ "మనిషి మారలేదు” “అతని 
కాంక్ష తీర లేదు' అన్న కవి వాక్కులోని దార్శనికత చిరంజీవి అనిపిస్తుంది! 


దాశరథి రంగా చార్య - “మంటలు మనుషులు అని ఒక చిన్న కథ 
రాశారు. తెలంగాణా నిజాం నవాబుల కర్శశ పాలన కింద బానిసత్వంలో 
మగ్గిన రోజులు _ ఈ కథా నేపథ్యం. ఓక నడుస్తున్న శవంవంటి బలహీనుడి పై 
అధికారి జులుం చేసి హత్య చేశాడు, ఆ అధికారీ పజల ఆ గవహానికి (పత్యేకించి 
ఒత యువకుడు వీరేశం ఆగహానికిి గురయినాడు. రెండు శవాలు _ ఒకటి 
బానిసది, ఒకటి అధికారిది - స్రేషన్‌ బయట పడివున్నై. వీరేశాన్ని పోలీసులు 
తీసుకుపో తున్నారు. "వీరేశం మనిషి _ మానవునికి మితుడు, దానవునికి శ్మతువు 
అని కథ ముగుస్తుంది! 


“దండ ఖరీదు” అని హిత శ్రీ కథ వచ్చింది. మం్మతి గారికి వేసిన దండ 
వేలం పాట పాడటం అంశం. ఆయనకి దండ వేద్దామని కష్టపడి, బేరమాడి 
తెచ్చిన దండని చేత పట్టుకుని = ఆ తతంగమంతా (పత్యషంగా గమనించిన 
యువకుడు రమేష్‌ - తన ప్రయత్నం విరమించుకున్నాడు. దండ వెయ్యడు] 
అతని దండ ఖరీదు బహుళ _ అతనికి కలిగిన చైతన్యం కాబోలు! 


16 1994 కథా సమీక్ష 


శ్రీ విరించి 'కాలదోషం' అనే కథలో మరో రచయిత రాసే కథల 
గురించి చెప్తూ మంచి అన్వయం చేశారు. 


చెట్టుమీదా, మట్టిమీదా మసిషి మమకారాన్ని చిత్రించడం ఇటీవల చాలా 
రచనల్లో కనిపిస్తోంది. డాక్టర్‌ రాసాని “చింతచెట్టు, కో.రా. “నేల మొట్టింది. 
ఈ తరహా కథలే. పల్లెటూర్లలో ఈ నాటికీ చింత చెట్ల కింద నడిచే పాఠశాలలూ" 
శిధిలమైన పాఠశాలా భవనాల్ని పశువుల దొడ్డుగా మార్చిన దృళ్యాలూ _ మన 
“అభివృద్దికి నిదర్శనాలుగా దర్శనమిస్తాయి! చివరికి టీచర్‌ మ్మాతం చింత 
చెట్టులా మనుషులకి మేలే చేసే ఆదర్శవంతుడ్రై నిలవాలనే ఆకాంక్ష మిగులు 
తుంది!! ఇదీ చింతచెట్టు కథ. సోమరితనం పెంచుకుని, వ్యసనాలకు బానిసయై 
పొలంపనుల్ని అలక్ష్యం చేస్తే నేలమొట్టక ఏం చేస్తుంది _ మరి? మంచి సందేశం 
వుంది కో. రా కథలో"! 


పల్లెటూరి ఆహార్యం, ఆమాయకత, వ్యవహారం, మాటతీరు వయసు 
మళ్ళిన వాలకం చూసీ, తాతని హేళన చేని, పందెంకాని సవాలుచేస్తే ఖంగులనేది 
పట్నంబాబులే! సువాయాసంగా, ఒడుపుగా _ పంద కేజీలకి పెనేవున్న బండ 
రాయిని ఎత్తి, భుజంమీదగా వెనక్కి పిసి. రెండొందలూ చ్రేత్ర పెట్టించుకుం 
టాడు, తాత పుష్పాల కృష్ణమూర్తి కథ 'అడవి మనిషి” ఇది. ఈ కథ చదువు 
తుంటే _ కలువకొలను సదానంద *కదనరంగం', సదానంద్‌ శారద “మురికి” 
కథలు స్పురణకి వస్తాయి అయితే, ఆ కథలకీ ఈ కథల కీవస్తువులో భేదం వుంది! 
కథ నడిపిన తీరూ, వాతావరణ చ్మితణా, పాతల సంభాషణ అన్నీ కుదురుగా 
అమరిన మంచి కథ ఇది. “ఏ ఊరు తాతా....ఏం పేరు? అని చాలా మంది చివరి 
గౌరవంగా అడుగుతుంటే, “గొర్జపాలెం మాది _' ఆన్నాడు అదే అమాయక 
తతో. గర్వం లేకుండా” - అని పాత చితణలో జయకేతనం నాటాడు 


రచయిత! 


కుటుంబంలో స్వసుఖాన్ని త్యాగం చేసి, కడకు అయినవాళ్ళ నిరాదర 
ణకు గురయిన ఒక పెద్దత్త - జానకమ్మ కథ - “సాలెగూడు. ఇదీ డా॥ వ. 
ఆర్‌. రాసాని కథ, విచ్చిన్న మెపోతున్న మానవ సంబంధాలు [పధానాంశంగా 
సాగిన ఈ కథలో రచయిత చివరిలో నిర్వహించిన పాత _ ఉన్నతమైన 


1994 కథా సమీక్ష 1 


లశ్యాన్నీ, ఉత్తమ సందేశాన్నీ పాఠకులకి అందించింది. ఇల్లు వదిలిపోవడానికి 
ఉద్యుక్తురాలై న జానకమ్మ _ పిల్లలు తమ తప్పు తెలుసుకుని కాళ్ళను చుట్టుకుంటే 
అ బంధాన్ని విడదీసుకోలేక, తన (ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆది ఆమె 
సాలెగూడు అనే ధ్వనితో కథ ముగిసినా _ కుటుంబ సంబంధాల్నీ , మనిషి 
విలువనీ కాపాడిన ముగింపుని అభినందించాలి! ఆ ముగింపు సినిమాటిక్‌ ఆని 
పించినా ఫర్వాలేదు. అంతిమలక్ష్య సాఫల్యం ముఖ్యం! మంచి కథ ఇది! 


డా॥ చల్లా రాధాకృష్టళ ర్మ 'కుక,బతుకు', “అమ్మి”, ' పేదవాని 
పైకం", “ఎవరికి వారే యమునా తీరే” వంటి కథలు (పకటించారు. చెట్టంత 
కొడుకుండీ, బోలెడు బలగముండిీ, ఒకప్పుడు సింహంలా బతికిన పరళు 
రామయ్య ఓంటరిబతుకు బతకడానికి తీసుకున్న నిర్ణయం _ 'కుక్క- (బతుకు. 
కథ చెప్తుంది. స్వతంతంగా వుండాలనే ఉద్దేశమున్న తం డీ; “ఎందుకు నాన్నా 
విడిగా వుండడ "మని ఆడగని కొడుకులూ.'ఎవరికి వారే....' కథలో కనిపిస్తారు 
అమ్మకథ _ అసలు తల్లీ పెంపుడు త ల్రీ కొడుకుల మధ్య సాగుతుంది _ సెంటి 
మెంట్‌ |పధానంగా పేదవాని పైకం విలువని సున్నితంగా చెప్పే కథ “పేద 
వాని పైకం”! 


రాకెట్‌ [పయోగం వలన వినువీధిలో వింకవింతగా చిత వర్ణాల దృశ్యం 
కనిపిస్తే _ దేముడు కనిపించి ఏదో ఆదేశించాడని తెల్లవార్లూ భజనలు చేసీన 
జనం మూఢ ఏళ్వాసాలమీద చురక _ 'బొందితో స్వర్గం' కథ. నంబూరు దావా 
యణి రచన. ఈమెదే మరో మంచికథ . “సర్కస్‌ డేరా' సర్కస్‌ చూడాలనే 
కోరికతో నానా ఆవస్థపడి ఆకు కూరలు కూడా అమ్మి ఎంతో (శ్రమపడి నాలుగు 
డబ్బులు సంపాదించి, తీరా జ్వరంతో కూడా _ సర్కస్‌ డేరా దగ్గరికిపోతే, ఆ 
డేరా వాళ్లు ఆ వూరొదిలి వెళ్ళిపోయిన యదార్థం - తీరని కోరికగా మిగలడం. 
'పావం' అనిపిస్తుంది. 


బొగ్గుగని కార్మికుల (పమాద జీవన పరిస్థితుల్ని ఎంతో ఆర్థింగా 
చి తించారు . వేల్పుల నారాయణ . తమ 'మృత్యుకువార౦' కథలో. టబ్బుల్లో 
బొగ్గునిం పే టండి మల్లన్న బతుకు పమాదంలో విషాధాంతమౌతుంది, 


Ks.2 


18 1994 కథా సమీక్ష 


ఎన్‌. భాస్కర్‌ 'విముకి', చెన్నా అజయ్‌కుమార్‌ “ఎత్తుగడ _ కథలు 
మోస (పవృ త్తికి ఎదురుదెబ్బ తగలడం _పధానాంశంగా సాగినవి.కాగా! 'బూడిద 
మూటలు' కథలో ఓక అమాయకురాలి (ధనాళ) బలహీనతని ఆసరా చేసుకుని 
ఆమెని మోసపుచ్చిన వై నం కనిపిస్తుంది. కథకుడు కో.రా.! 


' పెళ్ళంటే”, “సజీవకళ్యాణం' “పరోక్ష పరీక్ష ', “స్వప్నశిత”, కొంత 
మంది క్మురవాళ్టు' కథలు _ ఎం. భట్‌ రాశారు. ఇవన్నీ కథలుగా వచ్చిన 
స్కెచ్‌ లు! 


పొలం పనులు, దుప్పటి ఉతకడం, బండలు వగలగొట్టడం క ఇవన్నీ 
కూలిరేటు [పకారం కాక, కల్లుసీసాల సంఖ్య పకారం _ సాగిపోతూ వుండటం 
“కూ. రేటు' కథలో తెలుసుకుంటాం. సాందమైన కథాంశం _ శైలీ శిల్పాలు 
కొరవడి ఎలా తేలికై పోయిందా ఆనే విచారం కలుగుతుంది. ఈ కథ చదివితే 
ఈ కథ కూడా ఎం. భట్‌ రచనే!! 


వ జాల స్వరాజ్యలక్ష్మి _ 'మాతృత్యం కోసం"; పి. ఏ. రమణ “స్నేహ 
బాంధవి” _ పేమ ఆధార బిందువుగా గీచిన వృత్తాంతాలు! 


బొమ్మ కనుక్కుందామని కూడబెట్టిన డబ్బుతో, ఈరయ్య తాతకు 
మందులు కొని, “బతికున్న నువ్వే నా బొమ్మవు తాతా అన్న కిట్టుకథ ర్ట 
“కిట్టు” _ వి. రామకో టేశ్వరరావు రచన ఇది! 


విశాలాంధలో కథలు _ వస్తు వై విధ్యం విషయంలో సంతృ ప్రికరంగానే 
వున్నా, శ్ర లీశల్పాల విషయంలో అంత సంతృ ప్రికరంగా లేవు. ఆరాకొరగా 
మాతమే మంచికథ దర్శనమిచ్చింది. 


రచయితలం _ అందరమూ _ ఆందుకే గుర్తుంచుకుందాం _ మంచికథ 
రాయడం కఠోరత పస్సు అని! * 


ఆంధధ్యపభ దినపషతిక 
ఆదివారం అనుబంధం 


ఇతివృత్తం రీత్యా వైవిధ్యం ఉన్న కథలు వచ్చాయి. చాల కథలు 
సుఖాంతం. సమస్య ఎలా పరిష్కారమైతే మంచిదో పబోధించే కథలు. జీవితం 
లోని సంక్తిష్షతతో ముడిపడ్డ సమస్యని, అందులోని పాతల వైచ్చితిని, వాస్తవి 
కతా దృష్టితో చితిస్తూ, సమస్యని పాఠకుల ఆలోచనకు వదలి పెట్టిన సాహిత్య 
వరంగా ఎన్నదగిన కథలు రెండో మూడో మాతమే ఉన్నాయి మిగతా కథలు 
జీవితాన్నీ సమకాలీన సమస్యల్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగించే మంచి రచ 
నలుగా పేర్కొనవచ్చు. 


ఇతివృత్తం రీత్యా విశ్లేషిస్తే sl ఆడ పిల్ల పెళ్ళి సమస్యలు, 2; పెళ్ళ 
యిన తర్వాత కొనుకలకోసం సెర్చి ఆరళ్ళు, 3. స్త్రీవాద దృక్పథం, 4, మాతృ 
(పేమ, స్నేహం, అనుభవ వైచితి, రః వృద్ధులైన తల్టిదం డుల సమస్యలు, 
6 వ్యవసాయ సంబంధ సమస్యలు, 7. సెక్స్‌ సంబంధాలు, రి. ఆర్థిక సమ 
సలు, 9. ఆఫీసు రెడ్‌ చేపిజం వగైరా, 10 స్వేచ్చ, మానవత్వం (పబోధిం 
చడం _ ఇలా పది రకాలుగా ఉన్నాయి కథలు 


1. తల్లిదం డులు గతించిన మరదలు ఉద్యోగంలో, ఆన్తీతో తన 
యింట్లో ఉండగా ఆ అమ్మాయిని కూడా పెళ్ళి చేసుకోవాలనుకున్న ఒక ఉద్ద 
తుని తెలిపిగా ఏమార్చి అతని భార్య చెల్లెలు కోరిన యువకునితో వివాహం జరి 
గేలా చూచి, దానికి భర్త చేతిలో చావుదెబ్బ తిని కూడా, భవిష్యత్తుకోసం ఆత 
నిపై నింద మోవకుండా క్షమించిన కథ : “ఏమంటావ్‌ భావా” (సాహితి) ఇతి 
వృత్తంలో వాస్తవికత, కొంత నాటకీయత ఉన్న, ఆకట్టుకొనే రఛన. పెద్ద 
కూతురి సంపాదనపై ఆధారపడిన మధ్యతరగతి తల్చిదండులు ఆమెను కోరి 
వచ్చిన వ్యక్తితో వయస్సు మీరినట్లు చెప్పి ఆటంకం తేగా, పదేళ్ళ నుంచీ ఆమె 


ర 1994 కథా సమీక్ష 


కోసం వేచి ఉన్నట్టు చెప్పీ, ఆమెను వివాహం చేసుకోవడం “ఆడపిల్ల పెళ్ళి” 
కథ (నందం రామారావు). గది అద్ధెకివ్వడం ద్వారా కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఒకరి 
తర్వాత ఒకరికి జరిపించే విధానాన్ని ఎన్నుకున్న గృహ యజమాని కథ “గది 
ఖాళీ (దేశరాజు). దీన్ని అపవోస్యంగా కాకుండా, జాలి కథగా రచయిత 
రూపొందించడం అభినందించదగిన విషయం. పైకథలు ఒక రకంగా పాతవే, 
అంటే యిదివరకే అటువంటి సన్నివేశాలతో కథలు వచ్చాయి. 


సర్మిక్రొ త్ర ధోరణులు, పెడ ధోరణులు పెళ్ళిళ్ళ విషయంలో ఈ మధ్య 
ఎటువంటివి వస్తున్నాయో చెప్పే కథలు _ 'నొప్పింపక' (చీమల మరి శ్రీనివాస 
మూర్తి), “అ పియసత్యం' (భమిడి వేంక టేళ్వర్దు) ఇందులో వరుని తల్లిదం 
|డుల పోకడలు, దురాశ, ధనమదం వగ్రెరాలు యువతీ యువకులకు పెళ్ళీ 
కుదరకుండా ఎలా చేస్తాయా చ్య్మితింవబడింది. మొదటి కథలో వరుని వదినె 
మంచితనం, నేర్పరితనం, వివేకం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. రెండో 
కథలో యువకుడు తం, (డి నెదిరించి మం చేసుకుంటాడు. “నేటి మనుషుల్లో 
రక్తం |పవహించటం జేదేమో - డబ్బు గురించిన ఆలోచనలే నరనరాల్లో... 
పెళ్ళి కుదిరే తతంగానికి స్టాష్‌బాక్‌ లో బోలెడంత చర్చ. సంభాషణ, తిరుగుళ్ళు, 
ఆందోళన, టెన్షను వగ్గె రా....అన్ని పాయింట్టకూ కరెక్టుగా జవాబులు దొరికే 
దాకా వరుళ్ళు వయసుని 'పెంచేసుకుంటున్నారు. వారికంటె ఠీవిగా, ముందాగా, 
హాయిగా కన్నవాళ్ళూ.” పూర్వం పెళ్ళిచూపులు, కట్నకానుకల చర్చ సూటిగా 
జరిగేది. యిప్పుడది వేలంగా, ముసుగులో గుద్దులాటగా, కాలహరణంగా ఎంత 
సంక్షిష్ట సమస్య ఆయిందో చిన్న కథలో ఇమిడ్చిన రచయిత ఒక కొత్త 
కోణాన్ని, సరికొత్త వాస్తవికతని ఆవిష,రించాడు. గమనించవలసిన కథ 
“అ్మపియ సత్యం.' 


2. పెళ్ళయిన తర్వాత అల్లుళ్ళు కానుకలకోసం చేసే డిమాండ్లను 
గూర్చిన కథలు రెండు _ “ఉగాది కానుక”, “మరణ వాంగ్మూలం.” రెండోది 
రొటీన్‌ కథ. కోరిన స్కూటర్‌ తేలేదని భార్యకు నిప్పంటించిన (పబుద్దునిగూర్చి. 
నిజం దాచబోయినా, మరణించే అ యువతి చేత నిజం చెప్పించి, నేరస్టుని 

రెస్‌ చస్తాడు ఇన్‌ స్పె కర్‌. మొదటి కథలో ఆ త్తమామలు 'ఇన్‌స్టైల్‌ మెంట్‌ 
క వస్తువుల్ని అల్టుడికి కొనుకగా యిచ్చి, ఆ వస్తువుల్ని షాపు వాళ్ళు తీసుకు 


1994 కథా సమీక్ష 21 


వెళూండగా నిస్సహాయంగా నిల్యుంటే ఆ అ త్రమామలకూ, అల్లుడికీ రాజీ చేసీ. 
కథను సుఖాంతం చేశాడు రచయిత. ముగింపులో అల్లు డిలో వచ్చిన ఆకస్మిక: 
“మార్చు విశ్యసనీయంగా లేదు! 


3. స్త్రీవాద దృక్నథం : ఆడశిశువు అక్కరలేదని, స్కాన్‌ చేయించి' 
అబార్షన్‌ పూనుకుంటే, పిండం మగపిండం కావడం, తప్పు భర్రదా? అత్త 
గారిదా? స్కాన్‌ చేసిన వారిదా? ఆడపిల్ల విషయంలో సామాజికమౌతున్న 
ఈ దురాచారాన్ని చితించిన కథ “త ప్పెవరిది?.* 'ఊరి మద్ది స్తం' (తుమ్మల 
రామకృష్ణ) చక్క ని జానపద యాసలో, తాగుబోతు మగజ్జి వద్దని పుట్టింటికి 
వచ్చిన నాగమ్మ, తన స్థితిని గూర్చి వివరించడ మేగాక, ఊరి పెద్దలుగా 
పంచాయకీకి సిద్దపడిన ఒక్కొక్కరి తాహతునూ దుయ్యబట్టుతుంది _ “అట్లా 
వానికి పుర్చే బిడ్డకూడా తాగుబోతే అవుతాడు. ఆ వూళ్ళో, యీ వూళ్ళో ఉన్నా 
మా చేతుల కష్టం మాకు తస్నదు. ఆడది తిండి కోసమూ, గుడ్డ కోసమూనే 
కాపురం జేస్తుందా? మానం, మర్యాద ఉండనక్కరలేదా?.... మద్ది స్తమంట, 
మద్దిస్తం[! ఏం చేస్తారంట, చెయ్యి సూద్దాం?” (గామాల్లో కూడా నేడు ఉదయి 
స్తున్న స్రీ జాగ్భతికి ఆద్దంవ టై రచన యిది, ఆడపిల్ల అక్కర లేదనే ద్భక్స 
థాన్ని ఫాంటసీ రూపంలో నిమర్శించిన కథకాని కథ “మగవారు మాతమే.' 
మధ్యతరగతి భర్త భార్య కష్టాన్నీ, కృషినీ మొదట గుర్రించడు. తర్వాత 
డి మె డైరీ చదివి గు 8నాడు. ఇది “అమృతమయి' కథ, భ రల్లోనూ మంచి 
వాళ్ళుంటారు అని చెప్పే వయత ౦! 


ఈ కథ లన్నింటిలో ఆణిముత్యం “మగతోడు” (పినాకిని) ఇది చిత్తూరు 
మాండలికంలో లచ్చుమత్త కథనం, సుబ్బర మణి అనే (శోతకు ; లచ్చుము 
భర్త (తాగుబోతు, బళ్ళారి స్త్రీతో లేచిపోతే, కూతురు “కుమారిని పెంచింది, 
కర్రీ బంకు నడుపుతూ. వ్యభిచారం చేయలేదు. నాదముని ఆంగళ్ళకు సరుకులు 
తెచ్చేవాడు, ఒంటరిగాడు. ఒకసారి తపృనిసరి పరిస్థితిలో అతనికి ఆశ్రయ 
మిచ్చింఏ అగను కూగుర్ని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళి దగ్గరయ్యాడు, 
లచ్చుముతో సంబంధం ఏర్పడి భర్రగాని భర్త అయ్యాడు. తర్వాత పెళ్ళి 
చేసుకుని ఒక యిం౦టివాగయ్యాడు, అస్తులు సంపాయించాడు, “కుమార్షి మీద, 
రూతురు (పేమ. "కుమారి" చదువుకి ని గవర్నమెంటు ఉద్యోగం 'సంపాయిం 


22 1994 కథా సమీక్ష 


చింది. “ఒక దినం ఒక పిల్టగాడ్ని ఇంటికి శోడొ)_ని వచ్చింది. “మేమిద్దరం 
కలుసుండాలనుకుంటున్నాం' అన్నాడు ఆ పిల్లగాడు. అమ్మకూడా ఆ మాటే 
చెపింది. ఎప్పుడు తెగిపోతామయో తెలీని పసుపు తాళ ముడులకన్నా ఇట్టా కలిసీ 
వుండటమే మేలని నా కనిపించింది .... “అమ్మ చెడింది చాలక కూతుర్ని కూడా 
తీర్చింది! అన్నాడంట నాదమునిగోడు. నిజమే. నేను నెడిపోయిన దాన్నయి 
నప్పుడు నన్ను నెడగొట్టినోడు మందోడెట్టయినాడు? 'నా కడుపున పుట్టుంటే 
నరుకుదును' అన్నాడంట. యామి దానిష్ట మొచ్చి నోడితో వుండే హకు,._ ఆడ 
దానికి లేదా? వోడు పదేళ్ళు నాతో కాపరం నిసినాడే ఆంటే వోడు మొగోడనా! 
అసలు వీడ్ని గాదురా అట్టాంటి సీత్రి రాసీ పెట్టి నోళ్ళను కొట్టాల చెప్పుతో వదా 
రేట్లు! అప్పుడు గాని కొరవోళ్ళకు బుద్దిరాదు.” .... "దానికి ఇంత సంపాదన 
వుండే ఉజ్ణోగం వుండది. మొగతోడు కోసం అది ఎవురో వున్నా నా కిష్ట మే. 
దానికి ఎవురు ఏ పేరు పెట్టుకున్నా నాకిష్టమే .... మేం మొగోడికి మొగోడి 
మో స్తర సంపాదిస్తావుండాంరా, యామంటావురా సుబ్బరమణా?” ఈ కథలో 
లచ్చుమ్మ త్త నాదముని మధ్య ఏర్పడిన సంబంధంలో చాల నహజత్వం ఉంది! 
నాదమునికి కుమారిపట్ట ఆదుర్దా ఆప్యాయతా సహజమే. వ్యవస్థ అతణ్ణి అలా 
విమర్శింప జేసింది. దానికి లచ్చుమ్మ త్త సమాధానం కూడా *వహజమే. ఇందులో 
శిల్పం, యితివృత్తం, భాషాధోరణి అన్నీ సౌషవంగా సమన్వయం చెందాయి. 
దృక్పథం సరికొ త్ర స్త్రీవాద దృక్పథం; వ్యవస్థమీద సహజమైన తిరుగుబాటు. 

తీ, మాత్స పేమ అంటే కేవలం జన్మ నిచ్చిన అమ్మకంటి, పసితనం 
నుంచీ పెంచి | పేమించిన అమ్మతోటి బాంధవ్యమే ఎక్కువ అని చూసే కథ 
'అమ్మకోసం' (ఎమ్‌. హేమలత). అనుభవానికీ, సాహిత్యంలో దాని చితణకూ 
గల తేడా, వాస్తవం కథ ఎలా అవుతుందో _ తల్లిమీద పేమ ఆధారంగా . 
చెప్పే కథ 'అమ్మకథ' (ఆకెళ్ళ శివపసాద్‌). ఇందులో ఇతివృత్త నిరూవణ 
కంచె, ఎడిటర్‌ కీ రచయితకీ మధ్య జరిగిన తతంగం చాల భాగం ఆక మించింది. 
స్నేహానుభవాన్ని చిత్రించిన చక్కని కథ *రూబీ.' స్వెట్లర్హమ్ముకునే నేపాలీ 
యువతి రూబీ, సూరజ్‌ని ఆకర్షిస్తుంది ఆమ్మాయి నిజాయితీకి, వ్యక్తిత్వానికి 
ఆకర్షింపబడి, వెళ్ళి తలే పెట్టిన సూరజ్‌తో ఆమె తన్ను విడిచివచ్చిన భర్త 
అన్వేషణలో పై హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పీ, అతని ఫోటో చూపుతుంది. ఆభర్త 
తమ వీధిలో నై ట్‌ వాచ్‌మన్‌గా ఉంటున్నట్లు గుర్తించి, భార్యాభ ర్తల్ని కలిపి 
సంతృప్తి పిపడతాడు నూరజ్‌ మనసుకి సంతృప్తి కలిగించే కథ యిది, 


1994 కథా సమీక్ష 23 


క్‌ వృద్దులైన తల్లిదం డుం గురించి : ఊళ్ళో యిల్లు అమ్మి పట్నంలో 
వేరువేరుగా ఉంటున్న కొడుకుల దగ్గరకు వస్తాడు ఒంటరివాడైన తండి. తను 
తెచ్చిన డబ్బును దాచుకుని, దానిమీద వచ్చే వడ్డీలో కొంత ఖర్చుకు ఉంచుకుని, 
కొడుకులకు చెరి సగం నెలనెలా యిస్తాడు. డబ్బు మొత్తం పంచుకోవాలన్న 
కొడుకులు ఆయనపట్ల వైముఖ్యం చూపడంతో మళ్ళీ స్వగామానికి తిరిగి వెళ్లాడు 
“అతిధి” (తాటి శంకర రావు) కథలో. తల్లిదండులను కుటుంబ బాధ్యతలను 
వదల్బుకోవడానికి (టాన్స్‌ఫర్‌ తెచ్చుకుని వెళ్ళిపోతూ, రైల్వే స్టేషన్‌లో ఒక 
దృశ్యం చూచి మనసుమార్చుకొన్న దంపతుల కథ “మబ్బు విడిచింది. ఆకస్మీక 
మైన ఆ మార్చు విశ్వసనీయంగా లేదు వబోధం కథ లక్ష్యం. 'ఒంటరితనం' 
కథలో పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయిన తల్లిడండులు వివాహ స్వర్ణోత్సవంలో 
ఒకరి ఉసికి మరొకరు గుర్తించి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం యితి 
వృత్తం. సున్నితమైన ముగింపు. 


6 వ్యవసాయ సంబంధ మైనవి రాయలసీమ రైతు వానకోసం ఎదురు 
చూడడం, చివరకు జ వచ్చిన వాన వేరుశనగ చెట్టని నాశనం చెయ్యడం; అనా 
వృష్టి._..అతివృ ష్షి మధ సతమత మయ్యే రైతు జాధని శ క్రిమంతంగా చ్చితించిన 
కథ “ఒక్క వాన చాలు" (నన్నపురెడ్డి వెంక ట్రామరెడ్డి). ఈ ఇతివృత్తం మీద 
ఇదివరకే మంచి కథలు వచ్చాయి. అందువల్ల చర్విత చర్వణంగా అనిపిస్తుంది. 
రెండో కథ 'ఉప్పెన' (వారువల్లి చక పాణిరావు) కోస్తా జిల్లాల్లో చేస్తున్న 
రొయ్యల సాగును గూర్చి. సీట్రి కాలుష్యంవల్ల “మంచినీళ్లు అమ్ముకున్నారు" ఆని 
ఆశ్చర్యపోతారు దివినీషలో స్వ(గామానికి వచ్చిన కుటుంబం [పకృతి 1977లో 
తెచ్చిన ఉప్పెన గూర్చి చెబుతూ “అప్పుడు సము దం పొంగి వచ్చి మనుషుల్ని 
మింగేసింది, ఇప్పుడు మనుషులే సము దాన్ని మీదమీడకి లెచ్చుకుంటున్నారు.... 
ఆ ఉప్పెన తను కలిగించిన నష్టాన్ని తనే భర్త చేసింది, ఈ నష్టాన్ని ఏదేవుడు 
పూడ్చగలడు గ డబ్బుమీద వ్యా మోహంతో తన గొయ్యి తనే [త వ్వుకుంటున్న 
కోస్తా రైతును గూర్చిన సరికొత్త యితివృత్తం యిది. ఒక వైరస్‌ వ్యాపించి 
రొయ్యలన్నీ చచ్చిపోతూ అపార నష్టాన్ని కలిగిస్తున్నది రొయ్యల సాగు, ఆ 
వైరస్‌కి యింతవరకూ మందులేదని ఈమధ్యనే (జనవరి 1995) వచ్చిన తాజా 
వార! ఇది గమనించవలనీన మంచి కథ 


24 1994 కథా సమీక్ష 


7. "సెక్స్‌ సంబంధమైన కథలు ఏపీ బాగు లేకపోవడం ఒక విశేషం. 
“సంధ్య అనే కథలో పుట్టింటికి వచ్చి భర్త రాకకోసం, అతనితో సెక్స్‌ కోసం 
ఆరాటపడుతున్న యువతి, పేడతీసే మురికి కు రాడు వీరన్నతో ఆ అనుభవం 
పొందినట్లు. అది కలో నిజమో తేల్చి చెప్పకుండా [వాయడం ఈ కథలో లోపం, 
“శరత్సంధ్య'లో సౌశీల్య తన స్నేహితురాలు రక్కును పిచ్చి కుదర్చటానికి 
తెచ్చి యింట్లో పెట్టుకుని, భర్తను అనుమానిస్తుంది, ఆ పిచ్చిదానికి గర్భం 
తెచ్చాడని. _పసవిస్తూ చనిపోయిన రమ్య బిడ్డను తీసుకుపోవడానికి రమ్య తండి 
(వత్యవ్షమవుతాడు. ఒక నవలలో విస్తరించదగినంత వస్తువు కథలో యిముడ 
లేక, ఈ రచన వైవళ్యాన్ని పొందిన తీరు గమనించదగింది. లారీ డై 9వరూ 
కీనరూ తన భార్యని రేప్‌ చేస్తారని అనుమానించి భయపడితే, వాళ్ళు ఉదారంగా 
ఆప్యాయంగా [పవ ర్రించడం “షవణశణం”లో ఇతివృత్తం. కుక్కల పరంగా 
చెప్పిన రేప్‌ కథ “కైలాసం కుక్కలు 'రేప్‌ ఫలితంగా పుట్టిన కుక;_ల సంతానం, 
పులిగోళ్ళతో పుట్టాయనీ. తల్లిని రేప్‌చేసిన వీధి కుక్కల్ని చీల్చి చెండాడి 
పగతీర్చుకున్నాయనీ ఒక అభూత కల్పన. ‘ఎలుకలు’ కథలో యితీవృ త్రం 
చాల పాతది. కామందు తన దగ్గర పనిజేసే వ్యక్తిని ఒక మిషమీద వట్నం 
పంపించి, ఆ ర్యాతి అతని కూతుర్ని పొందడం ఇదొక 'దోపిడీ* కథ 


8, ఆర్డిక సమస్యలు... ఆదాయం పెరిగే అవకాశం లేక, అప్పులు పెరిగి 
పోతున్న పరిస్థితిలో తల్లికి (ప్రమాదం జరిగడం, ఆస్పతి ఖర్చులు, ఆమె మరణం, 
ణం, సమస్యని ఆసాధ్యం చేస్తాయి. “బడ్జెట్‌! లెక్కలు [వాయడం వ్యర్థం అని 
[(గహించిన గృహస్థు కథ. ఒక నిరుద్యోగ రావు దేవుని _పసాదంగా లడ్డూలు 
అమ్మడం, తరుపతి లడ్డూమీద ఒక విసురు 'మవహో (పసాదం.” 'తండి వాటా”, 
“వందనోటు' కొంత చమత్కారం వున్న కథలు. 'లేగదూడ', జాలి! ఈ 
కోవలో మానవత్వం మీద ఆర్థిక శ క్తులకున్న (పభావాన్ని చూపే కథలు. 

9, ఆఫీసు వాతావరణం, రెడ్‌ టీపిజమ్‌ గూర్చిన కథల్లో 'నాగుబాము 


నవ్యింది' ఓక ఆవహాస్యం రచన. దానికంటె మల్లాది వెంకట కృష్ణమూర్తి 
“తిరుగుబాటు చేసిచూడు' వ్యంగ్య రచనగా బాగుంది. 


10. స్వేచ్చ, మా నవత్యం: రచయిత శె లేందకు కీ రితోబాటు రాజ్య 
సథ సభ్యత్వం రావడంతో "సెక్యూరిటీ వగైరా హంగులు వ్యక్రిగాతన స్వేచ్చను 


1994 కళా సమీన 25 


ఎలా హరించాయో |గహించి, సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు “స్వేచ్చా 
విహంగం” కథలో. మతత త్త పార్టీలో చేరిన జగ్గారావు తనకు కంటి కార్నియా 
'మ్యూతపిండం, రక్తం వివిధ మతాల వ్యక్తులు యిచ్చారని తెలిసి దృక్పథాన్ని 
విశాలపరచుకోవడం పొగడరా సీ తల్లి భూమి భారతిని' లో యితివృత్తం, నేటి 
రాజకీయ జీవితాన్ని ఫలించిన _(పబోధాత్మక కథలివి. 


ఇతివృ త్తం రీత్యాగాని, శిల్పం లేక వెచి[తి రీత్యాగాని కథా (వ్మకియ 
యొక్క సగటు [ప్రమాణాలకు రాని కథల్ని పె విశ్లేషణలో పేర్కొనలేదు. 
అట్లాంటివీ కొన్ని ఉన్నాయన్న మాట, “మగతోడు”, “ఉ ప్పెని, 'రూబీ', 
'మద్దెస్తం' ఉత్తమ కథాలుగా ఎన్నదగినవి, 


తెలుగు కథ (వ, కియగా ఎందరో కొత్త రచయితల్ని ఆక ర్షిస్తున్నదనీ, 
సామాజిక బీవితాసికి (పతిప్పందిన్తూ దాన్ని (పతిఫలిస్తూ ఉన్నదనీ ఈ కథలు 
రుజువు చేస్తున్నాయి. సమాజంలో, వ్యవస్థలో లోపాల్నీ, లొసుగుల్నీ ఎత్తి 
చూపి, విమ ర్శించడం, లేక (పబోధించడ మే సాహిత్య క ర్రవ్యమా? అనిపిస్తుంది 
పె కథల్ని చదివితే. 'రూవీ”, “సేచ్చా విహంగంి, “అమ్మ కోసం” , “ఒంటరి 
తనం” వంటి కొన్ని కథల్లో మాతమే పాజిటివ్‌గా, మానవ హృదయానుభూతుల 
వై శిష్టాన్నీ, వ్య క్రిగత సంబధాల్లో విలువల్నీ చితించడం కనిపిస్తుంది. నేటి 
సమాజం మేధా |పధానంగా చోదితమౌతూ హృదయ సంబంధమైన అనుభవా 
లకూ, తా త్రిక తకూ పాముఖ్యం యివ్వడం లేదనీ; * విమర్శకూ, (పబోధానికే 
| పాముఖ్యం యిస్తున్నదనీ తెలియజేస్తున్నదీ కథా సాహిత్యం, 4 


% ఈ భావాన్నే సామాజిక ఏవ్పవానికి అన్యయిస్తూ కథా రూపంలో అభి 
వ్యక్తం చేసిన విశిష్టమైన రచ “ఎరమేఘం” _ ఆలోచనకన్నా అను 
భవం గొప్పది; ఇజాలన్నీ వట్టి భేషజాలనీ, మానవ మ సిష్క- అర్థ 
గోళాలు చేసే మహేందజాలాలనీ తేటతెల్లం చేస్తుంది దాహం తీర్చగలిగేదే 
జలార్దధమైన న నల్హమబ్బే గాని ఎత్తుగా మె. సిపోయే ష్మర మేఘం ఎన్నడూ 
కానేకాదు. అయితే ఈ రచనలో కథా శిల్పంకంటె భావరరి 
ఎక్కువగా వున్నది. ఉత్తమ పురుషలో కథ చెబుతూ ముగింపులో తన 
ఆఖరి శణాల్ని, తన మృత్యువును తనే వర్ణించడం శిల్పంలో లోపం. 
ఆ ముగింపు వాక్యాలు రచయిత కల్పించుకుని ఉటంకించి వుంచే 
బావుండేది. చనిపోయాక ఎవరూ కథ [వాయరు కదా! 


ఆం|ధభూమి వారవ, తిక 


మనిషి పుట్టిన మర్నాడు కథ పుట్టింది. 

నిన్నటిది ఇవేళకి కథే కదా! 

అందుకే మనిషికీ, కథకీ అవినాభావ సంబంధం ఉంది. 

మనకి చదవడం, రాయడం రానిరోజుల్లో పల్లెటూర్లలో హరికథలు, 
బురకథలు, ఒగ్గుకథలు చెప్పేవారు. 

వసీపిల్లల! కాకి కథ, పిచ్చిక కథ చెప్పి అన్నం తినిపిస్తాం. 

కొంచెం పెద్దయ్యేక చాలామంది పిల్లలు కథ చెప్తేకాని నిదపోరు. 

(ఇప్పటి తల్లిదండులకి పాపం.కథలు చెప్పే ఓపిక, తీరిక లేవు.) 

కాలేజీ లెవెల్లో పిల్లలు బాయ్‌ ఫెండుతోనో, గర్ల్‌ ఫెండుతోనో 
సినీమాకో, పారు,..కో వెళ్ళి, ఇంటికి లేటుగా వచ్చి, కాలేజీలో స్పెషల్‌ కాసుల 
గురించి, | ఫెండు తల్లి జబ్బుగురించి రకరకాల కథలు చెప్తారు. 

మరి పెద్దయ్యేక _ఫెండ్స్‌తో బార్‌కో, టైపిస్టు అమ్మాయితో సీనీమాకో 
వెళ్ళి ఏ ఆర్థర్మాతో ఇంటికి వచ్చిన మొగాడు రాబోయే ఆఫీసు ఇన్‌ స్పెక్షను 
గురించి. తను చేస్తున్న ఓవర్‌ టైము గురించి అతి చక్కటి కథలు చెప్పాడు, 

అం టే.కథలకి మన జీవితంలో చాలా పాముఖ్యం ఉంది. 

నా చిన్నతనంలో ఆంధప్మతిక, భారతీ వంటి అతికొద్ది ప్మతికలు 
మ్మాతమే ఉండేవి. వాటిలో కథ పడిందంటే ఆ రైటరుకి చాలా గొప్పగా 
ఉండేది. 

ఇప్పడు షృతికలు పుట్టగొడుగుల్లా పుట్టుకి'చ్చేయి. 

రచయితలూ పుంఖానుపుంఖాలుగా పుట్టుకొ స్తున్నారు. 

గిరీశం చెప్పినట్టు అధిక స్య అధికం ఫలం. 


సంఖ్యానుసారంగా అయితే అభివృద్ది అమోఘంగా ఉంది. 


1994 కథా సమీక్ష 27 


అయితే, అమోఘంగా ఉండవంసింది సంఖ్య కాదు, 
ఎన్ని ప్మతికల్లో మంచీ కథలు, ఆరోగగకరమైన కథలు; సిన్న, పెద్ద 
కలిసీ చదవతగ్గ కథలు వస్తున్నాయి అన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌ 


ఈ సంవతర౦-అం టే 1994 లో జనవరినుండి డిశంబరు వరకు “ఆంధ 
భూమి వారపతిక ' నే తీసుకుందాం. 


నన్ను ఆ వారపతికే ఎనలైజ్‌ చెయ్యమన్నారు కాబట్టి! 

విమర్శ రాయడంకం టే కథ రాయడమే సులువేమో! 

సంవత్సరం మొత్తానికి డగ్గర దగ్గర 175 కథలు వచ్చేయి, 

ఆందులో నిత్యజీవితానికి సంబంధించినవి, వాస్తవానికి దగ్గరగా ఉన్నవి 
పది కథలు కూడా లేవంటే నమ్మటం కష్టం, 

ఒక మోస్తరుగా ఉన్నవి వెతితే మరో పది ఉంటాయి. 

మిగిలినవసీ న్ని పేను కథలు, సెక్సు కథలు, దెయ్యం కథలు, రుడుపు 
కథలు. 

“'రుడుపు' అన్నమాట డిక్షనరీలో లేదు. 

'జడుపు' ఆంచి భయం. 

'రుడువు' బహుశా 'జడుపు'కి వికృతేమో అనుకున్నాను. 

కాదుట. తెలుగు మేడమ్‌ చెప్పేరు. 

మరైతే సై్రస్‌కోసం అన్నారే మో! 

గురజాడ రాసిన 'కన్యాశుల్కుం' చదివితే మనకి అనాటి సాంఘిక 
ఆచారవ్యవహారాలు, ఆ (పజలు జీనన విధానం వగ్గెరాలు తెలుస్తాయి. 

అలాగే డికెన్స్‌ నవలలు చదివితే అప్పటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, 
దురాచారాలు వగ్గె రాలు తెలుస్తాయి. 

అంటే. మనం రాసే కథగాని, నవలగాని ఏదైనా సరే అప్పటి రాజకీయ 
వ్యవస్థనో, ఆర్థిక వ్యవస్థనో, సాంఘిక పరిస్థితులనో, ఏదో ఒక దాన్ని |పతి 
దిందింపచెయ్యాలి. 

ఓ రెండు వందల ఏళ్ళ తరువాత అవి చదివితే వాళ్ళకి ఇప్పటి పరిస్థితులు 
తెలియాలి, 


28 1994 కథా సమీక్ష 


మరి |పస్తుతం వస్తున్న కథల్లో అవి ఎంతవరకు ఉన్నాయో చూస్తే మన 
సాహీత్యం ఎంత రియలిస్టిక్‌ గా ఉందో అర్థం జొతుంది. 

నెన్సు. మెడిసన్‌, 'చెక్నాలజీ.-ఒక టేవ(టి. అన్ని రంగాల్లోనూ ఆభివృద్ధి 
చెందుతున్నాం. ఈ అభివృద్ధితో పాటు నమస్యలూ అభివృద్ధి జొళున్నాయి. 
మనసులు మ్మాతం కుచించుకుపోతున్నాయి. 

మనిషి పాతరాతి యుగంలోనే వోయిగా ఉన్నాడేమో! 

(పొద్దున లేచిన దగ్గర్నుంచి పాలు మొదలుకొని ర్మాతి పడుకునే వరకు 
అన్నీ సమస్యలే. 

కాని, ఏ సమస్యా ఎవరూ రాయరేం? 

ఎవరికీ సామాజిక స్పృహ లేదా? 

ఉంది. అయితే, వాళ్ళ? మనం సెర్చిలైటు వేని వెతకాలి, 

కుటు ంబపర మైన కథలు, | పేమ కథలు, సెక్సు కథలు, పెర్వెర్టడ్‌ 
కథలు - ఇలా విభజిస్తే ఏ రకం ఎన్ని వచ్చేయో చూద్దాం. 

(పస్తుతం మనకున్న అతిముఖ్యమైనదీ. అందర్నీ బాధిస్తున్నదీ ఒక. టే- 
తల్తిడం డు", పిల్లలు మధఃగల సంబంధం. యాభై పైబడిన ఏ తల్లిని అడిగినా, 
ఏ తండిని కదిపినా ఒక టేమాట. “ఇప్పటి పిల్లలకి తల్లి దండులంటే మమకారం 
లేదు. పెద్దవాళ్ళన్న గౌరివమూ లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు.” 

పిల్లలు ఎంత గొప్పవాశ్లినా తల్లి తడులు మాతం వాళ్ళ దగ్గర 
ఉండటం లేదు. ఆత్మా భిమాని! కట్టుజడి విడిగానే ఉంటున్నారు. ఎక్కడైనా 
కొడుకులు, కోడళ్ళు తల్లి తం|డులతో కలిసి ఉంటే అది కేవలం డబ్బుకోస మే 
కాని, వాళ్ళమీద పేమవల్ల మాతం కాదు కాని తల్లి ఎవ్వడూ అమాయకురాలే 
ఏ తల్లీ తన పిల్లలు చెడ్డవాళ్ళని ఒప్పుకో వడానికి ఇష్టపడదు. పెగా, తన పిల్లలు 
అందరిలా ౦టివాళ్ళు కాదని అత్మవంచన ఒసుకుంటుంది. ఆఖరికి భర్ర అయినా 
సరే. తన పిల్లల్ని చెడుగా అంటే ఒప్పుకోడు. ఆలాంటి తల్లులు మనలో కోకొల్ల 
లున్నారు. అలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగిసుంది ముచ్చర్ల రజనీ శకుంతల 
రాసిన “సంతానం” (3.3.94) కథ 


రిప్రెరై పోయిన రాజారావు, ఆతని భార్య లక్ష్మీ, నుగ్గరు కొడుకులు 
కోడళ్ళు అందరూ కలిసే ఉంటారు ఇంటెడు చాకిరీతో లక్ష్మి నలిగితూపో 


1994 కథా సమీక్ష 29 


ఉంటుంది. అయినా, తన పీల్పలు చాలా మంచివాళ్ళనీ, అందుకే కలిసీ ఉన్నారనీ 

[భమపడుతుంది. వాళ్ళు కేవలం డబ్బుకోసవే( ఉంటున్నారని రాజారావు చెప్పినా 

'నమ్మదు. ఆమెను నమ్మించటం కోసం అతను తన ఆ స్లినంతా అనాధ శరణా 

లయానికి రాశేనని వార్త పుట్టిస్తాడు. అది విన్న కొడుకులు తండిని తిట్టి, 

ఎవరిసుట్టుకు వాళ్ళు వేరే వెళ్ళిపోతారు. కూతురు కూడా కనీసం తల్లి నగలై నా 
నకిమ్మ ని చెప్పి మరీ వెళుంది. అప్పుడు తలికి జానోదయం బొతుంది, 

- రే ఇ 
కధే కాకుండా కథనం కూడా బావుంది. 


“అప్ప్కుతస్యగతిర్నా స్తీ” ఆన్న సీద్ధాంతం మనది. కొడుకు పున్నామ 
నరకం నుండి రక్షిస్తాడన్న మూర్గత్యం మనది. ఎక్కడో ఉన్న నరకం 
(ఆసలది ఉందో లేదో తెలీదు) నుండి రక్షిస్తాడో లేదో కాని, | పన్తుతం (పత్యకష్ష 
నరకం చూపిస్తున్నాడు ఈనాటి కొడుకు. వయ నైపోయిన అమ్మ, నాన్నలకేం 
కొవాలి? 


ఒక చలటి మాట 
౧ 
బడికెడు అన్నం. 
కాని, ఆ రెండూ కరువై పోతున్నాయి. 


పెళ్ళికాగానే మొగుడ్ని కొంగుని కట్టకొని పోతుంది అమ్మాయి, 
ఆ మొగుడు తన వాళ్శందరితోను బంధాలు తెంచుకోవాలి. కొందరు అంతరాత్మని 
చంపుకోలేని మొగాళ్ళు తల్లిదండ.ణకీ, భాగ్యకీ మధ్య నలిగిపోతారు. అయితే, 
తల్రిదండులిద్దరూ కష్టమైనా, సుఖమైనా ఒకరికొకరు తోడుంటారు. కాసి 
దురదృష్టవశాత్తు అందులో ఒకరు పోతే ఆ రెండో వాళ్ళ బతుకు దుర్భరం, 
ఆ పోయింది అడదైతే ఇంక ఆ మొగాడి అవస్థ వర్ణనాతీతం. నోట్లో నీళ్ళు 
పోస్తే దిక్కుండదు. ఈ అంశమే “ఉరిటి సులేఖ” రాసిన “తనదాకా వస్తే" 
అన్న కథ. 


పర ంధామయ్య భార్య ఫోయింది. చిన్న కొడుకు డబ్బుని వెతుక్కుంటూ 
అమెగీకా వెళ్ళిపోయేడు. పెద్దకొడుకు, కోడలు అతని స్యంత ఇంట్లోనే ఉంటారు, 
ఇదరూ అఫీసులకి పోతారు. ఆతనికి ఓ వారం రోజులు జబ్బు చేస్తే మందు 
క్‌. కదా - మంచినీళ్ళు కూడా ఇచ్చ దిక్కుండదు. కొడుకు ఓ వారం శలవు 
పెట్టి తండి దగ్గర ఉండవచ్చు. కాని, తర్మడిమీద శలవు వేస్ట్‌ అసిపీస్తుందేమో 


30 1994 కథా సమీక్ష 


శలవు పెట్టడు తండి తనకి అవకాశం ఉందనే పీల్లల్ని ఆంత కష్టపడి 
పెంచేడా అన్న విషయం పిల్లలు ఆలోచించరు “నీకిక్కడ సరిగ్గా జరగ 'దని 
చెప్పి ఆ కొడుకు అతన్ని హోమ్‌ ఫర్‌ ది ఏజ్డ్‌లో చేర్చిస్తాడు. కథ బావున్నా 
ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా రాస్తే బావుండేది. పరంధామయ్య ఎన్ని కష్టాలుపడి 
పిల్చల్ని సెంచేడో కొంత కుషంగా చేస్తే కథకి ఇంకా బలం ఉండేది. అయినా, 
ఇలాంటి కథలే |పస్తుతం మనకి అవసరం 


మరోరకం తల్రిదండులున్నారు: పిల్లలు "పెరిగి పెద్దవా క), ఉద్యోగాలు 
చేస్తున్నా, వాళ్ళకేం తెలీదనీ, తనకూతురు పిల్లల్లో చేసుకోలేదనీ, కోడలుకేం 
చేతకాదనీ, కొడుకు మనవలు ఇబ్బంది పడతారనీ తిగ బాధపడి, వాళ్ళ బాధ్య 
తలు కూడా నెత్తిన వేసుకొని సుఖపడరు పిల్లలకి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకే 
అప్పజెప్పి తాము సుఖంగా ఉంటే బావుంటుందని తెలియచెప్పే కథే “సాహితి' 
రానీన “నిను వినా.” 


అతను, భార్య, కొడుకు, మనవడు ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళయేక 
వాళ్ళ బాధ్యతల్ని మనమే తీసుకొని వాళ్ళకి స్పూన్‌ఫీడింగ్‌ ఇవ్వకూడదని. 
జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్యమనీ ఆతని |ఫెండు సలహా ఇస్తాడు. ఇంటి 
విషయాల్లో డిటాల్ట్‌గా ఉండాలని కూడా చప్రాడు. _ఫెండు సలహాపె అతను ఆ 
సాయం(తం క్రజ్‌ కి వెళ్లాడు అప్పుడు తెలుస్తుందతనికి తనేం పోగొట్టుకుంటు 
న్నాడు. అప్పటినుండి భార్యాభర్తలు జీవితాన్ని అనుభ '0చడం నేర్చుకుంటారు. 
యాభై పైబడిన అడదానికి ఈ వయసులో సరదాలేవి(టన్న వేదాంతం వెనక 
ఎవరేమనుకుంటారోనన్న మొహమాటం ఎక్కువగా ఉంటుంది. వయసులో 
ఉన్న ప్పుడు బాధ్యతలలోను, సంసారంతోను ఏ సరదాలు తీరవు. అంచేత 
బాధ్యతలు తీర్తేక్రె నా హాయిగా ఉండమని చెప్తుంది ఈ కథ. యాభయ్యోపడిలో 
పడిన తల్లిదర్శడులంకా చదవాల్సిన కథ. కథనం కూడా బావుంది. 


తమాషా ఏవి(టం చే. ఈ మూడు కథలూ రాసింది ఆడవా శే ('సాహితి' 
అన్నది ఆడ పేరే అనుకున్నాను.) అంటే ఈ రకం సమస్యల్ని ఎక్కువ అనుభ 
విస్తున్నదీ, ఆలోచిన్తున్నదీ అడవాశ్ళేనేమో? ఈ మూడు కథలూ మార్చినెలలోనే 
_పచురించబడ్డాయి! 


1994 కథా సమీక్ష ర్ట 


మహిళా సంవత్సరం, పిల్టల సంవత్సరంలాగ ఈ నెల తల్లిదండుల 
నెలగా (పకటించలేదు కదా?! 

ఏ కొద్దిమందో తప్ప అందరూ పిల్లల్ని కంటారు. 

కొని, అతికొద్దిమందే బాగా పెంచుతారు, 

పిల్లలు పనికి రాకుండాపోతే “ఆ(. పిల్లల్ని కంటాం కాని, వాళ్ళ రాతల్ని 
కంటామా? ' అని వేదాంతం వల్రెవేస్తారు కొందరు. 

““ఎవరికర్మ కెవరుక ర్రలు?'' అని సరి పెట్టుకుంటారు. 

కొని, పిల్చల కర్మకి తల్లి దం్యడులే కర్రలు, 

పిల్లల్ని బాగా పెంచాలంటే, వాళ్ళని మంచి మనుషులుగా తీర్చి దిద్దా 
లంటే తల్రిదం డులిడ్డరూ చాలా సరదాల్ని, సుఖాల్ని త్యాగం చెయ్యాల్సి 
వస్తుంది. 

త్యాగాలు కొందరే చేస్తారు. 

చాలామంది తల్టిదండులకి ఒక దురలవాటుంటుంది. 

పిల్లల కేం తెలీదనుకొని వాళ్ళముందే అన్ని విషయాలు మాట్లాడుతారు. 

వాళముందే సర సాలాడుకుంటారు. 

కాని, వాటి (పభావం పిల్లలమీద బాగా ఉంటుంది, 

పెద్దవాళ్ళ మాటలు, చేతలు పిల్లలకి ఆర్థం కాకపోతే, అవి తెలుసుకోవ 
డానికి [పయత్నిస్తారు. 

ఈ విషయాన్నే చి. రమణీ _పభాకర్‌ రాసిన “ముద్దు” కథలో 
చెప్పేరు. 

ఒక్‌ ఏడేళ్ళబ్బాయికి, వాళ్ళ బావ ముద్దు అడిగినప్పుడు అక్క ఎందుకు 
“ధీ అంటుందో, గవ్యరాజు పాలుపో సే అమ్మాయిని ముద్దు పెట్టుకుం టే అమ్మా 
వాళ్ళు ఎందుకు త'టేరో వగైె రాలు అర్థం కావు. 

తనని టీచర్‌ ముద్దు పెట్టుకుంటుంది. 

అక, అమ్మ పెట్టుకుంటారు. 

ఆ ఏడేళ మనసుకి "ముద్దు” ఎందకు పెట్టుకుంటారో అర్థం కాదు. 
ఇంతలో ఆ అబ్బాయి! జ్వరం వస్తుంది తల్లి, తండి అతని దగ్గరే రాశి, పగలు 


గ్ర 1994 కథా సమీక్ష 


ఉంటారు. జ్వరం తగ్గగానే వాళ్ళు అతన్ని ముద్దు పెట్టుకుంటారు. ఆప్పుడు 
తెలుస్తుంది అతనికి ముద్దు ఎందుకు పెట్టుకుంటారో. 

అలాగే, పిల్హలతో అబద్ధం చెప్పకూడదు 

వాళ్ళని అబద్ధాలతో పెంచకూడదు. 

ఎంతటి భయంకరమైన నిజమైనా, వాళ్ళు తట్టుకోలేరన్న భయంతో 
దాచకూడదు, 

చాకచక్యంగా చెప్పి వాళ్ళని కన్విన్స్‌ చెయ్యాలే తప్ప అఐద్బంచెప్పి మోసం 
చెయ్యకూడదు. 

““ఆ(1 ఏమౌతుందిలే'' అని కొట్టి పారేసేవాళ్ళకి ఏమౌతుండో చెప్తుంది 
విన్నకోట సుశీలాదేవి రానీన “ఆశ ఆకాశమంత” కథ, 


రాజారావు భార్య అతన్నీ, మూడేళ్ళ కొడుకునీ వదిలి సినీమా 
వ్యామోహంతో వెళ్ళిపోతుంది. కొడుకు ఎప్పుడు తల్లిగురించి అడిగినా రాజారావు 
ఆమె వస్తుందని చెప్తూ ఉంటాడు. కొడుకు ఏడే; వాడౌతాడు. స్కూల్లో 
“మదర్స్‌ డే' జరుగుతుందనీ, అవృటికి తల్లి కావాలనీ అడుగుతాడు. అప్పుడైనా 
అతను నిజం చెప్పడు. పెగా, విసుక్కొని కొడుకుని కొడతాడు. ఆ అబ్బాయికి 
జ్వరం వచ్చి తల్లి కోసం కలవరిస్తూ ఉంటే, రాజారావు |ఫెండు ఏదో స్టూడి 
యోకి వెళ్ళి ఒకామె ఫొటో తెచ్చి “ఈవిడే మీ అమ్మ” అని చూపిసాడు. ఆ 
అబ్బాయి జ్వరం తగ్గగానే ఆ ఫోటో వెనక రాసిన ఊరు, పేరు చూసీ తల్లిని 
వెశుక్కుంటూ వెళిపోతాడు. మరి తిరిగి రాడు. ఆ తండి కొడుకుని తల్పుకొని 
కుమిలిపోతాడు. కొన్నేళ్ళ తరవాత తన కొడుకు వయస్సున్న (పతి క్నురాడి 
లోను కొడుకు పోలికలు వెతుక్కుంటాడు, 

అతను మొదటే కొడుకుతో నిజం చెప్పి ఉంటే, అతను ద క్కేవాడేమో! 

అబద్ధాల పునాదులమీద బతుకులు నిలవవు. 

ఇది (పతి తల్లి తండి చదవాల్సిన కథ. 

ఈ కథలో శిల్పం వగైరా ఏం లేవు. సాఫీగా రాసిన కథ. ఆయితే 
ఎంచుకున్న ఇతివృత్తం మంచిది. 

పతి మసిషికి నీతి, నిజాయితీ, మంచితనం వగ్గెరాలతోపాటు సామాజిక 
స్పృహ కూడా ఉండాలి. 


1994 కథా సమీక్ష క్ర 


మనం బతికే సమాజంలో జరిగే సంఘటనలు, మంచి, చెడ్డ అన్నీ మనకి 
అవగాహన కావాలి. 


మనిషి సంఘజీవి. 

సంఘంలో జరిగే (పతి విషయాన్ని అతను అర్థం చేసుకోవాలి. 
సమస్యల్ని పరిష్కరించడానికి (పయత్నించాలి. 

ఈ అవగాహన లేనివాడు మంచి రచయిత కాలేడు. 


ఈ ఆవగాహన ఉన్న రచయితగా శేషం పురుషో త్రమాచార్యగారని 
చెప్పవచ్చు. ఆయన రాసిన మూడు కథల్లోనూ “రాళ్ళ” (17.2.9), 
“రాస్తా రోకో” (7-794), గాజు పెంకులు (299.94) సామాజిక స్ప హా బాగా 
కనిపిస్తుంది. 

అయితే, ఈ రచయిత కథాంళానికే గాని కథనానికి ఎక్కువ [పాముఖ్యం 
ఇచ్చినట్టు కనిపించదు. 


అడ వుల్లోను, కొండల్లోను నివసించే ఆటవిక జనం చాలా అమాయకులు. 

వాళ్ళకి అవసరాలు తక్కువ. 

నాగరికత, చదువు నేర్పే మోసాలు, అన్యాయాలు వాళ్ళకి తెలీవు, 

కష్టపడి పని చేస్తారు. 

అలాంటి అమాయకుల్ని డబ్బు కలవాళ్ళు పట్నం తీసుకొచ్చి తక్కువ 
డబ్బుతో ఎక్కువ చాకిరీ చేయిస్తారు. ఆలాంటి వారిలో హైదరాబాదు వలస 
వెళ్ళిన భూషయ్య ఒకడు. భ,దాచలం దగ్గరున్న అడవుల్లో నివసించే ఆటవిక 
జనాన్ని హైదరాబాదు తీసుకొచ్చి క్వారీలో కూలీలుగా పెడతాడు వాళ్ళకి డబ్బు 
అప్పుగా ఇచ్చి, కూలీ నుండి అప్పు తీర్చుకుంటూ ఉంటాడు. అయితే, వాళ్ళ 
అప్పు జీవితమంతా కూలి చేసినా తీరదు. దానిక్కారణం భూషయ్య చేయించే 
దొంగ లెక్కలు వాళ్ళలో బలరాం కొంచెం చదువుకున్నవాడు. అతను (వతి 
సంవత్సరం కూలీల డబ్బు లెక్కలు చూస్తాడు. ఆ ఏడు అతనికి భూషయ్య 
వేసీన లెక్కల్లో చాలా లేడా కనిపిస్తుంది. అతను భూషయ్య మీద తిర గబడ్న్డా 
నికి నిద్దమౌరాడు. ఫలితంగా అతనికి క్వారీలో (ప్రమాదం జరుగుతుంది. అతన్ని 


[3.3 


34 1994 కథా సమీక్ష 


గాంధీ హాస్పిటల్‌ కి పంపిస్తారు. కాని, ఎవర్నీ తోడు పంపించరు. పైగా, మిగతా 
కూలీలకి డబ్బు ఎక్కువిస్తాననీ, సొంత ఊరుకి లారీలో పంపిస్తాననీ ఆశ పెడ 
తాడు. ఇంతలో బలరాం భార్య అక్కడికి వచ్చి పరిస్థితివిని మూర్చపోతుంది. 
అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి పుట్టిన బిడ్డ లోయలోకి జారిపోతుంది. అప్పుడు 
ఆ కూలీలకి తమ తప్పు తెలిసి హాస్పిటల్‌కి పరిగెడతారు. 

ఇది సంక్షి వంగా “రాళ్ళు” కథ, 

కథలో అంశం మంచిదైనా, కథ చెప్పిన తీరు పేలవంగా ఉంది. కథ 
నానికి సన్నివేశాల బలం లేదు. ఇదే అంశాన్ని చాలా బలంగా హృదయానికి 
హత్తుకొనేలా చెప్పి ఉంటే కథకి ఇంకా పట్టు వచ్చేది. ఈ కథ చదివేక “బాను 
కాబోలు” అనిపిస్తుందే తప్ప “అయ్యో పాపం' అనిపించదు. రచయితకి సామాజిక 
స్పృహ ఉంది కాబట్టి ఇ లిలో మరికొంచెం (శద్ద తీసుకుంటే ఈ రచయిత 
నుండి మంచి కథలు వస్తాయి. 


ఈ రచయితే రాసిన మరో కథ *““రాస్తారోకో” (7.7.94) 


హైదరాబాదులో ఉండే వాళ్ళకి తరచు ఎదురయ్యే సమస్య _ మంతులు, 
గవర్నర్లు రాకపోకలవల్ల కలిగే సడన్‌ (టాఫిక్‌ జామ్‌లు. సడన్‌గా రోడ్డుమీద 
(ట్రాఫిక్‌ ఆపేస్తారు. ఆ వచ్చే మం్యతిగారు, వారి సరివారం వెళ్ళేవరకు రోడ్డు 
మీద కుక్క కూడా నడవకూడదు. 


హార్ట్‌ అటాక్‌వచ్చి అర్జంటుగా వోస్సిటల్లో చేర్చకపోతే |పాణంపోయే 
పేషెంటు ఉండవచ్చు. 

కాని, ఇవే(వీ( పోలీసులకి పట్టవు. 

పాపం! వాళ్ళ తప్పూ లేదు. 

వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. 

పాపం! మంతులకీ తట్టపు. 

ఎందుకంటే వాళ్ళలాంటి సమస్యలు రావు. 

కేశవులు తండిని రాతి వరంగల్లు నుండి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చే. 


రని అతని జఫీసుకి ఫోనొస్తుంది. తండికి ఎలా ఉందో నన్న ఆతృతతో ఆతను 
నిజాం వోస్పీటల్‌ కి సూ టరు మీద బైల్లేరేడు. 


1994 కథా సమీక్ష ర్తీద 


ఢిల్లీ నుండి వస్తున్న కేందమం్మతిగారు పారడైజ్‌ మీదుగా అసెంపీకి 
నో ఎత అ oe) 

వెళతారుట. 

అంచేత అక్కడి రోడ్డన్నీ బంద్‌. 

కేశవులు బోయినపల్లి, బాలానగర్‌ల మీదుగా అమీర్‌ పేట దాటి పంజ 
గుట వెళ దావ(నుకున్నాడు. 

టబ 

బాలానగర్‌ లో రాస్తారోకో జరుగుతుంది. 

అతను ఆ కార్యక ర్రల్ని బతిమాలేడు. 

తన పరిస్థితి వివరించేడు. 

ముందు అతని మాటని లక్ష్య పెట్టకపోయినా, తరువాత వదిలేశారు. 

అయితే, శ్రీనగర్‌ (కాస్‌రోడ్స్‌ దగ్గర పోలీసులు లై సెన్సులు చెక్‌ చేస్తు 
న్నారు. కేశవులు వంతు వచ్చేసరికి మరోగంట పైనే పడుతుంది. అంచేత 
అతను ఇన స్పెక్టర్ని బతిమాలేడు. తనని వేగం వదిలెయ్యమని. 

పోలీసులు అతన్ని దూరంగా తోశేసేరు. 


కేళవులుకి కోపం వచ్చి స్కూటరు అక్కడనే వదిలేసి హాస్పటల్‌ కీ పరి 
గె త్రడం (పారంభించెడు, 


ఇంతలో ఒక పోలీసు ఆ ఇన స్పెక్టరు కొడుక్కి ఏక్సిడెంటు అయిందనీ 
నిజాం హాస్పటల్లో ఉన్నాడనీ చెప్తాడు. వెంటనే అతను చెకింగ్‌ ఆపి, కేశవులు 
వదిలేసిన స్కూటరు తీసుకొని కేశవుల్ని కూడా ఎక్కించుకొని హాస్పటల్‌కి 
వెళ తాడు, 


ఇదీ రాస్తారోకో కథ. 

(పతి మనిషి జీవితంలోను ఇలాంటి సంఘటన ఎప్పుడో అప్పుడు జరుగు 
తుంది. ఇలాంటివి కల్పించనవసరం లేదు. ఊహించనవసరమూ లేదు. యథా 
రంగా జరిగినవి జరిగినట్టు రా స్తేచాలు. 

మంతులు, గవర్నర్లు వెళ్తున్నంత మాతాన ఆ రోడు మీద (టాఫిక్‌ 

౧ కీ a 
ఎందుకు ఆ పెయ్యాలో ఎవరికీ ఆర్థం కాదు. 

ఈ రచయితే రాసిన “గాజు పెంకులు" కథ కూడా నిత్య జీవితంలో 
(వతి మనిషికి తపస్థవడే సంఘటనే. 


36 1994 కథా సమీక్ష 


రోజూ మనం రోడ్డుమీద వెళ్తున్న ప్పుడు రోడ్డుమీద గాజు పెంకులు, అరటి 
పండు తొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ గాజు ముక్కలు ఎవరికైనా 
గుచ్చుకోవచ్చు. ఆ అరటి పండు తొక్కమీద కాలువేసి జారి ముసలి వాళ్ళు 
వడితే కాలో, చెయ్యో విరిగితే మరి అతకవు. 


నిండు చూలాలు పడితే [వమాదం రావచ్చు. మనకి అన్నీ తెలుసు, 
అయినా, మనకెందుకులే అన్న నిర్లక్ష్యం. 

౧ 
మనం పడకుండా ఉంటే చాలు అన్న స్వార్థం. 


అప్పలరాజు రెండు నేతిసీసాలు సైకిలుమీద తీసికెళ్ళుంచే కిందపడి ఒక 
సీసా పగిలి నెయ్యి, గాజు పెంకులు రోడ్డునిండా పడతాయి. 

అతనా గాజు పెంకుల్ని అలాగే ఉంచేసి వెళ్ళిపోతాడు, 

ఆకలితో ఉన్న ఓ కుక్క పిల్ల ఆ నేతిని నాకుతుంద గాజు పెంకులు 
దాని నాలుకకి గుచ్చుకుంటాయి. 

పసనవేదన పడుతున్న భార్యని హాన్పిటల్‌కి తీనికెళ్ళడానికి అంబులెన్స్‌ 
కోసం అద్దె నైకిలుమీద వెళ్తున్నాడు గుమాస్తా గుర్నాథం. అతని సైకిలు బ్రైరుకి 
గాజు పెంకు గుచ్చుకొని దైరు పంచరైంది, 

ఆ తరవాత సీమెంటు లారీ వైరు పంచరై౦ది. 

ఎదురుగా ఉన్న ఇంట్లో ఒక చిన్న పావకి ఆ గాజుపెంకులు ఎండలో 
మెరుస్తూ కనిపిస్తే ఆ పాప పరిగెత్తింది. కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకొని 
కవ్వుమంది. 

ఇలా ఆ గాజుపెంకులు ఎంత మందికి గుచ్చుకున్నా, ఎవ్వరూ వాటిని 
పక్కకి తీనీ పారెయ్యరు. 

ఇదే మన సివిక్‌ సెన్స్‌. 

ఇలాంటి కథలు ఆరోగ్యకర మైనవి. 

రాయగా, రాయగా, చెప్పగా, చెప్పగా ఎప్పటికైనా కొందరైనా బాగు 
వడతారేమో |! 
. ఈకథ చదివినవాళ్ళలో ఒక్కరైనా రోడ్డుమీద కనిపించిన ఇనప 
ముక్కానిగాని, గాజు పెంకునిగాని, అరటితొక్కనిగాని పక్కకి పారేస్తే ఈ కథ 
ధన్యమౌతుంది. ' 


1994 కథా సమీక్ష 37 


నకి పట్టుకున్న పెద జబ్బు బద్దకం, 
ల డు థి 
రెండోది నిర్లక్ష్యం. 
౧ 

మూడోది స్వార్థం. 

ఇవి పోతేనేకాని మనం బాగుపడం. 

ఈ మూడు కథలూ రాసిన రచయిత శేషం పురుషో త్రమాచార్యగారికి 
మంచి సోషల్‌ కాన్షస్‌ నెస్‌ ఉంది. ఇంకొంచెం జ్యాగత్త తీసుకొని కథనంలో 
చెప్పే తీరుని పవర్‌ఫుల్‌గా చెప్పగలిగితే ఈ రచయిత నుండి మంచి కథలు 
ఆశించవచ్చును. 


మనలో ఒక (బహ్మాండమైన చెత నమ్మకం ఉంది. అదేవిటంచే.అడ 
దానికి పెళ్ళీ జీవితాదర్శం అని. అంచేత ఆడపిల్లని పుట్టిన దగ్గర్నుండి పెళ్ళిని 
దృష్టిలో పెట్టుకొని పెంచుతారు. చదువు, సంగీతం, ఉద్యోగం అన్నీ పెళ్ళి 
కోసవే! ఏమో! ఏ మొగాడు ఏం కావాలంటాడో? 

J ళా 

ఈ మధ్య లే టెస్ట్‌ టెండ్‌ అమ్మాయి ఉద్యోగం ఉద్యోగం చేసే అమ్మా 
యిలకే గీరాకీ పెరిగింది 

అఫ్‌కోర్స్‌-సంగీతం, సాహిత్యం, చదువు, ఉద్యోగం. వీటన్ని టినీ మించిన 
స్పెషల్‌ ఎటాశను డబ్బు. 

అందరకీ అన్ని అవకాశాలూ ఉండవు. ఏదో ఉన్న ఊళ్ళో చదువు 
చెప్పించి పెళ్ళి చేసెయ్యాలనుకుంటారు సోమత లేని తల్రిదం్యడులు. అయితే, ఆ 
పిల్ల పెళ్ళి చెయ్యకుండానే తండి హరీయంటే, ఆ అమ్మాయి బతుకు పరా 
ధీనమే. అన్న, వదినల దయా, ధర్మం మీద బతకాల్సి వస్తుంది. 

అన్నలు పెళ్ళి చెయ్యరు. 

పెళ్ళికాని వయనై పోతున్న ఆడ పీల్లం చే అందరికీ అలుసే, చెయ్యి 
పట్టుకోవాలని చూ సేవాళ్ళే కాని చెయ్యి అందించాలని ఎవరూ అనుకోరు. 

ఉద్యోగం చేసేటంత చదువూ లేదు. 

పెళ్ళిచేసే ద్మికూ లేదు. 

మరి ఆ అమ్మాయి గతే(వింటి? 

ఇదే జయశ్రీ నిమ్మగడ్డ రానీన “ఓ కన్నె కథ్ర.” (25.68.94) 


38 1994 కథా సమీక్ష 


ఆ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి ఎనరో వస్తారని, ఏదో చేస్తారని కూర్చో 
కుండా, తనని తాను పోషించుకొని, స్వతం తంగా బతకడం నేర్చుకోవాలి. ఈ 
కథలో అమ్మాయి (ఫెండు సలహాపై టైలరింగ్‌, ఎం బాయిడరీ షాపు పెట్టుకొని 
స్యతం తంగా బతుకుతుంది. పెళ్ళి కోసం ఆశపడదు. ఎదురుచూడదు. 

అయితే బొతుంది, లేకపోతే లేదు అనుకుంటుంది. 

ఇది చాలా మంచి ఆలోచన. 

ఆడపిల్ల సెళ్ళికోసం త ల్రిదండులు కుంగిపోకుండా ఆ పిల్ల స్వతంతంగా 
బతకడం నేర్పితే చాలు. 

పెళ్ళే జీవిత పరమావధి కాకూడదు, 


అది జీవితంలో ఒక భాగం మ్మాతమే అని (వతి ఆడపిల్ల |గహిస్తే బాలు. 
స్వతంతంగా బతకడానికి చదువే అవసరం లేదు. పతి మనిషికి ఏదో ఒక పని 
చేతనౌతుంది. దాన్ని ఆసరాగా చేసుకొని బతకవచ్చు |పస్తుతం మనక్కావల్సింది 
ఇలాంటి కథలే. 

ఈ మధ్య లేటెస్ట్‌గా తలెత్తిన సమస్య - స్త్రీ వాదం. 

వాదానికి స్త్రీ, పురుష భేదం ఉండదు, 

ఉన్నది ఒక్కటే వాదం _ మానవతావాదం. 

అది లేనినాడు ఎక్స్‌ప్టాయి టేషన్‌ తప్పదు. 


ఆడ, మొగ _ ఇద్దరిలోను ఉండాల్సింది హక్కుల కోసం ఆరాటం, 
బాధ్యతల కోసం పోరాటం కాదు _ ఐకమత్యం. 


మొగాడు ఆడదాన్ని మోసం చేస్తున్నాడు అని గోలె తే ముందు ఎందుకు 
చేస్తున్నాడు అని ఆలోచిస్తే మంచిది నమ్మకం ఉన్నచో చే మోసం జరుగుతుంది. 


మోసపోయేటంత వెరిగా ఉంటున్నా వు కాబట్టి చేస్తున్నాడు. 
చేతనైతే నువ్వూ మోసం చెయ్యి. 

నిన్ను మోసం చేసినవాడ్ని నసాళానికంటే దెబ్బకొట్టు. 
రాధిక రాసిన “మోసం” (17.2.4) కథలో ఇతివృత్తం ఇదే. 


నాగేష్‌, మనోహరి _పేమించుకున్నారు. పార్కులకీ, సిసీమాలకి 
తిరిగేరు. ఆమెతో తిరుగుతూనే అతను డబ్బున్న సంబంధాలు చూస్తున్నాడని 


1994 కథా సమీక్ష 39 


| ఫెండుద్వారా చునోహరి! తెలుస్తుంది. ఆయితే, ఆమె అందరిలాగా నన్నెందుకు 
మోసం చెశే(వని గోల చెయ్యదు. నిన్నే నమ్ముకున్నానని కాళ్ళు పట్టుకోదు. 


నిన్ను ఛస్తే 'పెళ్ళిచేసుకోను పొమ్మంటుంది. 
ఆడది తిరస్కరిస్తే మొగాడి అహం దెబ్బతింటుంది. 


తనని కాదన్న అమ్మాయి మరొకర్ని చేసుకోవడానికి వీల్లేదు. ఎప్పటి 
కైనా నేనే దిక్క-ని ఏడవాలి అనుకుంటాడు. ఆ అమ్మాయికి వచ్చిన సంబంధా 
లన్నిటినీ చెడగొడతాడు. పెళ్ళిలేకుండానై నా ఉంటానుగాని నిన్నుమాతం 
చేసుకోనంటుంది. పీళ్ళిద్దరి విషయం తెలిసిస ఆ అమ్మాయి (ఫెండు అన్న 
ఆమెసి సెళ్ళిచేసుకుంటాడు. తన పెళ్ళి సంగతి నాగేష్‌కి తెలియనివ్వదు. 
ఇద్దరు పిల్లల తల్ది కూడా జాతుంది, కేవలం ఆమె సంబంధాలు చెడ గొట్టడం 
కోసం అతను ఉడ్యోగం కూడా మానేస్తాడు. పెళ్ళికూడా చేసుకోడు తనని 
మోసం చేసినవాడ్ని మోసంతోనే జయిస్తుంది అ అమ్మాయి. 

_పేమించటం తప్పుకాదు కాని మోసం జరిగితే మాతం ఏడుస్తూ కూర్చో 
కుండా ధైర్గంగా ఎదుర్కోవాలని ఈ కథ చెప్తుంది. 

ఆడదానికి ఆర్థిక స్వాతర్యత్యం ఉండాలని అందరూ ఒప్పుకోవాలి. 
నిజవే(. అందుకే [పస్తుత తరం అమ్మాయిలంతా చదువుకొని, ఉద్యోగాలు 
చేస్తున్నారు. అయితే, పెళ్ళి ఆయిన తరవాత ఆ స్యతంతం ఎంతమందికి 
ఉంటోంది! 

అడది ఉద్యోగం చెయ్యడానికీ, మొగాడు చెయ్యడానికీ చాలా లేడా ఉంది. 


మొగాడు ఉద్యోగం మ్మాతమే చేస్తాడు. ఆడది ఇంటిపనీ, వంటపనీ 
చేస్తూ ఉద్యోగం చెయ్యాలి. మొగాడు ఏ ఆర్థరాతి కొంపకి చేరినా అన్నీ రెడీగా 
ఉంటాయి. అడది ఇంటికొచ్చి చేసుకుంటే తప్ప నోటికి తిండికూడా రాదు, తన 
అవసరాలకి మొగుడ్ని ముష్టి అడక్కుండా ఉండాలని డబుల్‌ పనిచేస్తున్న ఆడ 
వాళ్ళకి చాలా మందికి తమ ఆర్జన మీద హక్కుడదు. జీతం అంతా తెచ్చి 
మొగుడి చేతిలో పోస్తే ఆవిడకి అతను ఇచ్చేది బస్సు ఖర్చు, కాఫీ ఖర్చు 
మావే. ఆవిడకీ | ఫెండ్సు, సినిమాలు వగ్గెరా సరదాలు ఉండకూడదు. 


“నా స్వంత అర్జన, నా ఇష్టం" అనడానికి చాలామంది సాహసించరు. 
అ ధైర్యంతోనే మొగాడు బతుకుతున్నాడు. 


40 1994 కథా సమీక్ష 


నిజానికి “సీ లక్ష్యం నాకేవి(టి?” అని ఏ భార్య అయినా అనగలిగితే 
మొగాడేం చెయ్యలేడు. 


కాని, ఆవిడ ఆనదు, అంతే. 


ఎం. వెంకటరవ(ణ రాసిన “గుప్పెట్లో మొగుడు" కథ ఇదే. అయితే, 
ఈ కథలో ముగింపు అంత కన్విన్సింగ్‌గా లేదు పాకెట్‌ మనీ కొంచెం ఎక్కువ 
తీసుకున్న భార్యని భర్త నిలేస్తాడు. ఆవిడకి ఒళ్ళుమండి పుట్టింటికి వెళ్ళిపోతుంది. 
నిజానికి ఆవిడ కొన్నాళ్ళు పుట్టింట్లోనే ఉంటే, అతనే చచ్చినట్టు వచ్చి కాళ్ళు 
పట్టుకొని తీసికెశే వాడు. కారణం. ఆవిడ చాకిరీ, డబ్బు రెండూ అతనిక్కావాలి 
ఆమెకి అతని డబ్బు అవసరం లేదు. తన చాకిరీ తనకే ఉంటుంది. కాని, 
తల్లిదండులు ఊరుకోరుక దా! ఇవన్నీ రెస్ట్‌ లేక పని వత్తిడి వల్ల వచ్చిన చికాకు 
లనీ, కొన్నాళ్ళు సరదాగా తిరిగితే ఆవే సర్దకుంటాయనీ అ తండి నమ్మకం. 
ఆంచేత, వాళ్ళని హనీమూన్‌కి పంపిస్తాడు, 


సరదాగా తిరిగొస్తే సర్జుకునేని పేమ దెబ్బలాటలు. కాని, ఆర్థికపరమైన 
సమస్యలు సర్జుకోవు. దానికి మగాడు తన మన స్తత్వం మార్చుకోవాలి. భార్యకి 
ఆమె ఆర్జన మీద హకుు ఇవ్వాలి. అంచేత ముగింపు మరో రకంగా ఇచ్చి 
ఉంటే బావుండేది అతనికే కనువిప్పు కలిగినట్టు చూపించాలి. 

ఈ కథ స్రీ పాదాన్ని ఎ త్రిచూపించిందేతప్ప వరిష్కారమార్గం 
చెప్పలేదు. 

మనం మరో సంగతి మర్చిపోతున్నాం. శ్రీ వాదం పేరుతో ఆడదానికి 
జరిగే అన్యాయాలే ఎత్తి చూపెడుతున్నారే తప్ప మొగాడికీ అన్యాయం 
జరుగుతోందని చెప్పడం లేదు. 


స్వార్థం, దుర్మార్గం, మోసం ఆడదానిలోనూ ఉన్నాయి. ఆడది తల్చు 
కుంటే మొగాడ్ని తన చుట్టూ కుక్కని తిప్పినట్టు తిప్పుకోగలదు. చాలామంది 
అమ్మాయిలకి డబ్బుమీద, సుఖాలమీద ఉన్న మోజు మరి దేనిమీదా లేదు, 
కేవలం (థిల్‌ కోసం, సరదాకి అబ్బాయిల వెనక తీరిగి, వారి చేత సీనిమాలకీ, 
హోటళ్ళకీ డబ్బు ఖర్చు పెట్టించి, ఆఖర్న ఏ అమెరికా సంబంధమో చేసుకొని 
ఎగిరిపోయింది ఒకమ్మాయి. ఆఫీసులో కొలీగ్‌ [ప్రేమ “పీరు చెప్పీ అతన్లో 
తిరిగి, తీరా పెళ్ళ చేసుకోమంటే, పెళ్ళి జంయూటం కన కిష్టంలేదనీ, తనకి 


1994 కళా సమీక్ష 41 


"స్వేచ్చ కావాలనీ అంటుంది. మరొకావిడ వివాహిత. పెళ్ళి పదేశ్లినా పిల్లలు 
లేరు. అత్తగారు కొడుక్కి మరో పెళ్ళి చెయ్యాలని చూస్తుంది. ఆమె అతన్లో 
స్నేహం చేసి గర్భవతి కాగానే అతన్ని మరిచిపోతుంది. 

ఇలా కేవలం స్వార్థంకోస మే అతన్లో స్నేహం చేస్తారు. అంచేత అతనికి 
ఆడదాని మీద, (పేమ మీద నమ్మకం పోతుంది. 

ఆడవాళ్ళలోనూ ఉంటారు మహానుభావులు. (భావురాష్మ అనాలా?) 

మొగాడి మోసం బై టపడుతుంది 

ఆడది చేసినది బై టపడదు. 

ఇదే విషయాన్ని చెప్పేరు ఈతకోట రామారావు గారు రాసిన “ఓపెన్‌ 
హార్ట్‌" కథలో. 

[పేమ . ఈ మాటకి ఎవరికి తోచిన నిర్వచనం వాళ్ళు ఇస్తారు. 

ఎవరు ఎలా నిర్వచించినా ప్రేమ మనిషిలో మంచితనాన్ని “పెంచాలి. 
దానివల్ల మంచి జరగాలి మనం (పేమించినవాళ్ళ సుఖమే మనం కోరుకోవాలి. 

ఈ ప తికవారు |పేమకథల పోటీలు పెట్రేరు. 

అయితే, బహుమతులు ఏ బేసిస్‌మీద ఇచ్చేరో తెలీలేదు. 


వైష్షవిని శ్రీశాంత్‌ _పేమిస్తాడు. ఆమె అరవింద్‌ని | పేమిస్తుంది. పెళ్ళి 
కూడా నిశ్చయ మైపోతుంది. వాళ్ళ పెళ్ళి కొద్దిరోజులుంద నగా శ్రీకాంత్‌ ఆమె 
మీద ఏసిడ్‌ పో సేస్తాడు. పెళ్ళి ఆగిపోతుంది. సహజంగానే ఆ అబ్బాయి మరో 
అమ్మాయిని చేసుకుంటాడు. అన్నడు (శ్రీకాంత్‌ వైషవితో తనకి బాహ్య 
సౌందర్యంకంటే మానసిక సౌందర్యమే |పధానమని చెప్పి ఆమెని పెళ్ళి చేసు 
కుంటాడు. తరువాత ఆమెకి నిజం తెలిసి అతన్ని నిలేస్తుంది. అప్పుడతను 
కేవలం ఆమెమీద (ప్రేమవల్లే అలా చేశాననీ, బొంబాయి లీసీ కళ్ళి ప్లాసిక్‌ సర్జరీ 
చేయిస్తాననీ, ఆమెకి మామూలు రూపం వచ్చేక ఇష్టమైతేనే ఉండమనీ, లేకపోతే 
వెళ్ళిపోమనీ చెప్తాడు. 

తనకి నిజం తెలీకపోతే ఏంచేసేది అనుకొని ఆమె అతన్ని వమించేస్తుంది. 

ఇది స్తుపజ రాసిన *ప్రేమంటే ఇదా! ఇదా!!” (155.94) కథ. 


ఈ కథకి వఠమ బహుమతి ఇచ్చేరు!!! 


42 1994 కథా సమీవ 


ఇందులో కథ లేదు. (పేమ లేదు కథనం అసలే లేదు. 

ఉన్నది రాక్షసత్వం మాతమే. 

ఇలాంటి కథలవల్ల మనుషుల్లోని రాక్షసత్వం "పెరుగుతుంది. తను 
_పేమించిన అమ్మాయిమీద ఏనిడ్‌ పోసికవాడ్ని రాక్షసుడనే అనాలి. 


కాళ్ళు విరిచేసి [కచ్చెస్‌ కొంటే అది | పేమ బౌతుందా! 


ఈ |పకారం _పేమించిన (పతివాడు ఆ అమ్మాయి | పేమించకపోతే, 
ఏ కాలో, చెయ్యో విరిచేసి తరవాత పెళ్ళిచేసుకోవడ మేనా? 


ఇలాంటి | టెండ్‌ పృతికలకి, మనుషులకి ఎంతమ్మాతం ఆరోగ్యకరం 
కాదు. అసలే కుంచించుకుపోతున్న మన మనసుల్ని ఇంకా కుళ్ళబెట్టడం 
సమంజసం కాదు. 

రెండవ బహుమతి ఇచ్చిన కథ “పేమ రహస్యం _ రచయ్యితి డాక్టరు 
“అండు'. 

హేమ, హేమంత్‌ చిన్నప్పటినుండి |పేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. 
కాని, పెళ్ళి అయిన వారం రోజులకి హేమంత్‌ బస్సు |పమాదంలో చనిపోతాడు 
హేమ ఏమైపోతుందోనని తండి, తాత అందరూ భయపడతారు. అయితే ఆమె 
గుండెలు బాదుకొని ఏడవలేదు. అందరికంటే నిబ్బరంగా నిలబడింది. 
వాళ్ళందరికీ తనే నచ్చచెప్పింది. ఏవ(ని? 


ఈ గాజులు, వూసలు, వ ౦గళస్తూ తాలు ఇ ఇవన్నీ సింబల్స్‌ మాత మే. 
వాటికి అర్థంలేదు. అవి ఉన్నందువల్ల లాభవూ(లేదు. లేకపోతే నష్ట వూ(లేదు. 
ఈ శరీరంకూడా సీంబలే. నిజమైన (పేమ ఈ శరీరాన్ని అధిగమించి పోతుంది. 


ఆత్మ కే కాదు, |పేమకూ చావుశేదు. ఆదే _పేమకు వరాకాష. 

పోగొట్టుకోవడానికి ఏదీ( మిగల్బనిదే పేమ అంటూ పేమని అతి 
సున్నితంగా, అతి స్పష్టంగా చెప్పిన కథ ఇది. ఆంతేకాదు, ఈ రచయి[తిలో 
మంచి భావుకత ఉంది. పోయి టీ ఉంది. 

గాలిలో గంధమై, ఆకులో పచ్చదనమై, పూవులో సున్నితత్వమై, 
మేఘంలో మెరుపై _ వర్ణనలు చక్కగా ఉన్నాయి. ఈ రచయ్యితిలో మంచి 
భావాలు, నాటిసి చెప్పగలిగే మంచి భాష ఉన్నాయి. 


1994 కథా సమీక్ష 43 


(పథమ బహుమతి ఇవ్యవలనిన కథ. 


ఈ వ్యతిక వారు పెట్టిన మరోటి “రుడుపు" కథల పోటీ. మనల్ని ఇంకా 
కథల్లో భయ పెట్టాలనే మో! 


అయితే ఈ కథల్లో “ర్చుడుపు” లేదు, 
ఉన్నదల్లా జుగుప్ప, అసహ్యం. 
[పథమ బహుమతి వచ్చిన కథ “ఆ - కలీ . నీ పేరు రాక్షసా!" 


రచయితలు ఇద్దరు డాక్టర్లు డార్టరేట్‌లో, వై ద్యులో తెలీదు. ఒక 
జంతువులాంటి మొగాడు ఒక ఆడదాన్ని ఎంత “పెళాచికంగా అనుళవించేడో 
వర్ణించేరు. ఆమెను బట్టలు లేకుండా ఒక గదిలో బంధిస్తాడు. ఇద్దరి పెనుగు 
బాటలో అతని చెయ్యి తెగి గదిలో పడిపోతుంది. ఆమె ఆకలికి తట్టుకోలేక ఆ 
కుళ్ళిన చెయ్యి తింటుంది. ఆ తరవాత మళ్ళీ ఇద్దరి దెబ్బలాటలో అతన్ని చం పే 
స్తుంది. ఆ ఇంట్లో తినడానికి అన్నీ ఉన్నా అవేవీ ఆమెకి సహించవు. చచ్చిపడి 
ఉన్న ఆతని శరీరాన్నే తింటుంది. 


అఫ్‌కోర్స్‌.ఆకలి అన్నిటికంటే భయంకర మైనది. అది అన్నిటినీ జయి 
స్తుంది. కాని ఆ విషయం చెప్పడానికి ఇంత బీభత్సం రాయనవసరంలేదు. 


ఇలాంటి కథలు పది, పదిహేను మధ్య వయసున్న పిల్లలు చదివితే! 
వాళ్ళు మనిషి మాంసం రుచి చూద్దామనుకుం టే?! ఆ పాపం ఎవరిది? ఈ కథలు 
మసల్ని ఎటువైపు తీనీకెళాయి? 


నాలుగవ బహుమతి వచ్చిన కథ “డేర్‌ డెవిల్‌ ”.రచయి[తి బొమ్మ దేవర 
నాగకుమారి. క్షు వ్రంగా కథేవిటటంటే _ ఆతను హాస్పటల్‌ శవాల గదిలో పడే 
సిన ఆడ శవాల్ని అనుభవిస్తూ ఉంటాడు. ఓ సారి కోమాలో ఉండి ఆక్సిజను, 
ఫ్లూయిడ్స్‌ వగై రాలతో చావుతో పోరాడుతున్న ఓ అందమైన అమ్మాయికి ఆక్సి 
జను తప్పించేస్తాడు. డాక్టరు ఆ అమ్మాయి చనిపోయిందని శవాల షెడ్డులో 
పారేయించేస్తాడు. ఆ మానియాక్‌ ఆ అమ్మాయిని అనుభవించే 'బైములో ఆమెకి 
స్పృహవచ్చి తలుపు తీసుకుని పారిపోతుంది. ఆ షాక్‌కి ఆతను చచ్చిపోతాడు. 


అతికొద్ది మందితో పెర్‌ వెర్షన్స్‌ ఉంటాయి. వాళ్ళని మానియాక్‌ లంటాం. 
వీళ్ళ గురించి పీలలకి తెలీకుండా ఉంటేనే మంచిది. ఈ పెర్‌ వెర్వె టెడ్‌ (బెండ్‌ 
గ్రా 


శ్రీశ 1994 కథా సమీశ 


గనక ఇలాగే కొనసాగితే, రాబోయే తరంలో మేనియాక్‌లే ఎక్కువ మంది 
ఉండొచ్చు. 

రుడుపు కథల్లో మరో మచ్చు తునక చల్లా సుబమణ్యం రానీన 
“ఆవాహన, హారర్‌ సినిమాలు తీసి ఇంటర్నేషనల్‌ గా పేరు తెచ్చుకుందామను 
కున్న డై రెక్టరు, అతని భార్య ఒకరినొకరు కత్తితో పొడుచుకొని, ఆ రక్తం 
వైన్‌లో కలుపుకొని తాగుతారు. వాళ్ళ సీనీమాల్లో వేసిన హీరోయిన్‌ కూడా 
'పెర్వర్ట్‌ ఆయిపోతుంది. పెర్వర్గన్సు ఉంటాయి కాని, వాటిని బ్లో అప్‌ చెయ్య 
నవసరం లేదు. విదేశాల్లో తీస్తున్నారు కదా, అవి మనం చూస్తున్నాం కదా 
అన్నది సమర్థనీయం కాదు. ఈ కథలు నెగెటివ్‌ ఎఫెక్ట్‌ మాత మే ఇస్తాయి. 


ఈ రుడుపు కథ లన్ని టిలోను ఒక). సీ, మోహనహ రాసిన *'సమాధి” 
(28.494) కథ బావుంది. దీనికి కన్సొలేషన్‌ ఇచ్చేరు. (పతి పాణి స్యంత 
గూడు కావాలనుకుంటుంది. పక్షి గూడు కట్టుకుంటుంది. పాము చీమల పుట్ట 
స్వంతం చేసుకుంటుంది ఒక భార్యాభర్తలు రూపాయి, రూపాయి కూడ పెట్టి, 
పుస్తె పూస ఆమ్ముకొని ఇల్లు కట్టుకున్నాడు. కట్టిన వారం తిరక్కు.౦డానే 
భూకంపం వచ్చి జల్లు కూలిపోతుంది. వాళ్ళిద్దరూ కూతురుతో సహా సజీవ 
సమాధి అయిపోయేరు. అతని కళ్ళముందే అతసి భార్య, కూతురు [ఫాణాలు 
వదిలేరు. కథ బావుంది. శైలి బావుంది. 


“హత్యలు, మానభంగాలు, మత కలహాలు ఇవన్నీ భరించలేక భూమాత 
వణికి” పోతోందా? అమ్మా! ధరి తీ! నువ్వే ఇలా భయపడి వణికిపోతే ఎలా? 
అని ఆతను ఆ కోశిస్తాడు. భావం, భాష కూడా బావున్నాయి. 

దీనికి “ముడుపు కథ" ఆని ఎందుకు పేరు పెచ్టేరో తెలీదు, సందర్భం 
వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. మునిమాణీక్య౦ం వారి “కాంతం కథ "ల్లో 
కాంతం ఒక బొమ్మని ఎంబాయిడరీ చేసి భర్తకి చూపించి “బాతు బావుందా?" 
అనడుగుతుంది. అప్పుడతను “బావుంది. కాని కింద 'బాతు' అని కూడా కుట్టు 
అంటాడు. దీన్ని సటిల్‌ హ్యూమర్‌ అంటారు. ఆ మాట ఈ కథలన్నీ చదివేక 
గుర్తొచ్చింది. చాలా కథలకి పైన “రుడుపు కథ", “| పేమకథ” _ ఇలా రాశేరు, 


అయితే రుడుపు కథలో రుడుపు లేదు. 
(పేమ కథలో (పేమ లేదు. 


1994 కథా సమీశ 45 


కొంతమంది (పేమించుకుంటారు. కాని ఒకరిమీద ఒకరికి నమ్మకం 
ఉండదు. అంచేత _పేమకి టెస్ట్‌లు పెట్టుకుంటారు. అ టెస్ట్‌లు చూస్తే వాళ్ళ 
మన స్తత్వాన్ని అనుమానించవలసీ వస్తుంది. ఒకమ్మాయి తను | పేమించినవాడ్ని 
ఒక అసందర్భపు కోరిక కోరుతుంది . కథ పేరు “ఐ లవ్యూ” _ రచయిత 
అభిమన్యు. ఆ కోరిక ఏ(వి(టో చిత్తగించండి : వాళ్ళ | ఫెండు పెళ్ళిలో ఆతను 
ఒక,_ నిమిషం నగ్నంగా కనిపించాలి! ఆ కోరక విన్న ప మొగాడ్రైనా సరే 
బుద్ది ఉంటే ఆమెకి, ఆమె _పేమకి ఒక నమస్కారం పెట్టి వెళిపోవాలి. ఆ పిల్లకి 
వేపకాయంత వెరి ఉంటే అతనికి పుచ్చకాయంత పిచ్చి ఉందేమో! అతడామె 
కోరిక తీరుస్తాడు. కథ చివర్న 'సీతకోసం రాముడు బంగారు లేడి వెంట 
పరుగుతీశాడు. ముంతాజ్‌ కోసం షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టించేడు. సంధ్యకోసం 
సాగర్‌ ఓక్క నిముషం నగ్నంగా తిరిగేడు' అని ముగించేరు. బావుంది. నవాబుదీ 
బోడిగుండే _ నాదీ బోడిగుండే అందిట వెనకటికొక వితంతువు. 


మనిషికి ఆకలి తరవాత వచ్చేది సెక్సే. కాదనం కాని, అదే జీవితం 
కాదు. జీఏితంలో ఒక భాగం మ్మాతమే. మనిషికి భాష లేని రోజుల్లో కూడా 
"సెక్స్‌ ఉంది ఆద అకలిలాగే నేచురల్‌ ఇన్‌ స్టింక్ట్‌. ఎవరూ నేర్చకుండానే, 
ఏవీ. చదవకుండానే తెలుస్తుంది. ఈ ప్మతికలో వచ్చిన సెన్సేషన్‌ కథలన్నీ 
'సెన్సేషన్‌లు కావు. సెక్సేషన్లు ఒక వంద ఏళ్ళ తరవాత ఈ కథలో చదివిన 
వాళ్ళకి మనకి సెక్స్‌ తప్ప మరేం లేదనిపిస్తుంది. కథకి అవసరం అనుకుం టే 
"సెక్స్‌ రాయడంతో తప్పులేదు. కాని కేవలం సెక్స్‌కోసమే కథ అల్లితే అది 
క్షమార్హం కాదు. పోనీ, ఆ రాసిన వాళ్ళకి భాష పకడ్భందీగా ఉంటుందేమో 
అంటే అదీలేదు. ఒక్క చిన్న ఉదాహరణ: “ఆ పిల్ల తనెదురుగా చాపపై 
కూర్చున్నప్పటి నుంచి కొబ్బరి బొండాల్లా బలిష్టంగా ఉన్న ఆ జఘన సౌంద 
ర్యాన్ని అన్ని కోదాల్లోంచీ చూపుల్తోనే మింగేస్తున్నాడు.” ఈ రైటరుకి జఘనం 
అంటే అర్థం తెలీనట్టుంది. 


కథలు రాయాలన్న కుతూహలం మంచిదే కాని, ముందు తెలుగు నేర్చు 
కుంటే ఇంకా మంచిది. కథ రాసేటప్పుడు సామాజిక సృృహమాట దేవు(డెరుగు 
క సీసం ఒంటిమీద స్పృహ ఉంచుకుంటే బావుంటుంది. మొదటి వాక్యానికీ, 
మూడో వాక్యానికీ సాపత్యంలేదు. సీరియల్‌ అయితే పోనీ పాపం మొదటివారం 


46 1994 కథా సమీక్ష 


కథ మూడోవారం మరిచిపోయేరని సరి పెట్టుకోవచ్చు. కాని మూడోవాక్యం రాసీ 
నవ్పుడు మొదటి వాక్యం కనిపించదా?! 


ఈ కథ అవధరించండి: 

“పట్టపగలు మూడుగంటల సమయం. 

అప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురిసినవాన అప్పుడే వెలిసింది. 
నగరమంతా |పకాంతంగా ని దపోతోంది.” 


పగలు ర్మాతిగాను, రాత్రి పగలుగాను భావించే కాశీమజిలీ కథల నాటిదా 
ఈ కథ! 


కథలు ఆందరూ చెప్పగలరు, 

కొని, కొంతమందే రాయగలరు. 

కథలు చాలామంది రాయగలరు. 

కాని, అతికొద్దిమంది మ్మాతమే అద్భుతంగా రాయగలరు. 


ష్యతిక నడపాలి కనుక, పేజీలు నింపాలి కనుక, కథలో ఏంవీ( 
లేకపోయినా వేసేసుకోవడం సబబయిన పనికాదు. వర్ధమాన రచయితలకి 
ఎంకరేజ్‌ మెంట్‌ ఇస్తున్నామని ఇలాంటి కథలువేస్తే అది వాళ్ళకి, (ప్మకియకి 
కూడా ఒకి రకంగా నెగెటివ్‌ ఎన్‌కరేజ్‌ మెంటు! 


పుట్‌ బాల్‌ నేర్చుకుంటున్న వాడికి గోల్‌ లోకి బంతికొట్టడం నేర్పాలి కాని, 
ఎంకరేజ్‌ మెంటు పేరుతో వాడు ఎక్కడికి బంతి తంతే అక్కడే గోల్‌ పెట్లం. 
శిక్షణ సమయంలో డిస్కరేజ్‌ మెంట్‌ ఈజ్‌ ది ఓని ఎన్‌కరేజ్‌ మెంట్‌. తప్ప 
చేసిన వాడికి, ఆది తప్పని వాడిక చెప్తేనే తప్పుని ఒప్పుగా మార్చుకొనే అవకాశం 
ఉంటుంది. వచ్చిన కథ వచ్చినట్టు - బావున్నా బావులేక పోయినా (వచురిస్తే 
ఆ రచయిత మరో డజను కథలు అలాంటివే రాస్తాడు. అవి పేగులాగా అన్ని 
ప్మతిక లకీ వ్యాపిస్తాయి. బావు( లేని కథని మొహమాటం లేకుండా తిరగ్గాటే 
బాధ్యత కేవలం ఎడిటర్‌ దే. చెత్తకథని నేను షృతికలో వెయ్యకపోతే, మరో 
వతిక వేసుకోవడం లేదా అన్న ధర్మ సందేహం ఏ సంపాదకుడికైనా రావచ్చు. 


ఎవరి షృతిక బాగోగులు వాళ్ళు చూసుకోవాలి. బూతు కథలు, బూతు 
పత్రికలో వేసుకుంటున్నారు కదా అని ఫామిలీ టైపు షృతికల్లో కూడా వేస్తే! 


1994 కథా సమీక్ష 47 


మంచి కథలు తక్కువగా వస్తాయి కదా మరి పేజీలు నింపడం ఎలా 
_ అనొచ్చు. లక్ష మార్గాలున్నాయి. (ప్రముఖుల పాత కథల్ని తిరిగి |పచురించ 
వచ్చు. లేకపోతే మంచి ఇంగ్లీషు కథల్ని, నవలల్ని తెలుగులోకి అనువాదం 
చేయించి వెయ్యవచ్చు. 

“రెండు మహానగరాలు”. “టామ్‌ సాయర్‌” వగ్రెరా అన్నీ మేము 
చిన్నప్పుడు తెలుగులోనే చదివేం. 

ఏదీ కుదరకపోతే శుభంగా ధర, పేజీలు తగ్గించెయ్యవచ్చు. 

అంతేకాని _ సెక్స్‌, వయలెన్స్‌, పెర్యర్ష్గన్సు - ఇలాంటి కథలు _పచురించి 
చిన్న పిల్లల మనసుల్ని పాడుచెయ్యవద్దు. 

ఈ కథల బెండ్‌ చూస్తే భయం వేస్తుంది. 

బాధ కలుగుతుంది. 

సిసీమాలకి నామమాతంగానై నా సెన్సారు బోర్డు ఉంది. 

రేడియోలోను, T.V. లోను వార్తలకి సెన్సారు ఉంది. 

మరి పష్యతికలక్కూడా సెన్సారు ఉంటే ఎంత బావుంటుంది! 


జాగృతి రథలు 


1994 లో జాగృతి (పత్యేక సంచికలతో కలిపి 50 సంచికలు వెల్యడినై. 
ఇందులో దాదాపు శ్‌ కథానికలు అచ్చయినై. (ఒకటి రెండు సంచికలు అందు 


బాటులో లేక చూడలేదు.) కథల పతిక కాని ఒక సామాజిక రాజకీయ వార 
వతిక తన పరిధిలో ఒక మంచి సంఖ్యలోనే కథ్రలందించిందనాలి. 


వస్తుదృష్ట్యా, అవి అందించిన సందేశం దృష్ట్యా, (పతిబింబించిన సమస్యల 
దృష్ట్యా, నూచించిన వరిష్కా_రాల దృష్ట్యా 1994 తో వచ్చిన జాగృతి కథల్ని 
అయిదు భాగాలుగా విభజించుకోవచ్చు. 


1. వ్యకి నిర్మాణం 

2. కౌటుందిక జాగరణం 
3. సామాజిక జాగరణం 
4. జాతీయ దృక్పథిం 

5. ఏకాత్మ మానవతావాదం 


వ్య క్రి నిర్మాణం 
తీ 

ఒక భావం ఎవరి మెదడులో |పృవథ మంగా పుట్టిందెప్పుడో చెప్పడం 
కష్టం కావచ్చుగానీ, ఆ భావం ఆకృతి ధరించినప్పుడు దాని నిర్మాణాన్ని విశ్రే 
షించడం కషంకాదు. వ్య కి పుట్టుకతో ఇక్కడ సంబంధం లేదు; రూవముంది; 
కాని మనిషిగా లేడు. “మనుర్భవ" ఆంది వేదం. “మనిషివికా” అని దాని ఆర్థం. 


మనిషి మనిషి కాకుండా మరేమో అవుతున్నాడన్నమాట! మనిషిని 
మనిషిగా తీర్చిదిద్దే సాహిత్యమే వ్యక్తి నిర్మాణ సాహిత్యం. అందులో కథ 
ముఖ్యమైంది. 


1994 కథా సమీక్ష 49 


“అమ్మ.అమ్మగారు” అనే కీరికన వసుంధరగారు కథ రాశారు, (ఫట 
వరి 7.13.) ఆ కథ కుపంగా.... 

పనిమనిషి లక్ష్మి భర్తతో పాటు (బతుకు తెరువు నిమిత్తం పట్నం 
వచ్చింది. “అన్న అనే పసివాడు లక్ష్మి కొడుకు, 

అమ్మగారి దగ్గర పసికి కుదిరింది 'అన్న'ను అలా వదిలి పెట్టి తన 
పనిలో లగ్నమయేది. 

అన్నకు అమ్మగారం టే ఇష్టం. ఆమె చా శెట్టి చ్చేది. వాడికీ అమ్మగారే 


అమ్మె. వాడు ఆమెక్కడుం టి అక్కడే ఉండి అల్లరి చేసేవాడు. కుర్చీలు, 
పక్కలు తడి పేవాడు. 


వాణ్ణి అదుప్పలో పెట్టాలనుకొంది అమ్మగారు. కాని, సాధ్యం కాలేదు. 
వాడి తల్లి వాణ్ణి పట్టించుకోవడం లేవనిపించింది చెప్పి చూచింది. లక్ష్మి ఆ 
విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. 

చిపరకు అమ్మగారు అక్ష్మి నే పనిలోంచి తీసివేస్తానంది. పిల్లాణ్ణి అదుపు 

అప్పుడు అమ్మ (లక్ష్మీ) ఉగకా అయ్యింది. పిల్లాజ్ఞి క వేసి కొట్టింది. 
ఎంత కొట్టినా వాడూరుకోలే ను. “అమ్మ” అని అమ్మగారి వైవు చూస్తూ అరిచాడు. 

అమ్మగారు ఆగలేకపోయారు. ఆమ్మ పోయి ఆ పిల్లాణి అక్కున 
హత్తుకొన్నారు. 

ఈ కథలో అమ్మ గారిలో అన్న అమ్మనే చూశాడు. ఆ పనీ మనసులో 
తనకు చాక్సెట్టిచ్చి, తన ఒల్లో పెట్టుకొన్న అమ్మగా “రే అమ్మ. అందువల్లే తనను 

కన్నతల్లి దెబ్బలు కొడుతుం చే అమ్మ గారివైపు చూసి ఏడిచాడు; ఆదుకొమ్మని 
చేతులు చాచాడు. 

ఆ పిల్లాడి చేష్ట లకు యజమానురాలిగా తాను విసుకొ)న్నా, “అహం” 
(వదర్శించినా. “అమ్మా” అన్న పిలుపులోని ఆర్తి ఆమెలోని మాతృమూ ర్రిని 
మేల్కొల్పింది. వానికి తానే తల్పయి తీర్చిదిద్దాలనుకొంది. కన్నతల్లిగాని కన్న 
తల్లిగా మారిపోయింది. 

KS 4 


50 1994 కథా సమీక్ష 


“మూత సమాజ నిర్మాత" కావడానికి ముందు (పతి తల్లీ (పతి పసీపాపకు 
తల్లే అన్న భావన నిర్మాణం చేయడం ఈ చిన్న కథ (పధానోద్దేశ్యం. పీలల 
౧ అ ౧ 
మన స్రత్వాల్ని, అమ్మ గార్ల అహంకారాల్నీ, అమ్మలోని మాతృత్వాన్నీ ష్ణ 

వాత్సల్యాన్నీ వెలికిలీసీన కథానిక. 

అక్కున హత్తుకొన్న తర్వాత ఏమిటన్నది రచయి తి చెప్పదు, చెప్పడం 
మంచికథ లక్షణం కూడా కాదు. ఈ కథ ఆలా పఠిత అక్కున హత్తుకొనేట్లు 
చేసింది రచయితి. 

డి. వెంకటలక్ష్మిగారి “ఎంకి” కథ కూడా వ్యక్తి నిర్మాణం [కిందే చెప్పు 
కోవాలి. ఈ కథ జాగ్భతి (ఆగష్టు 15.21) పార్మశామిక (పత్యేక సంచికలో 

లు 
అచ్చయ్యింది. 

ఎంకి పనిపిల్ల. తల్లి వృద్ధ. తల్లి సంపాదనే అన్నాళ్లు [ఐతుకు తెరువు. 
ఆ తల్లి ఇప్పుడు జ్వర్మగస్థ. తల్లికి తోడుగా ఆప్పటికే వనిలో చేరింది. తల్లి 
లేవలేని స్ధితి తానే అయిదారిళ్ల లో వనీ స్‌ తల్లి మంచిచెడ్డలు చూచుకొంటుంది. 

రవిమా(వంటే ఎంకి కిష్టం. ఇరవై రూపాయలు పెట్టి పుట్‌పాత్‌ మీద 
అతను కొనుక్కొచ్చి ఇచ్చిన బీర కట్టుకొంది ఎంకి, 

ఆ రోజు సుశీలమ్మింటికి వెళ్ళింది, పనులన్నీ చేసింది. ఆమె కూతురు 
పరిమళ సాయకాలం తమ వెంబడి పిక్నిక్కు, రమ్మంది. అక్కడకూడా పనే 
అయినా పొరుగూరుకు వళ్ళే అద్భష్టం పట్టుకుందని ఎంకి వెంటనే ఒవ్పకొంది. 

ఆర బీ ఆర శ్రీ 2 

కాని, ఇంటికి వచ్చవరకు తల్లి తీవ జ్యరం ఎంకిని ఆపెసీంది పిక్నిక్కు 
కెళ్ళలేదు. తల్లి సేవలో మునిగిపోయింది. 

సుశీలమ్మింటికి మరుసటిరోజు వెళ్ళింది. పరిమళ ఆమెను శో సేసి 
వెళ్ళిపోయింది. సుశీలమ్మ క్రింద పడిపోయింది. ఆమెకు గూకోజులెక్కుతున్నాయి. 

౧ 
పక్కి౦టివాళ్ళు తోడ్పడుతున్నారు. 
అలా ఉన్న తల్లిని వదలి పెట్టి, పరిమళ పిక్నిక్కు కెళ్లడం ఎంకికి నచ 
లం ౧ అ ol ౧ J 
“లేదు. | 
పరిమళ అఆ రోజు సాయంకాలం వచ్చింది. తల్లిని పేమతో 'సేవించాలని 
ఎంకి గుణపాఠం నేర్చింది పరిషుళకు. తన సంగతి చెపి,0ది; తన తలి జరం 
తం ఇ 3 
సంగతి చెప్పింది; తానెందుకు రాలేదో చెప్పింది. 


1994 కథా సమీక్ష క్‌ 


పరిమళలో పరివర్తన వచ్చింది; తల్తి తవనంత చేయడానికి పడ్డపాట్లన్నీ 
గుర్తుకువచ్చినై . “అమ్మా!' అంటూ తల్లి సేవలో మునిగిపోయింది. 

కన్నతల్లి, ఆత్మీయులూ బాధల్లో ఉంటే తమ వినోదాలే ఎక్కువను 
కొన్నవారికి ఎంకిలాంటి ఆవర్శప్వాతలు కనువిప్పు కలిగించాలి. ఆ కనువిపే ప్పె 
పరిమళకు కలిగింది. 

పాశ్చాత్య పద్ధతి వికోదాలకు బానిసలై పోతున్నవారికి ఈ కథ మార్గ 
దర్శనం చేస్తుంది. ఎరికి పాత నిరంవాణతో - ముఖ్యంగా పరివళతో మాట్లాడే 
ప్పుడు కొంత ఉపన్యాస ధోరణి కనిపించినా ఇది మంచి కథే, 

క ఉన్నవాళ్ళకైనా, లేనివాళ్ళకైనా తల్రి తల్లే; రచయితి చెప్పదలచుకౌన్న 

దిదె. 


ఇలాంటివే వ్యక్తి నిర్మాణ కథలు {Man Making Stories) అ 
కథల్లోని ఒక పా, త వక క్రి నిర్మి స్తే, ఆ కథలు వ; క్రులనే నిగ్మిస్తాయి. వ్యకి క్రి 
ఈ సమస్త విశ్వానికే కేర్యదబీందువు కదా! వ్యక్తి నిర్మాణం జరిగితే ఈ విశ్వ 
నిర్మాణం ౨ జరిగినట్లే, 


సంస్కాారా రాలందించాలనే మాట వింటూంటాం! ఎవరికి సంస్కారాలు? 
వ్యక్తికే, 

ఇలాంటి కథలు వ్యక్తి నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఒక్కరిలో 
పరివ రన వచ్చినా చాలకదా! ఇక కౌటుందిక జాగరణానికి సంబంధించిన 
కథలు చూద్దాం. 


కౌటుందిక జాగరణం 

వ్య కి కటుంబంలో అంతర్భాగం సాంఘిక పశువు (Social Animal) 
అనే మాట పాళ్ళాత్య (వపంచం నుంచి వచ్చిందే. భారతీయ కుటుంబంలో 
మనిషి మనిషే. వ్యక్తి నిర్మాణం కుటుంబంలో అంతర్భాగంగా జరిగేదే. అయితే 
కొందరు కుటుంబ విచ్చి త్తి కార్యకలాపాలు చేసి తాము వీధిన పడతారు; తమ 
కుటుంబాన్ని వీధ్ధి కెక్కిస్తారు. 

దీని కనేక కారణాలుంటాయి. (పధానంగా మనిషి బలహీనతలు, 
వ్యసనాలకు భానిస కావడం, అహంకిరించడం, ఆవతలివారి అభి పాయాల్ని 
మన్నించక పోవడం, అర్జానికో విలాసానికో వశంకావడ౦. .. ఇలా ఎన్నో. 


ర్‌ 1994 కథాసమీక్ష 


ఉన్న దాంట్లో అందరం కలనిబతుకుదామనే సంస్కారం కుటుంబమే 
నేర్పుతుంది. ఈ కుటుంబం నుండి వసుధైక కుటుంబం వైపుగా ఎదగమనే 
భారతీయ సాహిత్యం చెబుతుంది. కథానిక కూడా కుటుంబాలను నిలుపుకొమ్మని 
జాగరితం చేసింది, 

శ్రీమతి అడివి సూర్యకుమారి “నాతిచరామి” జాగృతి (జనవరి 24, 
ఫీబవరి 6) రెండు సంచికల్లో వచ్చిన కథానికను గురించి పథ మంగా 
చెప్పుకోవాలి. 

ఢిల్లీలో సుమి తా శేఖర్లు ఉద్యోగాలు చేస్తుంటారు. ఆ దంపతులకు పిల్లలు 
కూడా. స్రీ "స్వేచ్చ గురంచి సుమ్మిత క్షబ్బుల్లో లెక్చర్లిస్తుంది. పాపకు జ్వరం 
వచ్చినా వదిలేసి వెళ్ళిపోయింది. బాబు ఫోన్‌ చేశాడు. శేఖర్‌ ఆఫీసునుండి వచ్చి 
పాపను డాక్టరు దగ్గరికి తీసుకొని వెళ్లాడు. 

రాతి 11 గం॥కు సుమిత వచ్చింది శేఖర్‌ పాలూ! బెడ్డు పాపకిచ్చాడు. 
సుమ్మిత ఏమిది అని అడగలేదు. స్నానం చేసింది; శేఖర్‌ పలకరిస్తే ఎదురు 
తిరిగింది; బెడ్‌రూంలోకి వెళ్ళి పడుకొంది. 


మరుసటిరోజు పాపను చూడ్డానికి ఇంటి దగ్గరే ఉండమన్నాడు శేఖర్‌. 
ఇంటి కుక్కలా ఉండనంది సుమ్మిత. మాటా మాటా పెరిగింది; కావాలంటే 
విడాకు లియ్యండి అంటూ ఆఫీసుకు వెళ్ళిపోయింది 


ఆ రోజు రాతి ఆమె ఇంటికి రాలేదు. ఆఫీసునుండే ఆగగాలో తన 
పినతండి ఇంటికి వెళ్ళిపోయింది. అకణ్లుందే ఆఫీసుకు రాక పోకలు సాగిస్తోంది. 


15 రోజులు గడిచినై. పక్కింటి ఎలిజాకీ సంగ తెలిసింది. ఆమె 
భర్త ప్యాటిక్‌ ; (బిటి “హక మీషనర్‌ ఆఫీసులో రెండో ర్యాంక్‌ ఉద్యోగి. 

ఎలీజా కూడా మొదట సుమ్మిత భావజాలంలో పడింది భారత దేశంలో 
ఆమె ఉండాలనుకోలేదు. కాని, ఆమె మారింది. వంటమనిషి వనజవల్ల, క్షబ్బులో 
మాటాడిన న్వామి సచ్చిదానంద వర్త ఆమెకు భారతీ మ సంస్కృతి ఏమిటో 
తెలిసింది. కుటుంబ బీవన మాధుర్యం అవగత మయ్యింది వనజ భర్తకు సేవలు 
చేయడం, పిల్పల స్కూలుడేప వెళ్ళడం, తానూ, సుమ్మిత వెళ్ళకుండా క్షబ్బుకు 
వెళ్ళడం _ వరుసగా ఆ తర్వాతి ఘటనలు ఎలీజాకు భారతీయ కుటుంబ జీవనా 
దర్శం జాన్నత్య మేమిటో బోధపడేట్టు చేసినై . 


1994 కథా సమీక్ష 53 


ప్యా|టిక్‌ ఆరు నెలల ఒప్పందం తీరిన తర్వాత తాగి వచ్చాడు. ఆమె 
ఈ దేశాన్ని (ఆరు నెలల తర్వాత) నిడిచి వెళ్ళిపోతానంది. పా టిక్‌ కు అది 
ఇష్టం లేదు. తాను వెళ్ళనని, ఇక్కడే ఉంటానని, అతనిప్పటినుండి తాగి 
రావద్దని అన్నది ఎలీజా. ప్యాటిక్‌ ఒప్పుకొన్నాడు, 


-సుమిత అలా వెళ్ళిపోవడం ఎలిజాకు నచ్చలేదు. ఆమె ఆగగాకు 
వెళ్ళింది. సుమ్మితతో మాట్లాడింది. కుటుంబ జొన్నత్యం గురించి చెప్పింది. 
ఉమెన్‌ లిబ్‌ అధ్యక్షురాలు చెట్టీ ఫీడెన్‌ కూడా కుటుంబ జీవన వ్యవస్థ గురించే 
చెప్పిందన్న ది. 


సుమి తకు తన పొరపాటేమిటో తెలిసివచ్చింది. అప్పటికే శేఖర్‌ ఆమె 
పిన్నాన్న దగ్గరికి వచ్చాడు. పిల్లలు సమీర్‌, సుష్మలూ వచ్చారు. సుమ్మిత 
భర్త దగ్గరికి చేరింది; పిల్లల్ని దగరికి తీసుకొంది. 
దీ గి ౧ ౧ 


వెట్టితలలు వేస్తున్నట్టనిపిస్తున్న (?) శ్రీవాద ధోరణినిబాలా సున్ని 
అ = lo టం 
సహేతుకంగా ఈ కథ _ తిరస్కరించింది. ఎవరి అహంభావం వల్లనో 
తంగా, (స్రీ గానీ, పురుషుడు గానీ) కుటుంబం విచ్చి త్రి కారాదనీ, వాస్తవ 
పరిస్థితులు అర్థం చేసుకొని మెలగాలనీ, కుటుంబ జాగరణం అవసరమనీ 
ఈ కథ నొక 


క్‌ చెబుతెంచి, 


జాగరణం ఆం పే మేల్కొల్పు; (పతి వ్యక్తి దె తన్యశీలి కొవాలి. కుటుం 
బాన్ని నిలపాలి. 


వెయ్యేళ్ళున్నా వేరు దప్పదనేది సత్యం. సమష్టి కుటుంబాలు కలకాలం 
ఉండవు; ఇది యుగధర్మం. 


ఇది ఎంత యుగధర్మ మో భార్యాభర్త పిల్లలూ ఓ చిన్న కుటుంబం 
ఉండడం ఇదీ యుగధర్మంగా మారాలి. మారుతున్నది. పైగా '94ను అంత 
ర్లాతీయ కుటుంబ సంవత్సరంగా పరిగణించారు. 


కుటుం నాలో భార్యాభ ర్రలిద్దరూ సమానమే. చిన్నవాళ్ళకు వారు 
సంరక్షకులు. రెక్కలు వచ్చిన తర్వాత ఎవరి కుటుంబం వారికి ఏర్పడుళుంది. 
రెక్కలు రాని వారిని, రెక్కలు కూలబడ్డ వారిని ఆదుకోవడం కొరకే 
కుటుంబం. 


ర్‌ 1994 కథాసమీక్ష 


కుటుంబాలను నిలుపుకోవాలని చెప్పే కథల్ని జాగృతి (వత్యేకంగా 
రాయించి |పచురించి నట్టనిపిస్తుంది. అలాంటి కథల్లో శ్రీ నిశాపతి _ పొదరిల్లు 
(జూన్‌ 20. 26), శ్రీ పీ ఏ. బి. శ్రీరామమూ గ్‌ _ బహుదూరప్య బ్‌, 
(మే. 2.8, 9. 15), శ్రీ పారపూడి సూరి _ తల్లికాని తల్లి (జనవరి 3-9) 
ఇంకా ఎన్నో చెప్పుకోదగ్గవి ఉన్నాయి. ఈ విభాగంలో చివరగా ఆతిక్తుప్తంగా 
అయినా శ్రీ చేపూరి శ్రీరాం * కాలుష్యం” (ఆక్టోబర్‌ 10 _ 16) కథ (పస్తావించక 
తప్పదు. 


కొడుకులు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఊళ్ళో భూమి ఉంది. 
ఇంటిదగ్గర కూడా ఓ కొడుకు వ్యవసాయంలో ఉన్నాడు పట్టణంలోని ఇద్దరు 
కొడుకుల పెళ్ళిక్నయినై ; సంతానమూ ఉంది. 


తం; డికి బాగాలేదని ఆందరు కట్టగట్టుకొని ఊరికి వచ్చారు. తోటలు 
నరికిన ఊరు, |పశాంతత తగ్గిపోతున్న ట్లనిపించి కాలుష్యాని కాలవాలమైందను 
కొంటారు. 


తండికి జ్వరం త గుతుంది. తమకంటూ (తల్రిదం్భడులకు ) అట్టి పెట్టు 
కొన్న రెండెకరాలమ్మి ఫ్ర కివ్యమంటారు కొడుకులు _ కోడళ్ళు తం, డి ష్ర 
జీవించినంతవరకు అది ప్రాం ౦ అంటాడు. 


తలా ఓ మాట అని అందరూ వెళ్ళిపోతారు, కోడం్మడు మరీను. 


ఓ కొడుకు కొడుక్కి. (మనుమనికి) తగ్బనిసరిగా గుండె ఆవరేషను 
చేయాల్సిన పరిస్థితి యేర్పడుతుంది. ఏబై వేలు కావాలి. ఆ కొడుకూ కొడలిశేం 
తోచడంలేదు ఎవరినుండి సహాయం అందే ప:స్థితి లేదు. 


అ సమయంలో ఆ తండి తన రెండెకరాలమ్మి డబ్బు తెచ్చి ఇస్తాడు 
(ఎవరూ అడగక మును పే). 


కోడలు కాళ్ళ మీద పడి ఏడుస్తుంది అప్పుడా ముసలాయన ఆంటాడు; 
“ఎందుకమ్మా ఏడుస్తావ్‌? నా ఆన్తీ నామనవల కోసం కాకుంటే 


ఇంకెందు కోసం? పాత తరం వాణ్ణమ్మా! డబ్బుకాదు;  పేమాభిమానాలు నాకు 
ముఖ్యం పదండి, డాక్టర్ను కలుద్దాం.” 


1994 కథా సమీక్ష 55 


ఇదీ కథ....ఇక్కడ అర్ధంతో సంబంధాలు బేరీజు వేస్తామా! సమష్టి 
కుటుంబం పాణం పోస్తుందని చెప్పడం. కుటుంబ జాగరణం మహత్తర శకి 
నిస్తుందనడం. వ్యక్తి వ్యక్తిని కలిపి నిలి పే ఆల్మీ యతా చటం కుటుంబం. 


ఈ చ|టంనుంచి బయటపడ్డ వారిని క్లబ్బు కాలుష్యం, సారా 
కాలుష్యం, చీట్లపేక కాలుష్యం, "సెక్సు సినిమాల కాలుష్యం. ....ఇలా ఎన్నో 
ఎన్నో మింగేస్తాయి. 


సామాజిక జాగరణం : 

పది కుటుంబాలు కలిసి ఉన్నదే సమాజం. ఒక గుటుంబం ఒక వృత్తికి 
పరిమితమై ఓకే వస్తువును ఉత్పత్తి చేయవచ్చు. కాసి, పది కుటుంబాలు పది 
విధాల పృత్తుల్ని స్వీకరించి వది వస్తువుల్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పది వస్తు 
వులు సమాజ శరీర వికాసానికి దోహదం చేస్తాయి. ఇందులో ఏ వస్తూత్పత్తి 
జరుగకున్నా కష్టమే. ఆ శరీరాంగం లేనట్టు, అవిటి శరీరం సమగ సుంద 
రంగా వరిపుష్షిగా కనిపించదు. 


సమాజం చాలా శ క్రిమంతమయింది. అది గట్టిగా ఉంటే కుటుంబాల్ని - 
వ్యక్తుల్ని పరిగక్షిస్తుంది. అనేక సమస్యల్ని పరిష్కరిస్తుంది. 


శ్రీ శివల జగన్నాథరావు పరిష్కారం కథ అలాంటిదే (జూలై 18.24). 

రిటైరైన రాజేశ్వరరావు మేష్టారు కూతురు యమునను చూడ్డానికి ఆ 
ఊర్‌కి వచ్చాడు. అల్లుడు రమణమూ ర్చి డాక్టరు. అతని దగ్గర కంపౌండరు 
రఘు. 


అలా పొలాల మీదుగా మేష్టారు వస్తూంటే ఆయన్ని గుర్తించి పల్లవి 
పలకరించింది. పల్లఏ చిన్నతనంలో మేషారు స్కూల్లో ఇంట్లో పాఠాలు 
౧ ల ౧ ౧ 
చెప్పారు. 
పల్లవికి పెళ్ళయింది, అత్రగారి ఊరు ఆదే.డెబ్రైయ్యేక ఆ త్రగారి మంచీ 
(os) a కా అంటట 
చెడు చూసుకొంటూంది. భర వేరే పెళ) చేసుకొన్నాడు. 


56 1994 కథా సమీక్ష 


పల్పని గురించి కంపౌ.డరు రఘు, కూతురు యమున చెడ్డగా చెప్పారు 
ఎందుకో పల్లవి అలాంటిది కాదనిపించింది మేష్టారికి. 


పల్పవి ఇంటికి వెళ్ళాడు మేష్టారు. భర్త తనను వదలినా, తాను తన అత్త 
గారిని వదలని సితి చెప్పింది పల్లవి, 
® ౧ 


చిన్న ఊరూ . ఎదగని మనుషులూ _ ₹వులు కొరుక్కు ౦టున్న 
సమాజం _ అంతా అర్ధమయ్యింది మేష్టారికి, 


[పసాదు పక్క ఊళ్ళోనే టీచర్‌. మగదిక్కు_లేని పల్లవికీ _ ఆమె అత్తకు 
నహకరిస్తుంటాడు. వారి మీద బట్టగాల్చి వేసింది సమాగం. 


రమణమూ 6, యమున, రఘు అందరూ ఆ సమాజంలోని భాగమే. 
మేషారుకు పల్లవి విద్యారిని అని మరీ మరీ చెప్పారు. 
ల అ లర 


ఆ మరుసటి రోజు పల్లవి అత్తతో పట్టణం బయలుదేరింది. అక్కడా 
ఇలాంటి మనుషులే ఉంటే, ఈ పరిస్థితులే ఎదురై లే పల్లవికీ _ _పసాదుకు తానే 
పెళ్ళిచేస్తానంది అత. 


అది శుభ సూచకంగా భావించారు రాజేశ్వరరావు మేష్టారు. 


వ్యసనాలకు భర్త బానిసై పోయినా ఆ త్తకు సేవ చేయాలనే సంస్కారం 
పల్లవిని పట్టినిలిపింది భర్తలేని పల్పవిని సమాజం ఆడిపోసుకుంది. ఈ ఆడి 
పోసుకొనే సమాజమే రేపు పల్లవిని రక్షిస్తుంది. ధర్మబద్ధమైన చృటంలో వల్లవి 
ఉంది అని భావించినప్పుడు నిజానికి పల్పవి ఈ చట్టానికి దూరం కాలేదు. దూర 
మైనవాడు విలానీ అయినవాడు వల్లవి భర్త. 


రాజేశ్వరరావు ఈ కథలో సాక్షి మ్మాతమే. యమున, రమణమూర్తి, 
రఘులూ సాక్షులే కాని, నిజం రాజేశ్వరరావుకే తెలుసు. వదంతుల్ని నమ్మిన 
వారు మిగిలిన వారు. మేష్టారు వచ్చేంతవరకు పల్లవి అత్రలో ఈ నిర్ణయం 
లేదు. మేష్టారొక్కడూ ఒక సమాజం పెట్టు. అతనికి తెలిసిన సత్యం వదంతుల 
సమాజం నోళ్లు మూయిస్తుంది. 


అదీ రచయిత ఆశించింది. కథ వూరి అయ్యేసరికి పాఠకునికి గుండె 
నిండా తృప్తి మిగులుతుంది. సరియైన పరిష్కారం అనిపిస్తుంది. 


తి 
అనీ 


1994 కథా సమీక్ష 57 


కాని, జాగృతి | పచురించిన శీ దిలావర్‌ ఉరితాళ్లు కథ (జులై 25 31) 
పరఠితకు గుండెకోతగా మిగులుతుంది. 


చేనేత వృత్తి దం దానికి అన్నం పెట్టదు. కొడుకు కడుపు నింపదు; 
గర్భవతి భార్య అలివేలు పసవానికి అండగా నిలువదు. ముత్తయ్య తాత సవా 
కారం ఆశ చిగురింప జేసినా నర్సమ్మ , డాక్షర్ల ఆర్రపరచితాలు అలినేలును (గర్భ 
టగా థి 
వతి) చంపివేళాయి. 


“కడుపు జేస్కోటం కాదు....దానికి తగ్గట్టు పోషకాహారం కూడా తీసు 
కోవాలి” అన్న డాక్టర మ్మ మాట కడుపుకోతగనే మిగులుతుంది. 


చేనేత పురులు చందం పాలిటి ఉర్మితాళ్ళయినై . చందం కొడుకు సత్తు 
పెం పట్టుకొని ముసురు (వానలో నిలబడ్డాడు. 


మానవత్వం మసి అయిపోయిన వేళ అది. అందరికీ బట్టలిచ్చి ఆదుకొన్న 
చేనేత కార్మి కుణ్జి సమాజం ఎందుకాదుకోలేక పో యింది? 


సమాజ మాన సంరక్షణకు తోడ్పడిన చేనేత పురులు ఊరి తాళ్ళు కారాదనే 
రచయిత శ్రీ దిలావర్‌ ఆవేదన. ఆకారాత్మకొంగా (నెగెటివ్‌ గా) ఈ తీర్పున్నా 
సమాజం సకారాత్మక ౦గా (పాజిటివ్‌గా) ఆలోచించాలనే రచయిత తపన, ఈ 
తపననే జాగృతి పాఠకుల దగ్గరికి తీసుకొని వెళ్ళి గుండెనిండా వేదన నింపింది. 
సమాజం జాగ౭తం కావల్సిన ఆవశ్యకతను నొక్కి. చెప్పింది. 


ఒక వ్యక్తి ఒకరిని ఆదుకోలేక పోవచ్చు (?) కాని, ఒక సంఘశ క్రి ఎందరి 
నైనా ఆదుకోగలుగుతుంది. 


బీహార్లో కరువు వచ్చినప్పుడు, మౌర్వీలో వరదలు వచ్చినప్పుడు, దివి 
సీమలో ఉప్పెన వచ్చినప్పుడు, కిల్లారిలో భూకంపం వచ్చినప్పుడు (పభుత్వం 
కన్నా ముందు జాగరిత సమాజమే కదా ఆదుకొన్నవి? “సంఘేశ కిః కతా 
యుగే” _ ఇది నిరూపించడానికే ఇలాంటి కథలు. 


ఇక జాతీయ దృక్పథాన్ని ప్రతిబింబించిన కథల్ని పరిశీలిద్దాం. 


58 1994 కథా సమీక్ష 


జాతీయ దృక్పథం 

ఓక రాజ్యాంగం |కింద, ఒక జెండా కింద నివనీస్తున్న ఈ జనగ జాల్ని 
భారత జుతీయకా నూతంతో ముడివేయాలి. నీవు శివరామకృష్ణులో ఎవరి 
నైనా వూజించొచ్చు. ఓంకారాన్నే సర్వోత్తమ దైవనామంగా భావించొచ్చు. 
బుద్దుణి ధ్యానించొచ్చు; మవావీరుణి భజించొచ్చు; అల్లాకు చేతులె త్రవచ్చు; 

అణు ణు గర్భా కాజీ 

(కీస్తుముందు తల వంచవచ్చు. కాని, నేను భారత జాతీయుణ్ణి అని భావించాల్సి 
ఉంటుంది, 


అది లేనప్పుడు ఇది ఒక జాతికాదు; ఇది ఓక దేశంకాదు. ఎవరికి వారే 
యమునా తీరే, 


మతం నీ ఆరాధనకు సంబంధించింది; కాని. భారతి అందరి నేలతల్లి, 
ఆ తల్లి ఉంటే నీవుంటావు; లేకుంటే నీవు లేనేలేవు 


అందుకొరకే సింధు నదినుండి (హిమాలయాలనుండి) నీంధువు దాకా 
(హిందూ సము దందా కా! నేను భార తీయుణ్ణి అనే భావన పెరగాలి. ఆలా 
"పెంచే కథ్రాసాహిత,మూ రావాలి 


“శరణార్థి కథ ( నెఫ్టెంబర్‌ 12.18) చూద్దాం. ఈ కథా రచయిత 
శ్రీ ఆ కెళ్ళ శివ పసాద్‌, 


కన్న తల్లీ ఉన్న ఊ&+రూ స్నర్షంకన్న మిన్న ఆంటారు భారత కాశ్మీరం 
౧ «Nn 

నిజంగా భూతలస్యర్గమే కాని, అది భూతాల నిలయంగా మారిపోతున్నది. 
పాకిస్తాన్‌ మతపిశాచం ర క్రదాహంతో రంకెలు వేస్తున్నది 


అన్నీ వదలుకొని కాకీ రులోయ నుండి |పజలు పారిపోతున్నారు. 
ఆర్మారామ్‌ పారిపోక తప్పలేదు. శిబిరాల్లో భార్యా, కొడుకు, కోడలు, అల్లుడు, 
కూతురు, మస(వలు అందరూ శరణార్జులుగా దాకోో క తప్పలేదు. 


డాక్టర్‌ మిళశా అయితే అందనీ పోగొట్టుకొని శిబిరంలోకి వచ్చాడు. 
అయినా, ఆయన క్షతగాతులకు సేవలు చేస్తూనే ఉన్నాడు, అఆత్మారాం ఆవేదననూ 
అవేళాన్సి సంయమింపజేసింది డాకర్‌ మి; ళానే. 


1994 కథా సమీష 59 


ఓరోజు ఎవ.కీ వెప్పాచే నుకుండా వెళ్ళాలనుకొ టాడు ఆత్మా రామ్‌ కానీ 
పీనుగలు పెంటల్లాగా పడి ఉన్నా యన్న వార అందుతుంది. 


తన ఊరికి తాను వెశ్ళేదెప్పుడు? తన ఇంటిని తాను చూచుకొనే 
దెప్పుడు? త ఆపిల్‌ తోట తాను కాపాడుకొనేదెప్పుడు? తన కాశ్మీర కుంకం 
మత్తిక తన ఫాలభాగంమిద ధరించేదెప్పుడు? 


అలాగే తన ఊరివై పే చూస్తున్నాడు ఆత్మారామ్‌. 
ఇంకా ఆ ఆత్మారామ్‌ చూస్తూనే ఉన్నాడు.... 


ఇదీ సంగహంగా కథ! ఆకుపచ్చ మంటల్లో అందాల కాశ్మీరం ఇంకా 
మండుతూనే ఉంది! ఇదిగోండి! ఆ కెళ్ళవారి ఆ కథ పుట్టడానికి ముందు, పుట్టి 
నప్పుడు. ఈ విమర్శ రాస్తున్నప్పుడు ఇంకా మండుతూనే ఉంది. 


ఏది పరిష్కారం? 


భారత జాతీయత ఉగరూపం ధరిస్తే, మతోన్మాదం అనీ కుహనా 
నెక్యులరిస్గులు, అధికార పీఠాల కే అతుకు_పోయిన రాజకీయవాదులు, ఇం దియ 
లౌల్యాల రొచ్చుగుంటల్లో బుడుగు బుడుగున మునిగి తేలుతున్న భోగవాదులు 
ఏమంటారు? 


ఓక శరణార్థి (పశ్న కొదిది! (పతి జాొలీయ వాది పశ్న! 
జాతీయత మీద ఇది బహిరంగంగా జరుగుతున్న దాడీ. కాని, ఆంతరికంగా 
(అంతర్గతంగా) చావ కింది సీరులా పాశ్చాత్య సంస్కృతి చేస్తున్న దాడిని 
ఢీ కాలువ మల్లయ్య “మమ్మీ మమ్మీ....డాడీ డాడీ!” అనే కథలో (ఆగష్టు 29. 
౧ ట్‌ 
'సెపైంబర్‌ డ్త్ర (వతిబింబించింది. ఇదెంత స్రోపాయిజనో సోదాహరణంగా 
వివరించింది, 


చందం ఇంజనీరు. హైదరాబాదులో మంచి ఉద్యోగం. తండి 
వెంకటామయ్యను ఊరి నుండి వట్టణానికి పిలుచుకొంటాడు. నగరమంతా 
కారులో (తిప్పి చూపిస్తాడు. 

మంచి దుస్తులు, మంచి ఆహారం, మందులు, ఫ్యాన్లు, ఫోన్లు....అందు 
బాటులో అన్నీ. 


60 1994 కథా సమీక్ష 


కాని, చందం కొడుకూ కూతురు అంటే. వెంక టామయ్య మనుమడూ 
మనుమరాలు తాతయ్య అని పిలిచిన పాపాన పోలేదు. వాశ్లిప్పుడూ (గాండు 
సాదరనే అంటారు. 


వాళ్ళ వేషధారణ, చదువులూ అన్నీ కాన్వెంటుల వే, అంతా ఫారిన్‌ 
స్టయిలే. తెలుగు ఆటా పాటా మాటా మోటయిపోయింది. 


రేవటినాడు గీత చదివేదెవరు? భారత భాగవత రామాయణాల కథా 
పరమార్థాల్ని తెలుసుకొనేదెవరు? 


తెలుగునాట పుట్టి తెలుగురాదుట! 
వెంక|టామయ్య కాయింటో లేసా జె రులూ పాకినటయింది. 
ర nn ౧ ౬ ౧ 


కడుపునిండా తిండి ఉందిగాని జీవునికి తృప్రిలేదు. వేదన _ మానసిక 
వేదన _ అంతర్వేదన. 


ఈయన వేదన చూసి కొడుకూ కోడలూ విలవిల్లాడారే గాని ఆంత 
రంగాన్ని ఆధ్యయనం బయలేదు (గాండు ఫాదర్‌ సీక)-యిపోయాడని 
మనువడూ, మనువరాలు అనుకొన్నా రు. 


ఇక లాభంలేదు భగవంకుడా అనుకొని ట్యాంకుబండుమీది విగహాలకు 
తన గోడు వెళ్ళజోసుకొన్నాడు వెంక టామయ్య, 


“గ్రామాల్లోనే దేశముంది.. [గామాలను కాపాడుకోవాలి... మన 
సంస్కృతిని రక్షించుకోవాలి ...” అనుకొన్నాడు వెంక టామయ్య,. 


శ్రీ కాలువ మల్హ య్య ఈ కథంతా వెంక టామయ్య వేదనే. ఈ వేదన 
భారతమాతది. తమ ఐడెంటిటీ కోల్పోతున్న తన బిడ్డలను చూచి ఆ తల్లి తపన 
పడుతోంది. 


మమ్మీ డాడీల సంస్కృతి మనగల్నెంతగా ముంచేస్తున్న దో చెప్పిన కథ 
ఇది. ఇంగ్లీమవాడి ఇంపీరి యలిజం మనల్ని ఎంత ముంచేస్తుందో చేప్పిన కథ ఇది. 


1994 కథాసమీశ్ష 61 


రచయిత బీదల పాట్టను చి తించిన కథలెర్నో ఇదివరకే రాశారు. 
ఆత్మ వత్సరభూతాని అన్న సిద్దాంతాన్ని విశ్వసించారు. వర్షపో రాటాన్ని కూడా 
సమానత్వానికి ఆశించారు. కాని, తన కాళ్ళు భారతభూమినుండి తీయలేదు. 


శ్రీ పి వి. ఎస్‌. పాతో _ దేవ్యువాచ (అక్తోబర్‌ 3.9), శ్రీ పుచ్చా 
లక్ష్మీనారాయణ (వర్నస్వీ). మౌాంగళ్యం0 తంతు ,ఫ్మిబవరి 14.20), శీ బలభ|ద 
పాశుని ఉదయశంకర్‌ _ అద్దంలో అంతరంగం (మార్చి 26. ఏపిల్‌ 3), 
శ్రీ మాచన్న సంజీవరెడ్డి క నేలతల్లి ( పెద్దకథ ఏపీల్లో), శ్రీ సిద్దార = శిథిల 
స్వప్నం (మే 2. మే 15 రెండు సంచికలు), తదితర కథలెనో ఇలాంటివి 
వచ్చాయి. 


ఏకాత్మ మానవతా వాదం 

జొతీయ దృక్పథం తర్వాత అంతర్జాతీయ దృక్పథం వైపుగా మనిషి 
ఎదగాలని వాంఛించడం హర్షణీయం. కాస, దీనదయాశ్టీ ,పతిపాదించిన అతి 
సనాతన నిత్య నూతన మహోన్నతవాచం ఏకాత్యతా మానవతావాదం (ఇంటి 
(గల్‌ హ్యూమనిజం). 

“మమాత్మా సర్వభూతార్మా, ఆత్మవత్‌ సర్వభూతాని” అన్న అర్షోక్తులే 
దీనికి మూలం, |పసంచంలోని జీవాత్మలది ఒక్కటే అఖండాత్మ. నరుడు విశ్వ 
నరుడు కావాలన్న మహదాశయమే ఇది. 


ఈ ఆశయాన్ని చెప్పే కథ డాక్టర్‌ ఎమ్‌. సుగుణారావు విశ నరుడు 
(మార్చి 7.13). ఆ కథ మరీ క్సు పంగా కది; 


బదరీనాథ్‌ కెనడాలో త త్త్వళాస్త్రంలో |పొఫెసరు. కొన్నేళ్శ్ళకు ఇంటికి 
వచ్చాడు. తన తఇడి కాలంలో తవిటయ్య తమ ఆర ఎకరం పెంచాడు. పంట 
పండించాడు; ఇప్పుడు తన కాలంలో అదే వని ఓబులేసు చేస్తున్నాడు, రేపు 
ఓబులేసు కొడుకు కూడా ఆదే పని చెన్తాడు. 

బదరీనాథ్‌ ఇవాళ ఉన్నవాడు, ఎందరో పీల్ల నిస్తామన్నారు. పెళ్ళిచేసుకో 
లేదు. ఆలోచించి చివరకు ఓబులేసు కొడుకును దత్తత తీసుకొన్నాడు. ఆ 
అబ్బాయి గౌతమీ రెసిడెన్షియల్‌ స్కూల్లో చదివాడు. డాక్టరయ్యాడు. 


62 1994 కథాసమీక్ష 


పక్క[గామం డాక్టర్‌ శివరామమూ ర్రి తన కూతురును ఇస్తానన్నాడు ఆ 
డాక్టర్‌ కూతురే మో (పేంకుమార్‌ అనే దభికుణ్ణి _పేమించింది. | పేంకుమార్ను 
అక్కో_డినుండి టీచర్‌ బదిలీచేయించి కూతురును అమెరికాలో సెటిలైన డాక్టరు 
కిచ్చి పెళ్లి చేశాడు; ఆక డికే పంపించాడు. 


శివరామమూరి లాంటి వా శ్లిందరో డాక్టర్‌ గౌతమ్‌కు పీల్చ నిస్తామన్నారు. 
కొని బదరీనాథ్‌ తన కొడుకి, పేద పూజారి బిడ్డతో పెళ్ళి జగీపించాడు. | 


మానవులందరూ ఒక్కరే అని నిరూపించాలనుకొన్నాడు. కులాలకు 
అస్బృశ్యతకు అతీతంగా ఏకాత్మ తాదిశ గా వయనిందారు. 

ఈ కథలో కథా కథన శిల్పం బండిసున్నే ఆయినా సందేశంలోని 
ఏకాత్మత పఠితను పట్టి నిలుపుతుంది. అస్తి, చదువు, పెళ్ళిళ్ళ విషయంలో 
ఏ పట్టింపులుండరాదనే "తఆల _పాయం.ఎవరికై నా మనస్సూర్తి రిగా చేయూత 
నివ్వాలనీ, కథలోని బదరీనాథ్‌లాంటి వాళ్ళు అలా చేస్తారని, శివరామమూర్రి 
లాంటివాళ్ళు చేయరని నాణేనికి రెండువై పులా ఏముందో చూపించారు రచయిత. 

విశ్వనరుడు అనే పేరుతో ఏది అనుసరణీయమో పఠితకే వదలేళారు 
రచయిత, జ్ఞానమే దైవం అంటాడు గీతలో పరమాత్మ. ఆహం బహ్మన్మీ 
అన్నంతవరకు విశ నరుడు ఎదుగుతాడన న్నమాట! దీనికి ఎక్కడ నీజం పడాలో 
పాఠకుల నాలోచించేట్టు చేయగలిగింది. 

శ్రీ ఉవడష్టళాయి చీకటిలో వెలుతురు అనే కథానికలో ( నెప్రెంబర్‌ 
26.అక్టోబర్‌ 2) పెకి సేవాదృక్పథం కనిపిస్తున్నా, అంతరంగంలో దాగింది 
ఏకాత్మ మాసవతా భావమే. 

భూకంపానికి |గామానికి | గామమే శీథిలమైపోయింది. కుటుంబ సభ్యు 
లండరిని పోగొటుకొన్న 14 ఏళ్ళ మంగయ్యను ఒక స్వచ్చంద సంసనుండి 

అ థి 
వచ్చిన ఆనందరావు ఆదుకొన్నాడు. 

ఆ ఆనందరావును దివిసీమ ఉ ప్పెసలో జగన్నాథం అదుకొని ఇ౦త వాణ్ణి 
చేశాడు. ఈ మంగయ్య కూడా, తానూ రేపు వెలుగుదివ్వె నవుతానంటాడు. 

జగన్నాథం - ఆనందరావు _ మంగయ్య . రేవు ఎవరో ఒకరు. ఇదే 


ఏకాత్మతా సూతం. ఇది తెగిపోరాదు. కులాలకు, మతాలకు, జాతులకు, 
[పాంఠాలకు, దేశాలకు అతీతంగా ఇది అవిచ్చిన్నంగా నిలిచే ఉండాలి. 


ఇది రచయిత ఆశయం. 


1994 క భాసమీక్ష 63 


దీపావళి (పత్యేక సంచికలో ఆచ్చువేసిన ఢీ గుండు సుబహ్మణ్య 
దీక్షితుల _ ఏం మిగిలింది-కథ శీ వవాదుల హింసోన్మాద ధోరణిని వ్యతిరేకిం 
చింది. శ్రీ గిడుగు రాజేశ్వరరావు జీవితానికి సమ్మెకన్నా రొస్టై ముక్క అవసర 
మని, తమ చిక్కు (పశ్న కథలో తెలిపారు. శ్రీ ఘండికోట (బహ్మాజీరావు 
తమ అసతోమా సద్గమయ కథలో, జీఏతంలో ఎప్పుడూ ఎవరికో ఒకరికి 
తోడ్పడుతూనే ఉండాలని తెలియజేశారు. శ్రీ చందశేఖర్‌ ఆజాద్‌ తను 'తిండి 
కథ' పరమ వ్యంగ్యాద్భుతంగా చితించి, తనదాకా వ స్తేకాని తెలియదని నిరూ 
పించారు. శ్రీ కాటూరు రవీంద్ర |త్రిషికమ్‌ తమ చెట్టునీడ కథలో నీడనిచ్చి 
ఆదుకొమ్మన్నారు. ఇవన్నీ పత్యేక సంచికలోని కథలు. 


ఇదేవిధంగా శ్రీ పారపూడి సూరి.త ల్లి కాని తలి, శ్రీమతి పల్లేటి నిర్మల. 
రుచి తెలిసిన అకలి, శ్రీ గుమ్మనూరి రమేశ్‌బాబు - కోరిక, శ్రీ సీతా సత్య - 
పునరావృతం, శ్రీ కంచుమ ర్రి వెంక చెళ్వరరావు. సంత సరుకు, శ్రీమతి రొధిక. 
మందు, శ్రీ నిశాపతీ.పొదరిలు, శీ ఐకా చందయ్య. కొడుకు రాకపాయె, 
శీ లంకా సూర్యకాంతం అ (పాణం విలువ, శీ సీలాసత్య వ జాగృతి, శ్రీ రామ 
[పియ . శతువు, ఢీ పాలెపు బుచ్చిరాజు-అంకురార్పణ, (శ్రీమతి యం. నిర్మల 

థి ఆక తి ఆత లా 

మనిషీకీ మనిషికీ మధ్య, శ్రీ స్వరూప్‌ సిన్హా _ కాటుక కంటినీరు శ్రీ కాయితి 
అప్పారావు (అప్పాజీ) _ ఆందుకే అందుకే అణువు పగిలింది.... ఇలా ఎన్నో 
కథలు ఏదో ఒక సందేశాన్ని అందిస్తూనే ఉన్నాయి. 


అన్నట్లు.జాగృతి దీపావళి సందర్భంగా అప్పుడప్పుడు కథల పోటీలు 
నిర్వహిస్తూనే ఉంది 1994 లో కూడా నిర్వహించింది. అయితే, వెరైటీ కొర 
కన్నటుగా హాస్యకథల ప్రోట్రీ నిర్వహించింది. 
౧ 


ఈ పోటీ ఆనుకొన్న ఫలితాల నివ్వకపోగా హాస్యం ఆభాసుపాలయ్యింది. 
(పథమ బహుమతికి అర్హమైన కథే రాలేదు. ద్వితీయ బహుమతి పొందిన 
శ్రీ గిడుగు రాజేశ్వరరావు ఉభయతారకం కథలో హాస్యానికి యమధర్మ 
రాజును, చి తగుపుణ్ణి ఆశ్రయించాల్సి వచ్చింది. శ్రీ యం. నీ శివళంకరళాన్త్ర 
దృష్టిదోషంలో సంఘ సేవకుడు, అధునిక కవి, పజానాయకులను వ్యంగ్యంగా 


64 1994 కథాసమీవ 


చితించి నవ్వించడానికి నానా తంటాలు పడ్డారు ఈ కథకు తృతీయ బహుమతి 
వచ్చింది. 


శీ కె.ఆర్‌. క. మోహన్‌ ముప్పు తెచ్చిన మూడు పళ్నలు (పోత్సాహక 
బహుమతి పొందింది. ఇందులో వాదన బలముంది. కథనంలో స్పీడుంది. 
ఆశించినంత హాస్యం లేకున్నా తెలివిగలవాళ్ళమని విజ్ణఏగేవారిని అపహాస్యం 
పాలు చేయడముంది. 


మరో (పోత్సాహక బహుమతి శ్రీమతి రాధా చలపతి పెళ్ళికొడుకు 
అలిగాడుకు వచ్చింది, పొట్టి పెళ్ళికొడుకు, పొడుగు పెళ్ళికూతురును ఇష్టపడక 
పీటలమీద ఆలగడమే ఇతినృత్రం. హాస్యకథ అంటే హాస్యకథే అన్నట్టుగా 
ఉంది ఎందుకో వాగ్భతి హాస్యక థలన్ని తిర గ బడ్డాయనిపించింది. వెనుకనుండి 
వథమ బహుమతి ఇవ్వాలనుకొని మక తికకు (తికమకకు) గురై నార నిపిస్తుంది 
ఈ కథలన్నీ చదివితే, * 


ఆంధపథ వె వారప తిక 


ఆంధ పభ సచ్చిత వారపతిక 1994లో 501 కథలను [పచురించింది, 
వీటిలో 56 కథలు రచయ్యితులవి. వీటిలోనే (పతినెల ఆఖరి వారం సంచికలో 
(ప్రచురితమయ్యే 'కథ్మాపభ' కథలు కూడా ఉన్నాయి. “'కథ్యాపథ' ఆం|ధ| పథ 
సచిత్ర వార పతిక పూనుకొన్న (ప్రయోగం, రచయితల సమావేళాలలో 
కొందరు కథకు నిడివిని నిర్ధేశించ టంవల్ల కథాశిల్పం, వాతావరణ కల్పన కొర 
వడుతున్నాయని ఫీర్యాదు చేశారు. కథకు నిడివి నిర్ధేశించకుండా ఉత్తమ (ప్రమా 
ణాలతో రచితమైన కథను అచ్చులో ఎన్ని పుటలు వచ్చినాసరే, అవసర మైతే 
కొన్ని శీర్షిక లు నిలిపివేనీ అయినా పచురిస్తామని “ఆంధ్ర పథ! [వక టించింది. 
దీనివల్ల కథా రచయితకు వూర్తి స్వేచ్చ ఇచ్చినట్టయింది. దీనికి స్పందించి 
వచ్చిన కథల్ని 'కథ్మాపథ 'లో తగినదిగా అనిపించినప్పుడు పుటల సంఖ్యతో 
నిమిత్తం లేకుండా 'ఆంధ్యవభ' |పచురించింది. మూడు పేజీల కథ నుంచి 
తొమ్మిది పేజీల (ఆచ్చులో) కథ వరకూ దీనిలో వచ్చాయి, 


విభిన్న అలోచనా మార్గాలకు సంబంధించిన కథలు Ce 
ఫ్రీ భూపాల్‌ కథ 'పదమొక నానిస' కథా పభ ఫీర్షికలో ఎంపీక్‌ అయింది. అదే 


వరుసలో శ్రీ మునిపల్లె రాజు 'దివ్యో స్వప్నాలతో మఖాముఖి' ఎంపిశైంది,. 
“అనామకుడు' రాసిన 'గూప్టి, శ్రీ తోలేటీ జగన్మోహనరావు 'బవుచ్చతాధివతి' 
వచ్చాయి అంటే, ఆం|ధ[పథకు 'కథావస్తువు''పె ఆంక్షలు లేవు. పీడివాదం 
లేదు. కథనంపై పత్యయం వుంది, శీల్ప్చం పై వట్టుదల వుంది, శై లిపట్ట మర్యాద 
వుంది _ అనే విషయాల్ని వచురించిన చాలా కథలు చెప్పకనే చెప్తున్నాయి. 


ఆంధ|పథలో 1994 లో వచ్చిన కథలను [వథానంగా నాలుగు విభా 
గాలుగా చేయవచ్చు. 


KS.5 


66 1994 కథా సమీక్ష 


Ll, న్రీ పురుష సంబంధాలు . వివాహం. 

2. సమాజం - తారతమ్యాలు _ దోపిడీ, 

3. మతం . లోపాలు _ |పాధాన్యం. 

4. అనుభూతి _ మమత _ మానవ సంబంధాలు. 


.ఇదే వరుసలో క థ్రావిశ్లేషణ చేద్దాము. 


1. స్త్రీ పురుష సంబంధాలు _ వివాహం : 

“న్రీపురుష సంబంధాలు అవసరాలకు అతీత మైనవి అనే అలౌకిక త్వంతో 
నన్ను నేను మభ్య పెట్టుకోలేను. అంతమాతంచేత._మానవ సంబంధాల్ని పరిపా 
లించే హక్కు కేవలం అవసరాలకు మ్మాతమే ఉందని సిద్దాంతీక రించే అమాష 
త్యానికీ కూడా ఒడిగట్టలేను, కొత్త అవసరాలేర్పడి పాత విలువలూ, సంప 
దాయాలూ తలకిందులు అయిపోవచ్చు. అంతమ్మాతంచెత మనిషిలోని (పేమా, 
స్నేహమూ, సహానుభూతీ కూడ తలకిందులు ఆయిపోతాయని అనుకోనక్క 
ర్లేదు. అద్దాన్ని తలకిందులు చేయగలరా ఎవర్రైనా?'' 

(ఆగామివసంతం. స్వామి, 2.8 నవంబరు 94) 


“పేమ అంటే చీకటి గదిలో వెలిగించిన కొవ్వొత్తీలా తెల్పని నిర్మల 
మైన కాంతిని నాలుగు వై పులకి పంచాలి. అంతేగానీ, మన (పేమ చుట్టుపక్కల 
వాళ్ళకి దుఃఖాన్ని, మనస్తాపాన్ని కలిగించకూడదు.” 

(కొవ్వొ త్రి.ఇందగంటి జానకీబాల, 5-1 అక్టోబరు 94) 


“ పెళ్ళి అంటే, అందులో ఓకళ్ళ ఎక్కువా, ఇంకొకళ్ళ తక్కువా ఉండ 
కూడదు. సాధారణంగా అందరి దగ్గరా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. 
ఒకరు ఎక్కువా, ఇంకొకరు తక్కు_వాను. నేనేమనుకున్నానం టే. పెళ్ళిలో కూడా 
ఇద్దరూ సమానంగా ఉండాలని. నా అధి పాయం తప్పు. ఎక్కువ, తక్కువ 
లెలాంటివో సమానత్వం కూడా అలాటిదే. సమానం అనేటప్పుడు కూడ ఇద్దరు 
వేరువేరు మనుషులు సమానం అని అర్థం. కాని, పెళ్ళయ్యాక ఇద్దరు ఉండ 
కూడదు. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు. అలా కాకపోతే ఒకళ్ళని ఇంకొ 
కళ్ళు ఏదో రూపేణా ఏడుపించుకంటూనే ఉంటాం. అది కెరీర్‌ విషయం ఆవ 
వచ్చు. పిల్చల పెంపకం అవవచ్చు ఏదై నాసరే. నేను మొదట్లో అనుకునేవాడిని. | 


1994 కథాసమీశ 67 


మనంత ఆదర్శంగా ఎవరూ ఉండరని, వట్టి అహంభావం. ఆ తరువాతే అర్థ 
మయింది నేను పెళ్ళికి పనికిరానివాణ్ణని”. 
(మంజూష._.'రామ పీయ', 25.31 మే 94) 


ఇవి కొన్ని కథల ముగింపులు. సాహిత్య రంగాన్ని అంతటా వేగంగా 
ఆవరించి చర్చనీయం అవుతున్న స్త్రీ పురుష సంబంధాలు, వివాహం, (పేమ 
అనే అంశాలు కథలో కూడ |పాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. వీటిని భిన్న 
భిన్న కోణాల నుంచి చర్చించారు “పభ' లో రచయితలు, 


“ఆగామి వసంతం” కథలో “స్వామి” స్త్రీ పురుష సంబంధాలను నేలమీద 
నడిపించారు. సం పదాయం దాంపత్యానికి ఆరోపించిన ఆలౌోకికత్వం, అవసరాలు 
మాత్రమే అన్ని సంబంధాలను శాసిస్తాయనే ఆర్థిక సిద్ధాంతం అనే రెండు 
ఆతి వాదాలనూ స్వామి నిరాకరిస్తాడు. అవసరాలూ, విలువలూ, సం పదాయాలూ 
ఎప్పుడూ సంఘర్షిస్తూనే వుంటాయి. ఓక్కొసారి ఒక్కోదానిది పైచేయి అవు 
తుంటుంది. కానీ మనిషిలో మౌలికంగా ఉండవలసిన (పేమ, స్నేహము, 
సహానుభూతి తలకిందులు కానక్కర్లేదంటారు స్వామి. నిజానికి ఈ గుణాలు 
ఇద్దరు మనుషుల మధ్య ఉండవలసినవే. వీటికి "స్త్రీ పురుష అనే విశేషణాలు 
లేవు సమాజంలో మనుషులు ఉంటారు. శారీర*ంగా భేదాలు ఉండవచ్చు. కానీ, 
మౌలికమైనవి ఈ స్నేహం, పేమ, సానుభూతి వీటిని స్త్రీ పురుష సంబంధా 
లలో (పతిపాదించడం ద్వారా 'స్వామి' స్రీ పురుషులను _ అటువంటి వివశ 
లేకుండా - సమానులుగా భావిస్తున్నాడు. ఆ సమానత్వానికి ఆధార భూమికను 
స్నేహం, (పేమ సహానుభూతులను నిరూపిస్తున్నాడు ఇది Practicality. 


“మంజూష 'లో 'రామ్మపియ'ి సరిగ్గా ఈ ఆలోచనలోని వా స్తవవై రుధ్యాన్ని 
(పదర్శిస్తారు. అది గొప్ప తర్క వాస్తవికత. పెళ్ళిలో ఓకరి ఎక్కువ, 
తక్కువ ఉండకూడదని, సమానంగా ఉండాలని శంకరళాన్త్ర అనుకొని “అది 
తప్పు” అనే అభి పాయానికి వస్తాడు. *'సమానం అనేటప్పుడు కూడా ఇద్దరు వేరు 
వేరు మనుషులు సమానం అని అర్థం, కానీ పెళ్ళయ్యాక ఇద్దరు ఉండకూడదు. 
అది ఎలా సాధ్యమో నాకు తెలియదు" అంటాడు శంకరళాన్త్రి. “సమానం అనే 
టప్పుడు ఇద్దరు వేరు వేరు మనుషులు సమానం అని ఆర్థం' అన్నది కీలక మైన 


6కీ 1994 కథా సమీక్ష 


వాక రి. “ఇద్దరు వేరు వేరు మనుషులు” ఆన్నప్పుడు వారి వారీ ఆశయాలు 
ఆకాంక్షలు, అనుభూతులు, స్పందనలు అనే రెండు (ప్రపంచాలు ఉంటాయి, 
అవి సమానం కావాలి! ఇది మొదటి ఆంశం. ‘పెళ్ళయ్యాక ఇద్దరు ఉండ 
కూడదు' అన్నది రెండో అంశం _ ఆంటే ఒకటే అయివుండాలి. ఈ రెండు 
(పపంచాలూ ఒక టే కావాలి. ఎలా? అదే తెలియటం లేదు అంటాడు శంకర 
శాస్తి. ఈ “ఎలా” అన్నదానికి సమాధావమే స్వామి రానీన 'ఆగామివసంతం' లోని 
మాట. ఈ మాట కొ త్తగా వినిపించినా పాతదే. భవభూతి ఉ త్రర రామచరితంలో 
రామునిచేత ఒకమాట అనిపిస్తాడు. 


“అదై ;తం సుఖదుఃఖయో గనుగతం సర్వాస్వవస్థాసు 
యద్విశామో హృదయస్య జరసాయస్మిన్న హార్యోరసః 
కలేనావరణాత్యయాత్‌ పరిణతం యత్సేహసారే స్థితం 


“సుఖదుఃఖాలలో రెండు కాకుండా అంటే వేరువేరుగా లేకుండ అంటే 
ఒకటై, సర్వ ఆవస్థలలోనూ ఒకరి వెంట ఒకరుగా వుంటూ, హృదయానికి 
వి శామస్థానమై, ముసలితనంలో కూడా రసహీనం కాకుండ, కలం కల్పించిన 
ఆవరణలు. బాధ్యతలు తొలగిపో తున్నకొద్దీ పరిణతి చెందుతూ, స్నెహసారంగా 
నీలిచివుండే దాంపత్యానికి భం కలగాలన్నదే నా ఏకైక ఆకాంక్ష” అని అర్థం, 
సరిగ్గా ఇదే స్వామి పతిపాదించినది, “రామ్మపియి ఎలా అని (పళ్నించినదీను. 


'రామ్మపియి కథలో మంజూషకు శంక రళాస్త్రీ కొవాలి, అధికారమూ 
కావాలి. ఆ అధికారాన్ని సాధించడానికి, స్థాపించుకొనడానికీ శంక రశళాశ్రి 
సాధ్రనం కావాలి. అందే.న్రీ పురుషులు తమతమ స్వీయ ఆకాంతల పరిపూర్తికి 
మరొకరిని ఆలంజనగా చేసుకోవడం అనే వ్యాపారధోరణి ఇది. కచ్చితంగా ఇది 
ఈనాటి స్త్రీ పురుష సంబంధాలలో |పాధాన్యం వహిస్తున్నది. 'అవసరాలు” అనేవి 
భౌలిక౦ కొవచ్చు, మాననీకం కావచ్చు, మేధోపర మైనది కావచ్చు. పీట్రికి 
ఆసంఖ్యాక ఛాయలుంటాయి. వాటికీ కొంత పాత ఉంటుంది. ఆ ప్మాఠను 
నిరాక రించి ఆలౌకిక త్యం ఆంటగట్టడమూ, వాటికే పాధాన్యం ఇవ్యటమూ 
రెండూ తప్పే. ఆందుకే శంకరళాన్త్రి మంజూషను నిరాకరించి వెళ్ళిపోయాడు. 


1994 కథా సమీక్ష 69 


అయితే శంకరశాస్త్రి చేసీనది తప్పా? ఒప్పా? అంటే కొంచెం ముందుకు వెళ్లాలి, 
శాస్త్రీ చెప్పినదానిని ముందుగా ఉదాహరించాను. ఆ మాటలు విన్న మంజుష 
ఇలా అంటు౦ది; 


“సరే! నా మాటకూడ విను. నాకు కూడ అర్థ మెంది సీ రోగమేమిటో! 
నిజంగానే నువ్వు పెళ్ళికి పనికిరానివాడివే! జీవితంలో ఛాలెంజ్‌ వస్తే నిలబడి 
పోట్టాడలేనివాడి వే! జీవితాన్ని అనుభవించడం చేతకానివాడివే! పలా యనవాదివి 
నువ్వు. మీ అమ్మనీ, నాన్ననీ వదిలేసినప్పుడే నేను నిన్ను అనుమానించవలసీంది 
నాదే తప్పు. వాళ్ళముందర ఆప్టాల్‌ నేనెంత? నీ చదువూ, నీ ఆబ్‌ స్టారిక్ట 
థింకింగూ ఇవన్నీ ఎందుకూ పనికిరానివి. నువ్వు పనికివచ్చేది సన్యాసానికే. 
ఆ బెంగుళూరు కంపెనీలో మ్మాతం ఎందుకు? పో, అడవుల్లోకి పో!నాశనమై ప్రో 
నా ఉసురు తగలాలి నీకు. నువ్వు వెళ్ళే విమానం కూలిపోవాలి. నీ రైలుకీ 
ఆక్సీడెంటవాలి. పో! దర్శిదపు |చాహ్మడివి. నిన్ను (పేమించడం నాదే బుద్ధి 
తక్కువ.” 


శాస్తి అమ్మా నాన్నలని వదిలేయటం ఎందుకు? ఇలా చెప్పాడు ళానస్తి- 
“నువ్వేమనుకున్నా గానీ మంజూ! నేను మావాళ్ళని వదిలేయడానికి ముఖ్య 
కారణం వేరే. నాకు ఒకరి అధికారం కింద ఉండటం నచ్చదు ఒకళ్ళమీద 
అధికారం చలాయించడం కూడ నచ్చదు. అదీ ముఖ్యకారణం వాళ్ళని వడి 
లెయ్యడానికి. ఆయితే పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి నిన్ను చూసి మోహించిన ముఖ్య 
కారణం కూడా ఆదే. నీ స్వతం్యతతా గుణం, నీతో అయితే జీవితం సాఫీగా 
సాగిపోతుందనుకొన్నాను. కానీ, మళ్ళీ అదే లంపటంలోకి దిగాల్సివచ్చేలావుంది” 


మంజూషను శాన 'మోహించడానికీ' (ఇదేమీ తప్పుమాట కాదు) ముఖ్య 
కారణం ఆమె 'స్యతంతతా గుణం'! స్వతంతతా గుణం వుంటూ ఇద్దరు 
లేకుండ ' పెళ్ళయ్యాక ఇద్దరు ఉండకూడదు ఓక్‌ శ్రే ఉండాలి" అనేది వై రుధ్యంగా 
కనిపిస్తుంది. ఆ వైరుధ్యాన్ని పరిహరించటం స్వామి “ఆగామి వసంతం'లో 
వుంది. ఆమె టీచర్‌, అతడు రైతు. ఇద్దరివీ రెండు వేరు వేరు రంగులు, ఎవరి 
వృ త్తి, వ్యావృతి వారిది. అయినా ఇద్దరూ ఒకరికొకరు, ఒకరినొకరు వారివారి 
సమస గుణాపగుణాలతో, బలహీనతలు +. బలాలతో అంగీకరించిన వాధు. 


70 1994 కథా సమీక్ష 


ఎవరికి వారు తము స్వాతం త్యాన్ని - అంటే వ్య క్రిత్వాన్ని నిలుపుకొంటూ ఒకరి 
కోసం ఒకరుగా వున్నవారు. అదే ఈ సమస్యకు పరిష్కారం. ఈ రెండు 
కథలూ _ ఆగామి వసంతం, మంజూష . స్రీ పురుష సంబంధాలు _ వివాహం 
అనే మౌలికాంళాన్ని కూలంకషంగా చర్చించినవి. ఆంధ పభ 1994 లో |పచు 
రించిన కథలలో గొవ్ప కథలలో ఇవి రెండూ వున్నాయి, న్రీపురుష సంబం 
ధాలను సభల్లో చర్చించేటప్పుడు ఏదో ఒక పక్షం రెండవదానిని హింసిస్తోందనీ 
లేదా దోచుకుంటోందనే కేవల ఆతివాదం వీటిలో కనిపించదు. సంయమనంతో, 
నిగహంతో కథాశిల్పం దెబ్బతినకుండా _ అంటే నినాదాలుగానో, ఉపన్యాసాలు 
గానో మారిపోకుండా నడిచిన నిపుణకథాకథనం వీటిలో కన్నిస్తుంది, వీటిలో 
ఒకటి సమస్య, రెండవది పరిష్కారం. ఒకటి చితణం, రెండవది వ్యాఖ్యానం. 


శ, సమాజం _ తారతమ్యాలు ._ దోపిడీ 

సమాజంలో దోపిడీ వివిధ విధాలుగా వుంటుంది. అది ఆర్థికం కావచ్చు, 
వ్యవస్థా నిర్మాణంలో అంతర్నిపితంగా వుండేది కావచ్చు. భూపాల్‌ కథ 
“పద మొక బానిసిలో ఉన్నవాడి మంకుతనం, లేనివాడి నిస్సహాయత, మధ్యవాడి 
అవకాశవాదం, పోలీసువాడి (కౌర్యం చితిత మైనాయి. కథనంలో చాతుర్యం 
వున్నప్పటికీ ఇతివృత్తం 'అతిశయోక్రి'గా కనిపిస్తుంది. సేట్‌ మనమడు చాక్లెట్‌ 
కోసం పట్టుపడతాడు, గో డెక్కి. దూకేస్తానంటాడు. కింద సినిమా పాటలకు 
డాన్స్‌ చేస్తున్న పేద బాలలుంటారు. వాళ్ల డాన్స్‌ ఆ పేనే దూ కేస్తానంటాడు 
వాడు. ఈలోగా 'సీన్‌లో (పవేశించిన దాదాలు ఆ పిల్లల చేత బలవంతంగా 
డాన్స్‌ చేయిస్తూ వుంటారు. సేట్‌ మనుషులు మనమడు “అడిగిన చాక్సెట్‌ కోసం 
వేటాడుతుంటారు. దాదాలు సందులో సందుగా దొంగతనం చేస్తారు. ఆ దొంగ 
తనం ఈ పీల్లలమద పడుతుంది. చదివించేగుణం పుష్కలంగా వున్న కథ ఇది. 


సేట్‌ మనుకుడు చాక్టెట్‌ కోసం మంకుతనం చేయవచ్చు. ఈ పిల్పల కాళ్ళు 
చచ్చుబడేవరకూ డాన్స్‌ చేయించటం రచయిత ఆతివాదం. శా స్తవికతకు దూరం, 
మౌలిక మైన తారతమ్య వివక్షను చూపించడానికి ఎన్నుకొన్న సన్నివేశంలో 
ఆతిశయో క్రి కనిపించే కథ ఇది. తెలుగు నవల హీరో ఎకె.47, బాంబులు 
వినియోగిస్తున్నంత అవా స్తవికత ఈ సన్నివేశం. అయితే ఈ సన్ని వేశం ద్వారా 
రచయిత (పదర్శించదలచుకొన్న, సమర్థంగా [వదర్శించిన సామాజిక (కౌర్యం 
లోని వాస్తవికత ఆ లోపాన్ని కప్పి పెడుతుంది, 


1994 కథా సమీష 71 


శ్రీ గొరుసు జగదీశ్వర రెడ్డి కథ “వలసపక్షులు' విశాఖ కర్మాగార నిర్మా 
ణానికి తరలి వెళ్ళిన పాలమూరు కూలీలను కాంటాక్టర్లు ఎలా దోచుకుంటు 
న్నారో వివరించే ఆర్ద్యమైన కథ. కూలీ కాంటాక్టరు కథ ఈనాటిదా!? దీనిలో 
“చాయ్‌ అమ్మే అవ్య [పనేశించి. అంతటి దోపీడీ కథలోనూ ఆర్జ్ఫతను 
ఆపాదిసుంది. 


శ్రీ నవులూరి వేంక టేశ్వర రావు కథ 'సదుంకొన్న బాబులు'లో వ్యవస్థలో 
“రెడ్‌ చేపిజం' ద్వారా సాగే మానసికమైన దోపిడీని పట్టి ఇస్తుంది. ముసలమ్మ 
పెన్షన్‌ మంజూరు కాదు కానీ ఆమె పాణం పోతుంది గుమాస్తా అడిగిన లంచం 
చిల్లర నాణాలుగా ఆమె మూటలో వుండిపోతాయి (పభుత్వ పథకాలు సామా 
న్యుని దాకా చేరకుండా అడ్డు పడిన పూజారుల కథ ఇదీ. ఏదైనా వస్తువు కదలా 
లంటే బరువుగా వుండకూడదు _ తేలికగా వుండాలి. కానీ కార్యాలయాల్లో 
కాగితాలు 'బరువు' లేకపోతే కదలవు. ఇదీ దోపిడీకాదంటామా? 


రీ జొన్నలగడ సుబహ్నణం కథ 'పాము' ఈ వ్యవస్థను “పాముగా 
VU స సము పు ఫి 
భావిస్తుంది. ఆ సర్ప పరిష్ట్యంగం జీవితంలోని సమస్త అంశాలనూ చుట్టుకొన్న 
వైనాన్ని సమర్థంగా చితించిన కథ ఇది 


తీ. మతం _ లోపాలు _ పాధాన్యం 


మతం వ్య క్రికి సంబంధించినది మతం అంటే 'రిచ్యువల్‌ '-కర్మ కాండ 
కాదు. కానీ (పతిమతం కాలంమీద విస్తరించిన కొద్దీ తన మౌలిక భావాన్ని 
(Concept) కోల్పోయి శుష్క_ ఆదార పరంపరగా మిగిలిపోతోంది ఆ ఆచార 
పరంపర కాఠిన్యాన్ని సంతరించుకొంటుంది. దానినుంచి ఏర్పడిన విభాజక 
రేఖలు మతానికి మతానికీ మధ్య _ మతంలోనే భిన్న భిన్న శాఖల మధ్య గోడలు 
కడుతున్నాయి. అలాటి విచ్చిత స్థితికి అద్దంపట్టిన కథ చిలుకూరి దేవప్పుత 
రాసీన *ఐందీ. అతడు కై” స్తవుడు, అయినా నా స్తికుడు. 


“ఒక్క మాట చెబితే మీరు నమ్ముతారో లేదో మరి! అసలు మా నాన్నకి 
నేనంటే ఎంత *ఇది అనుకున్నారూ! 'ఇది' అంటే గౌరవమన్నమాట! ఎంతంటే 
“నేను చర్చికి పోను నాన్నా!" అని ఒకసారి అన్నాను, ఇష్టం అన్నాడు, 


72 1994 కథా సమీక్ష 


ఇంకొకసారి _ అంటే, ఒక సంవత్సరం తర్వాత ననుకుంటా, ఏదో సంద 
ర్భంలో ' దేవుడు లేడు నాన్నా! నేను నమ్మను’ అన్నాను. 'నీ ఇష్టంరా! ఎవరి 
నమ్మకం వాళ్ళది” అన్నాడు. ఆయనకి నా మీద ఒకటే నమ్మకం . 'వీడేదో 
బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడు' అని. దీన్ని ఆధారం చేసు 
కొని, మతాచారాల్ని మరీ దెబ్బతీయాలని ఇంట్లో చెల్లెళ్ళందరిచేత బొట్టు పెట్టు 
కొనేలా చేశాను. మొదట్లో కొంత వ్యతిరేకించినా, కిస్టియనులలో ఒక వర్గం 
వారైన రోమన్‌ కేథలిక్కు.లు బొట్టూ, తిలకాలకు వ్యతిరేకులు కారు అని చిన్న 
చిన్న లెక్ట ర్రిచ్చాను. దాంతో మెల్లమెల్లగా ఆలవాటు చేసుకున్నారు. ఇవన్నీ 
మా నాన్న చూస్తూ డిశరుకున్నాడనే చెప్పాలి. నేను సమయం దొరికినవ్వడల్పా 
దేవుడి అవసరం మనిషికి ఎప్పడూ ఉండదన్న విషయం గురించి చెబుతూ 
అమ్మనీ, చెల్లెళ్ళసీ ఒప్పి౦చేశాను. మా ఇంట్లో బయటి గదిలో ఆకాశం వైపు 
చూస్తూ పార్టీస్తున్న క్రీస్తు పటం ఉండేది ఒకరోజు మానాన్న ఆఫీసుకి 
వెళ్ళాక దాన్ని తీసేశాను. మా నాన్న ఏమనుకున్నాడో ఏమో గానీ, 
ఏమీ ఎరగనివాడికిమల్లే ఉండిపోయాడు. నిజానికి బదర్‌! ఎవరి నాన్న అయినా 
మా నాన్న మాదిరి ఉంటాడా? అనిపిస్తుంది.” ఇదీ ఆ కథానాయకుడి వర్తనం, 


అలాటి నాన్న చచ్చిపోయాడు. ఖననం చేయాలి. పాస్టర్‌ దగ్గరనుంచి 
(గేవ్‌యార్డ్‌ పర్మిషను కావాలి. పాస్టర్‌ ఆసుష్మతితో వున్నాడు. మరో చర్చివాళ్ళు 
పర్మిషను ఇవ్వరు. కథానాయకుడి మామకు ఒక చర్చి వుంది. అన్ని [పయ 
త్నాలూ విఫలమైనాక అతడు మామను ఆశయిస్తాడు. విషయమంతా చెప్పి 
'నువ్యే దిక్కు, సీదే భారం, ఈ గండం ఎలాగైనా గ ద్రైక్కిం0చ' మంటాడు. కానీ, 
ఆ మామ ఆంతా విని _ “ఇప్పుడు తెలిసిందేరా పిల్పకాకీ- ఉండేలు దెబ్బ అంటే! 
ఏ కష్టమూ రానంత కాలమూ దేవుడు లేడూ, గీవుడూ లేడూ అంటూ ఉంటివే! 
మా చర్చికి రమ్మంటే రానని మొగమ్మీద కొట్టినట్టు అన్నాడే మీ నాయన! 
ఇప్పుడు చూడు, చచ్చిపోయిన మీ నాయనకి ఏ గతి పట్టిందో! మీరు పోయే 
చర్చియే ముఖ్యమైపోయె మీ నాయనకి! ఇక నువ్వు చూస్తే నా న్రికత్వం, హేతు 
వాదమూ . చర్చీ లేదు, గిర్చీ లేదూ! అదేందో మనిష్నే దేవుడట! మానవత్వమే 
మతమట! అని ఈ పెద్దమనిషి వాదించిందే వాదించింది! పైగా మతం మత్తు 
మందుని ఎద్దేవా చేస్తూండేవాడివిగా! ఇప్పుడు కనపడిందా పాపం _ పిల్లోనికి!'' 
అంటాడు. అని, “మీ చర్చి పాస్టరు ఆస్ప(తిలో వున్నాడు కదా! ఈ పాటి! 


1994 కథా సమీక్ష 73 


కోలుకొని వుంటాడు. పోయిరాపో! అయినా ఆయన నువ్వుపోతే గుర్తుపట్టాలి 
కదా! ఎన్నడైనా చర్చికి పోతేగదా!” అనీ అనేస్తాడు. చివరికి బాలరాజు అనే 
వ్యకి ఆ గండం గ ద్రైక్కిస్తాడు. కథానాయకుడితో చివరగా ఇలా అంటాడు. 


“ఇన్నాళ్ళూ ఇంటికి పెద్దవాడు ఫీ నాన్న ఉన్నాడు. అయన పభువును 
చేరుకున్నాడు. ఇక ఇంటికి మగదిక్కు నువ్వే! మునుపైతే నువ్వు తం|డిచాటు 
పిల్లాడివి నాన్తీకత్వం, హేతువాదం, సమసమాజం అంటూ తిరిగేవాడివి. ఇప్పుడు 
కూడా అవన్నీ నిన్ను వదలుకోమనడం లేదు. నిన్నూ, నీ కుటుంబాన్నీ గు ర్రించే 
సంఘం _ శుభాలకీ, అశుభాలకీ ఆడుకునే సంఘం ఒకటుందని నువ్వు గుర్తు 
పెట్టుకో! అది మతం తాలూకు దేవుని సంఘం కావచ్చు. ఇక్కడ దేవుడికంటే 
సంఘం ముఖ్యం. నిన్ను కష్టాలో దేవుడు ఆదుకుంటాడో లేడోకానీ మంచికీ, 
చెడ్డకి, పెళ్ళిళ్ళకీ, చావులకీ ఆదుకొనేది నీ సంఘమే ...” 


కథేతి వృత్రంలో వున్నది క్రైం స్తవం కావచ్చు చర్చికీ, చర్చికీ తేడాలను 
చెప్పి వుండవచ్చు. ఇది అన్ని మతాలలోనూ వున్నదే. అన్నిటిలోనూ భిన్న 
భిన్న శాఖలున్నాయి. వాటి వాటి (పత్యేక (వతిపత్తులూ ఉన్నాయి. ఒక రితో 
ఒకరికి మత కాఖా సంబంధమైన విభేదాలున్నాయి. 'దేవుడికన్నా సంఘం 
ముఖ్యం' అయిపోయిన విచ్మిత స్థితి ఇది. మతానికి ఆధారమైన దేవుడు వెనుక 
బడిపోయి దేవుడి అధారంగా ఏర్పడిన మతంలో ఆచరణలో, ఆరాధనా విధానా 
లలో ఏర్పడిన శాఖా భేదాలు చివరకు మృత్యు గౌరవాన్ని (Dignity of 
Death) కూడ పాటించనంతటి బండబారినతనం ఏర్పడి పోయిందన్న సత్యాన్ని 
నిష్టరంగా చిత్రించిన గొప్ప కథ ఇది. 


అలాటి మరుగువడిన దేవుడు తానే అయిపోయినంతటి [భమాజనితాహం 
కారం పగిలిపోయి 'నా (పేమే నా శక్తి, నాగర్వమేనా మృత్యువు, నా సేవా 
దీక్షే నా బలం. నా లాలసే నా అంతం అన్న జ్ఞానం కలిగిన ఒక మహిమాన్ని 
తుడ్రైన బాబా కథ డా॥ చిత్తర్వు మధు రాసిన 'మహిమ.' ఏదో 'మహిమి 
వచ్చింది ఒకడికి జనం “మహిమకు మోహితులై అతడే భగవంతుడన్నారు, 
కాబోలు’ ననుకున్నాడు ఆతడు. పకృతి విజృంభణముందు “మహిమి కొర 
బోయింది. సర్యనాశక మైన ఉప్పెనలో ఆశ్రమం ధ్వసం అయింది అతడూ 


74 1994 కథా సమీక్ష 


విరిగిపోయాడు. ఆకలి చంపుతోంది. చేయిగాలిలో తిప్పితే గాలే మిగిలింది. 
అరటి వంగైనా సృష్టించుకోలేక పోయాడు - బంగారు గొలుసును సృష్టించి 
ఇచ్చినవాడు కుంటి బిచ్చగాడి గాజుసీసా నీళ్ళు. జోలెలోని పప్పు పచ్చడి ఆధార 
మయ్యాయి. అప్పుడు తెలుసుకొన్నాడు. “నేనే లశ్యాన్ని, నేనే అన్వేషకుడిని, 
నేనే కార్యకర ణం అనుకున్నాను, నేనే సృష్ట స్టితలయం అనుకున్నాను. నేను 
ఏమీకాను. ఈ చరాచర జగత్తులో అద్భుత (పకృతి శ క్రిముందు అత్యల్ప పర 
మాణువును. కానీ నా శకి నాకు తెలిసింది. నా _పేమే నా శ క్రి....నా అన్వే 
షణ ఇప్పుడే ముగిసింది, మళీ వెనకి; వెళ్ళి పడినగోతిలో మళ్ళీ పడదల్సు 
కోలేదు. నేను గ హించిన | ( పేనులోనే, "సేవలోనే సృష్టిని వెతుక్కుంటూ కొ త్త 
[వయాణం [(ప్రారంభిసా. సా తీరాల్లో కీ హిమాలయాల్లోకీ కాదు. ఇక్కడికే 
ఎక్కడయితే బాధితులూ దీనులూ ఆర్హలూ ఉంటారో ఆ "కోటికి నా మనసు, 
మహిమ వాళ్ళకి అంకినం ” 


మతానికీ, మహిషకీ ఆధారం “పేమ అన్నది ఈ కథలో చెప్పే నిత్య 
సత్యం. అది లేనప్పుడు అటు విభాజక రేఖలు, ఇటు [భ్రమా భమణలే మిగులు 
తాయి. 'డివినిటీ' మరుగుపడి శుష్ర)_ ఆచారకాండ మానవత్యానికి 'కర్మకాండ' 
జరిపిస్తుంది. ఇది సంఘానికి. మతానికీ మధ్య సంఘర్షణకాగా వ్యక్తికీ మతానికీ 
మధ్య సంఘర్షణ గురించి చెప్పిన కథ డా॥ ఆర్‌. వి. ఎస్‌. సుందరం రాసిన 
“స్వధర్మం ' 


(వజ్వల్‌ హిందువు, రమ్య (కిస్టీయన్‌ _పేమించుకున్నారు. ఇద్దరి తల్లి 
దండులకూ ఇష్టమే కాని రమ్య తండి జేమ్స్‌ ఒక షరతు పెట్టాడు. | పజ్యల్‌ 
మతం మార్చుకోవాలని. |పజ్యల్‌ తండి అంటాడు “అదెలా కుదురుతుంది? 
అమ్మాయి మా ఇంటికి కదా వస్తుంది. నాకు ఏ వివాహ విధులమీద నమ్మకం 
లేదు. రిజిస్టర్‌ మారేజ్‌ చేసుకోనివ్వండి ఎక్కడైనా హాయిగా ఉండనివ్వండి. 
వాళ్ళ అనందానికి మతాలు ఎందుకు అడ్డురావాలి?” కానీ, జేమ్స్‌ ''అలాకాదు. 
పెళ్ళిమా సంపదాయం (పకారం జరగాలి” అంటాడు. చివరికి (పజ్వల్‌ తండి 
తన కొడుకుకి ఇలా చెబుతాడు “నాన్నా! నా మాట జాగతగా విను: 
ముందు నీ చదువు పూర్తికావాలి. నీకు ఉద్యోగం రావాలి. అన్నయ్యకి పెళ? 
శావాలి, అన్నయ్య పెళ్ళి కాకపోయినా వరవాలేదు; కాని నీవు మాతం మతం 


1994 కథా సమీక్ష 75 


మార్చుకోవడానికి వీలులేదు. మతాతీతమైన మనస్తత్వం నాది. సీవు అలాగే 
ఉండాలని నేననటం లేదు. |పేమకు మతం అడ్డువ స్తే మతాన్ని వదిలెయ్‌ కానీ 
మరో మతాన్ని పుచ్చుకోవలసిన ఆవసరం లేదు. పేను మీద నమ్మకం అన్నది 
ఇద్దరికీ ఉండాలి. మతం మార్చుకోవడ మే _పేమకు షరతు అయితే స్వధర్మమే 
(శేష్టమని _పేమకు దూరం కావటమే మేలు.” 


గొప్ప డై లమాకు పరిష్కారం ఇది. మతం ( పేమికులను విడదీస్తుందనే 
నింద వుంది. “పేసుకు మతం అడ్డువ స్తే మతాన్ని వదిలెయ్‌, మరో మతాన్ని 
పుచ్చుకోవ౭ సిన అవసరంలేదు” అన్నది భగవద్గీత అంతటి గొప్ప వాక్యం. స్ట్‌ 
మతం (పేమకు అడ్డమో దాన్ని వదిలయ్యాలి. అదే విధంగా రెండో మతంకూడ 
ఈ |పేమకు అడ్డమే కదా! దాన్ని ఎందుకు స్వీకరించాలి? దాన్నీ వదిలెయ్‌. 
ఒకటి అడ్డమని రెండవది అడ్డం కాదనీ ఎలా అంటాము? దానికిదీ, దీనికదీ 
అడ్డం. కనుక ఒకదాన్ని వదలి రెండోదాన్ని స్వీకరించటం మూర్జత్వం, 
లొంగుబాటు. | పేమకు మతం మార్చుకోవడం షరతు అయితే అది పేమ కాదు- 
కనుక దాన్ని వదిలేయటమే తెలివై న పని 


4. అనుభూతి 

పిలల కోసం తపించిపోయిన ఇలాలు తన మామగారు పోతేనే కానీ 
తనకు పిల్లలు కలగరని తెలిసి, అలాటి '“సంపదాయం' ఆ కుటుంబంలో 
వుందని మామగారి నోటనే విని, ఆలా అయితే తనకు పిల్లలే అక్క ర్లేదనే 
“నడుస్తున్న సము దంి శ్రీ పీ, ఎస్‌. నారాయణ రచన. మామ, కొడుకు, కోడలు 
చుట్టూ అల్లుకొన్న రస పపంచనం ఆ కథ. భూతకాలాన్ని స్మ ్రతిలో విస్త 
రించుకొని వ రమానానికి ముడి పెటగలవాడికి కాలం అంతా ఏక బిందువు.ముసలి 
తనం రాదనే అనుభూత సళ్యాన్ని వివరిస్తుంది శ ఆర్‌. ఎస్‌. సుదర్శనం కథ 
“జీవిత రహస్యం". ఆనందంగా బతకడానికి మార్గం ఆనందంగా బతకడమే 
నంటుంది శ్రీ యాళ్ళ అచ్యుతరామయ్య కథ “జీవితమే మకరందం.” జిలేబీ 
తిందామనుకొన్న అవ్వకు అది సాధ్యంకాదు. ఇంట్లో మిఠాయి చేయవలసి వచ్చి 
నప్పుడు మనమరాలికి ఇష్టమైనదే చేయమంటుంది. ఆ మనవరాలు 'జిలేబీ' 
అడిగితే _ శ్రీ సదానంద శారద కథ 'బిలేదీ! అంత తియ్యగా నుంటుంది, 


76 1994 కథా సమీక్ష 


ఇపికాక దేశంలోని సెక్యులర్‌" వ్యవస్థ గుట్టు బైట పెళ్లే సెక్యులర్‌ 
అడవి (ఎన్‌. ఆర్‌, నంది), రాజకీయాల ఊసర వెల్లులను చూపించే బహుచ్చ తాధి 
పతి (తో బేటి జగన్మోహనరావు) తాత్విక గంధంతో పరిమళించే దివో స్వప్నా 
లతో ముఖాముఖి (మునిపల్లె రాజు).... మొ త్రం 501 కథలనూ వివరించాల్సిం దే. 


ఈ కథ లన్నిటా |పపంచించిన సత్యం ఒక్కటే. మనిషిని మనిషిగా 
| పేమించాలని, గౌరవించాలని; సహజీవనం _ సహానుభూతి మానవ సమాజ 
పురోగతికీ, సంకేమానికీ మూలకందాలని! అంతకన్నా కథ నెర వేర్చగల మహా 


లక్ష్యం వేరే ఏముంటుంది గనుక? ఫు 


ఆం ధభూమి వూసపతిక 


ఈ మధ్యవస్తూన్న కథలూ వాటి తీరుతెన్నులూ ఎలా ఉన్నాయో తెలుసు 
కోవాలనిపించింది. ఆందులో భాగంగా ఆంధభూమి మాసవ్మతిక జనవరి సంచిక 
నుంచి డిశంబరు సంచిక వరకూ, 1994వ సం॥లో వచ్చిన మొత్తం 12 సంచి 
కలూ చూశాను కథలన్నీ వై మర్శిక దృష్టితో చదివాను. 


మొత్తం నూరూ నూట ఇరవై కథలు. అవన్నీ చదివాక నాకు అని 
పించేవిటం చే. 


ఎంతమందో [కొత్త రచయితలు కలంపట్టి కథా |పపంచంలోకి (పవే 
శిస్తున్నారు. కథ రాయాలనే ఉత్సాహం తపనా ఉంది వారిలో. తమ భావాల్ని 
అభివ్య క్రీకరించే శ క్రీ ఉంది. అందుకు అవసరమైన భాషకూడా ఉంది అయితే 


లేనిదల్లా ఓక్క టే జీవితంలో గాఢమైన అనుభూతి, మెదడులో ఆలోచనల 
తుఫానురేపి, గుండెని (దవీభూతం చేసే సంఘటనో, మనిషికి షాక్‌లా తగిలే 
ఉద్విగ్నతో, భావమో, సమస్యో, జీవితాంతం మరువలేని ఓ విచ్శితమైన పాతో, 
సామాజిక స్టితిగతులకి కారణమైన కొన్ని జటిలమైన పరిస్థితులో, మనిషికీ 
మనిషికీ మధ్య ఉండే అనుబంధాలో, మ”స్సులోని ఆలోచనల పొరలో, ఇలా 
ఏదో ఒకటి, జీవన రసనింధులో భాగమైన ఓ తేజోబిందువుని వనీగట్టి, దాన్ని 
గుండెలో పదిలపరచుకొని, తనలో పడిన వానచినుకుని ముత్యంలా అందించే 
ముతృపుచిప్పలా, ఆ తేజఃపుంజాన్ని అద్భుతమైన కథలా అందించే శ క్తి _ఆది. 
కనిపించలేదు ఈ నూరు, నూట ఇరవై కథల్లోనూ, 


రచనా శిల్పం, చెప్పడంలో చమత్కారం, [పారంభ ఉవసంహారాలూ, 
ఓడుపూ వంటి కథా నిర్మాణ విషయాల్ని అలా ఉంచి, కేవలం కథా వస్తువు 
దృష్ట్యా చూస్తే ఈ కథల్లో కొంత వై విధ్యం కనిపించింది. సమకాలీన సమస్యల్ని 
విశ్లేషించే (వయత్నం కనిపించింది. కొందరు కథకులై తే ఆ సమస్యలకి, తమకి 
తోచిన పరిష్కారాలు కూడా సూచించారు. 


#8 1994 కథా సమీక్ష 


కొన్ని దయ్యాల కథలూ, ఆత్మకి సంబంధించిన అబ్బర్డ్‌ కథలూ, 
అపరాధ పరకోధక కథలూ; సరళ, సమాంతర, షక, (తిభుజగతుల్లో నడిచే 
_పేమకథలూ, ఆమూల్మాగం అసహజత్వం నిండిన నేలబారు కథలూ, కథ 
మొత్తంలో ఓ మెరుపుకానీ విరుపుకానీ చరుపుకానీ కనిపించని సాదాసీదా 
కథలూ, దేవతలూ, (తిమూర్తులూ పాత లుగా వ్యవహరించే కురకారు కథలూ 
ఎన్నో ఉన్నాయి వీటిలో. నిజం చెప్పాలంటే, డెబ్బయి ఎనభై కాతం అవే _ 
వాచి గురించి వివరించడం, చర్చించడం అనవసరం _ వ్యర్థం కూడా. 


అవన్నీ ఆలా ఉంచగా, మిగిలిన పదిహేను ఇరవై కథలూ, ఇందాకా 
నేను చెప్పినట్టు పస్తువైవిధ్యంతో, కాస్త చదవతగ్గవిగా ఉన్నాయి. రచయితలు 
(రచయ్యితులూను) కనుక చెప్పడంలో ఇంకొంచెం నేర్పరితనం చూపించిఉంటే, 
అవి పది కాలాలపాటు నిలిచే మంచి కథలు అయిఉండేఏ ఏదో ఓక వెలుగు 
కిరణం ఆ కథలో కనిపిసోంది కనుక, వాటి గురించ మాటాడుకుందాం. 
ముందుగా ఆ కథలేఏటో చెప్తాను. 7 

ఇందూర్తి శ్రీకాంత్‌రావు రాసిన కథ “_పేమికుడు', జి.యన్‌, భూషణ్‌ 
రావు రాసిన కథ “అడవికాచిన వెన్నెల' ఆం్మధభూమి జనవర నెల సంచికలో 
కనిపించిన కాస్త మంచి కథలు ఇవి రెండూను. 


మార్చి సంచిక కథల్లో నాణ్యత మరింతగా ఉంది, చర్చించడానికి 
యోగ్యమైన కథలు కూడా అయిదారు ఉన్నాయి. అవి ఏవిటంటే. 


అనువాదం అయినా, పురాణపండ రంగనాధ్‌ రాసీన కథ 'కరివేపాకు”, 
ఆలాగే మహర్షి రాసిన 'దేశారిన జీవితం'; గిరిరాజు కనకదుర్గ కథ 'ముంద 
డుగు'; విశ్వనాథ గణపతిరావు రాసి; ౬థ “ఆఖరి మొగుడు”; వాసాల 
వెంకటాజబ్‌ ది “డాళింగ్‌ ఓ మె డాళింగ్‌ '; టి రామాచారి “మనసున మన నై; 
మాచిరాజు సునందలక్ష్మి ' పెళ్ళానికి (పేమ లేఖ' కథలు. 

జూలై సంచికలో అవధానుల సుధాకరరావు 'కెరటంి, ఉరిటి సులేఖ 
“కనెప్పల పల్లకీలో! అనే రెండు కథలూ చదవతగ్గవిగా ఉంటే, ఆగస్టు సంచి 
కలో, బి రమణీ (ప్రభాకర్‌ హృదయగానం ఒక్క టే బాగుంది, 

సెపైంబరు సంచిక లోపడ్డ కథల్లో మూడుకథలు మాత్రమే ఏశ్లేషణార్హత 
కలవి, కర్ణపూడి విజయలక్ష్మీ 'వీడనిబంధం'; కె. యస్‌ రామ్‌ “పంకజం; 
అచ్యుతుని రాజశ్రీ 'బొమ్మ.” 


1994 కథా సమీక్ష 29 


తక్కిన కథల్లో, చెప్పుకో తగ్గది డిశంబరు సంచికలో పెన్మెత్స శ్రీకాంత 


"రాజు రాసిన నిలువు దోపిడీ” కథ ఒకటే. 


ఈ పదిహేను పదహారు కథల్నీ విశ్లేషంచబోయే ముందు ఒకమాట. 


ఇవి తప్ప, తక్కిన కథల్ని పకగణించడంలేదంటే, వాటికి ఏమాతం 
(పాధాన్యత లేదా? కథకి సంబంధించిన యోగ్యతలు ఏమీ వాటిలోలేవా? అని 
అడగొచ్చు. వాటికి కొన్ని యోగ్యతలున్నాయి. ఆమూల్మాగం సాఫీగా చదివి 


సాయి అవి. రచయిత నిజాయితీ, గట్టి స సంకల్పమూ, మంచికథ రాయాలనే 
[పయత్నమూ వాటిలో కనిపిస్తాయి. 


అయితే, వాటిలో చాలాభాగం ఎక్కడో ఓ కథ చదివి ఆ చదివిన ఉత్తే 
జంతో రాసిన కథలే _ వాటిలో జీవశక్తి తక్కువ. జరిగిన కథ అని |భమింప 
జెయ్యడం కోసం కాబోలు ఆత్మనేపరంగా (అంటే నేను, నేను అంటూ తన 
కథ తను చెప్పినట్టు) సాగాయి కొన్నికథలైై తే ఉ పన్యాసాల్దా నడిచాయి. కట్నం 
సమస్యో నిరుద్యోగ సమస్యోకథకి ఇతివృత్తం అయితే కావచ్చు. కాని ఆ సమస్య 
పూర్వాపరాల గురించి కథకుడు ఉపన్యాసం [పారంభిస్తే ఎలా? _ అంతేకాదు, 
వీటిలో కథా కథనం మామూలుగా సాగిపోయింది, చెప్పడంలో ఓ (కొత్తదనం 
గాని, ఒక చెణుకుగాని, రసప్టావిత మైన వర్ణనగాని, పాఠకుణ్ణి నిలబెట్టే ఓ 
సంఘటనగాని, ఏదీలేదు _ మరీ మామూలు కథలు అవన్నీ. 


అయితే, ఇందాక పెర్కొన్న పది పదిహేను కథలూ, వీటి స్థాయికి 
కాస్త ఎక్కువలో ఉన్నవి. వస్తు దృష్ట్యానూ విన్యాసం దృష్ట్యాను. కొంచెం గోద్ద 
వహిస్తే, కొన్నిహంగులు చేరిస్తే, కథా నిర్మాణానికి సంబంధించిన జాగత్తలు 
కొన్ని తీసుకుంటే, ఇంకోమారు తిరగరాస్తే, మంచి కథలుగా తయారపుతాయి. 
అంటే, అవి వజాలే . కాని సానబట్టవలసీన వజాలు ఇప్పుడు ఒకొక కథనే 
పరిశీలిద్దాం. 


| పేమికుడు కథలో రచయిత, మగాళ్ళ ప్రేమకి కారణాలు రెండేరెండు, 
ఒకటి కోరిక, రెండు డబ్బు అని చెప్పదలచుకున్నాడు, ఆయితే, కొంత కథ 
ఆ లక్ష్యం దిక్కుగా సాగలేదు. పెళ్ళి చూపులూ, కబుర్లూ, ఛాలెంజ్‌లూ . ఇలా 


80 1994 కథా సమీక్ష 


సాగింది. చివరకూడా సందేశం తేలిపోయింది. లక్ష్యుశుద్ది ఒక టే చాలదు, 
లక్ష్యసిద్ధి కూడా అవసరం. అందుకు రచయిత ఏం చెయ్యాలంటే కథ రాన్తూ 
న్నంత సేపూ, తను ఏం వెప్పదల్చుకున్నాడో, అది జ్ఞావకం ఉందుకోవాలి, 
ఇందూ ర్రి శ్రీకాంత్‌ రావు దాన్ని కొంత సేపు మరిచిపోయారు. 


జి. ఎన్‌. భూషణ్‌రావు “అడవి కాచిన వెన్నెల కథ, రచనలో పట్టు 
లేకపోయినా, వస్తువు దృష్టా ఉదా త్రమైంది. ఆత్మీయతలు వెల్లడించుకోడానికి 
ఆ ఆదర్శ _పేమికులకి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. కథలో పనితనం 
నాజూకుగా ఉంది. అయితే, ఏ సంఘటనా బలంగా గుండెకి హత్తుకునేలా 
సాగలేదు. 


నిజానికి హంగరీ కథకి అనువాదమే, పురాణపండ రంగనాధ్‌ రాసిన 
కరివేపాకు కథ. అక్క సాగిస్తున్నది అగౌరవమైన జీవితం. అందువ ల్ల ఆమె 
ఆక్క ర్లేసు చెల్లెశ్ళిద్దరికీ. కాని, ఆమె ఇచ్చే డబ్బూ, చేసేసాయం ee క్రథ్రకి 
తగ్గ క. ఆలోచింపచేసే కథ. అయితే అనువాదంగా కాకుండా, మూలం 
చదివిన జ్ఞావకంతో తెలుగులో స్వతంతంగా రాసి ఉంటే బాగుండేది ఈ కథ. 


మహర్షి రాగిన “చేజారిన జీఏితం' (పయోజనాత్మక మైన కథ. తాత్కా 
లికమైన ఆకర్షణలకి లోనై, స్వర్గంలాంటి సంసారాన్ని కాలదన్నుకొని లేచి 
పోతే బతుకు ఏమౌతుంది? అనే (పళ్నకి జవాబు ఈ కథ. క థాశిల్బాన్ని 
మరింత పాటించి ఉంటే, మంచి కథల జాబితాలోకి చేరే చక్కని కథ. 


గిరిరాజు కనకదుర్గ “ముందడుగు' మంచి కథే, ఇతివృత్తం దృష్ట్యా. 
కట్నంకోసం పీడించేవాళ్ళకి గుణపాఠం ఈ కథ. అయితే అతరాలు పేర్చడమే 
తప్ప, కథా నిర్మాణం విషయంలో రచయి తి గ్రద్ద వహించలేదు. 


విశ్వనాథ గణపతిరావు 'ఆఖరీ మొగడు' కథ రచనా విధానం 
దృష్ట్యానూ, వస్తువు దృష్ట్యానూ కూడా మంచికథ. పురుషుని దౌష్ట్యంవల్ల ఆడది 
ఎదుర్కొనే ఇబ్బందుల్ని చెప్పినట్టు చెప్పకుండా చెప్పారు రచయిత. కథనం 
పట్టుగా సాగింది సంభాషణల ద్వారా కథని నడవడం ఒక చమత్కారం, కాని, 
కథలో చివర అస ష్టత చోటు చేసుకుంది. 


1994 కథా సమీక్ష Si 


చెప్పడంలో గడుసుదనం, నైపుణ్యం ఉంటే, వాసాల వెంకటాజ్‌ 
డాళింగ్‌ ఓ మై డాళింగ్‌” కథ ఎన్నికైన కథే అయి ఉండేది. ఆడ వెరి 
ఉన్న మగాళ్ళకి చురక తగిలించే కథ _ ఇలాంటి కథలు సమాజానికి అవసరమే. 
సమాజానికి అవసరమైన మరో కథ టి. రామాచారి రాసిన “మనసున మన సె”, 
మిడిసిపాటు వల్లా అహంకారం వల్లా అందంగా ఉండవలసీన జీఏతాన్ని పోగొట్టు 
కొని ఒంటరిగా మిగిలిపోయి పళ్ళాత్తాపం చెందిన ఓ స్త్రీమూర్తి గాధ ఇది... ఈ 
రెండు కథలు? కథావస్తువు రీత్యా మంచివే _ కాసి, ఇది బంగారపు ముద్ద అంటే 
సరపోదు కడాఎదాన్ని పనితనంతో చెక్కి నాణ్యమైన నగ చెయ్యాలి. అప్పుడే 
దాని అందమూ, ఆర్హతాను, 


మార్చి ఆంధ్రభూమిలో వచ్చిన ముచ్చటైన కథ ' పెళ్ళానికి | పేమలేఖ,' 
ఇది రాసినవారు మాచిరాజు సునందలక్ష్మి. సంభాషణల ద్వారా కథ చెప్పిన ట్రే, 
ఓక లేఖ ద్వారా కథ చప్పుడంకూడా ఒక మంచి దెక్నీక్కే.. ఈ కథలో 
పల్లెటూరి సోయగాలూ, తెలుగువారి కమనీయమైన [గామ జీవితం పురి విప్పు 
కొంది, రంగుల హరిపిల్లులా అయితే, ఓ చక్కని సంఘటనో, మురిపించే ఓ 
ముచ్చటో, ఈ అంద మైన, వర్ణన మధ్య చోటు చెసుకుంటే, కథకి మాంచి బలం 
వచ్చి ఉండేది. 


జూలై ఆం|ధభూమి సంచికలో రెండు మంచి కథలున్నాయి. ఒకటి 
అవధానుల సుధాక రరాపు రాసిన “కెరటం”. రెండోది ఉరిటి సురేఖ 'కనెప్పల 
పల్లకీ". భార్య | పేమని బానిసత్వానికి చిహ్నం అనుకోవడం మూర్గత్యం ఆడది 
కెరటం లాంటిది. ఆప్యాయతతో కాళ్ళని కడుగుతుంది, తేడా వస్తే కడలి 
హోరుతో ముంచయ్యనూ కలదు. ఈ సత్యాల్ని 36టం కథ ఎలుగెత్తి చాటితే, 
ఒక మూగఎాడికీ ఓక అంధురాలికీ మధ్య చిగురించిన మధురమైన |పేమకి అక్షర 
రూపంగా నిల్చింది 'కనెప్పల పలకీలో” కథ. రెండూ అపురూపమైన 
కథలే. అయితే, మొదటి కథలో మహిళా రైతన్యంమీద రచయిత వెలిబు 
చ్చిన ఆభి పాయాల పరంపరా, రెండవ కథలో రచయితి సాగించిన వర్ణనా, 
మోతాదుని మించి ఎబ్బెట్టు గానూ, అసహజంగానూ, కథా గమనానికి అడ్డంకి 
గానూ ఉన్నాయి. 


KS.6 


82 1994 కథా సమీక్ష 


రమణీ |పభాకర్‌ “హృదయగానం' రసవ త్రరమైన కథే ఒక అమర 
గాయకుడితో గడిపిన మధుర క్షణాలకి ఆది కమనీయమైన రూపం. ఒక అను 
భూరికి ఇచ్చిన అక్షర చితం. కథలో ఒకటి రెండు సన్నివేశాల్ని చేర్చి, 
కథ మధ్యలో గేయాల్ని ఉటంకించడం తగ్గించి ఉంటే కథ ఇంకా బాగుండేది 


దీనుల గురించి కథలు రాయడంకాదు. ఆ దీనుల గురించి వట్టించు 
కోవాలి అంటూ కె. యస్‌. రామ్‌ “పంకజం కథ'లో తీసుకున్న కథావస్తువు 
మంచిదే! కథ చివర ఒక మలుపుకోసం తాషతయం వడ్డంతో, పాఠకుని 
గుండెని కదపవలసీన కర్తవ్యాన్ని. పిస్మరించాడు కథకుడు. 


కర్ణపూడి ఎజయలక్ష్మి “వీడనిబంధంి, “అచ్యుతుని రాజశ్రీ బొమ్మ! 
రెండింటికి రెండూ ఉ త్రమమైన కథలు. ఈ రెండూ ఆంధభూమి నె'పైంబరు 
సంచికలో వచ్చాయి. కానిరోజులు వచ్చిపడి, కన్న తల్లిదండుల్ని కొడుకు 
లిద్దరూ పంచుకుంటే, ఆ వృద్ద దంపతులు ఆ వయస్సులో ఎడబాటుని సహించ 
లేకపోవడం, శరీరం ద్వారా “ఒకర్నొకరు చూడాలనే కోరికి తీరకపోగా, 
ఆత్మల ద్వారా సాధ్యం కావడం మొదటి కథలో సహజంగా, బలంగా, చివర్ని 
ఒక చక్కని మలపుతో చెప్పారు రచయి తి. 'బొమ్మ*కథ ఆద్యంతమూ 
ఆధ్యాత్మిక ధోరణిలో, (పతీక సహాయంతో (పత్యేక ౦గా సాగింది, “బొమ్మ' 
కథలో ఉన్న ఒకే ఒక లోపం కష్టాలన్నీ ఒకేచోట గుదిగుచ్చడం _ అందువల్ల 
కొంత అసహజమైంది కథ. 


పెన్మెత్స శ్రీ కాంతరాజుగారి నిలువుదోపిడీ మనిషిలోని స్వార్థానికి 
అద్దం పట్టే కథ. చివరదాకా పట్టుగా సాగింది. అయితే కథ చివర శేరి 
పోయింది. కథని ఎక్కడ ఆపాలో అక్క-డ ఆపాలి. అనవసరంగా పొడిగించ 
కూడదు. 


ఆం|ధభూమి కథలు చదివాక ఇవీ నాకు వచ్చిన ఆలోచనలూ, చెప్ప 
దలుచుకొన్న అభి పాయాలూ. 


చివరగా ఒక్క మాట _ ముఖ్యంగా కథలు రాయాలని 'ముచ్చటపడే 
సోదర రచయితలకూ, రచయ్యితులకు__ 


1994 కథా సమీక్ష శ్రీ 


ఎక్కడో ఒక కథ చదివి, ఆలాంటి కథ రాయాలని తాషతయపడకండి. 
జీవితంలో మీరు చూసిన, ఎదుర్కొన్న, లేదా అనుభవించిన సంగతినే తీసు 
కోండి, కథకి ఇతివృత్తంగా. ఆ తర్వాత, ఆ కథని ఎలా, ఎంత బలంగా, 
చెప్పాలా అని ఆలోచించండి. అందుకు (పనిద్దలైన కొందరి గొప్ప కథలు 
చదవండి. చదివితే అవి మీకు ఉపయోస్తాయి. మీరు కథలో ఎంత గొప్ప 
విషయాన్ని చెప్పినా, ఆది మామూలు కథే అవుతుంది కానీ, మంచి కథ కాదు, 
అదే విష యాన్ని నేర్పరితనంగా చెపే జ; అది మంచి కథ అవుతుంది. ఏం చెప్పావు 
కంటే ఎలా చెప్పావు అనేది ముఖ్యం. 


అంటే. శైలి. శిల్పం. భాష, వైచ్చితి, సొగసు, ఆకర్షణ, వీలై తే ఓ 
మలుపు, కథలోనూ కథనంలోనూ [కొ త్రదనం, చెప్పడంలో చమత్కారం, 
ఇలా ఎన్నో విషయాల్ని మనస్సులో పెట్టుకుని, వాటిని సమర్గంగా సౌష్షవంగా 

( ట ® బ 
పోహళిస్తూ కథ నడుపుకు పోవాలి. 


మరో ముఖ్యమైన విషమం: మనం స్పందించి కథ రాస్తేనే కాని 
పాఠకుడి హృదయంలో స్పందన రాదు అలా వస్తేకాని అతనికి ఆ కథ పది 
కాలాల పొటు జ్ఞాపకం ఉండదు, అలా మవస్సుమీద మ్ముద వెయ్యనిడీ, అతని 
ఆలోచనల్ని రేకెత్తించి అతని అభ్యుదయానికి దోహదం చెయ్యనిదీ కాకపోతే, 
ఆది మంచి కథ కాలేదు, 


అక్షరాలు పేర్చినా, అనుకరించి రాసినా, కథలోకాని కథనంలో కాని 
(కొ త్రదశం లేకపోయినా వ్యక్తి అభ్యున్నతికీ సమాజ పురోభివృద్దికీ దోహద 
పడకపోయినా అదీ మామూలు కథే అవుతుందికాని మంచి కథ కాదు. యువ 
రచయితలందరూ ఈ నిజం మరిచిపోకూడదు. ఖ్‌ 


ఆర్టీనీ (పన్గానం మానప తిక 


(ce 


కేవలం సంస్థ వుద్యోగుల రచనలకే పరిమితం కాకుండా, ఆర్టీసీకి 
సంబంధించకపోయినా బయట లబ్ద |వతిష్టులైన రచయితల్నుంచీ కథల్ని 
ఆహ్వానించి 'ఆర్టీసీ వ్రస్థానం' _వచుంచడం అభినందనీయమైన విషయం. 
శీ అదివిమ్షులాంటి [(వముఖ రచయిత ఆ పతీకకి సంపాదకుడు కావడం కారణ 
మేమో! ఏమైనా ఆర్టీసీ అభిరుచిని అభినందించాలి. 


ఆర్టీ సీ సాంస్కృతిక సంస్థ 'ఆర్డ్స్‌కో' వారు నిర్వహించిన కథల పోటీల్లో 
బహుమతులు పొందిన కథలు కూడ దీన్లో చోటు చేసుకున్నాయి. వీటిలో కూడ 
శైలి, శిల్పం గల మంచి కథలెన్నో వున్నాయి. ఆర్టీసీ సంస్థ వుద్యోగుల 
రచనలలతో ఓ కథానంకలనం కూడా (వచురించను న్నట్టు ఓ సంచికలో [వక 
టించారు. ఈ ఆర్టీసీ (పస్థానంలో 'గోలేషం' పేరుతో 'రాంపొగారి కథకాని 
కథలు కూడా ఉన్నాయి. 


అదిగే రామారావుగారి 'జీవనచ,కం' జసవరి 94 సంచికలో వచ్చింది. 

సింగిల్‌ నంబర్‌ లాటరీల గురించి సమయం వ్యధా చేసుకుంటూ, సోమ 
రిగా (బతికే యాదగిరి కమశిక్షణతో కష్టించి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న 
ఆర్టీసీ డె9వర్‌ షరీఫ్‌ని చూసి బుద్ధి తెచ్చుకుంటాడు. ఇంటివద్ద తనకి ముద్దు 
పెట్టమని అడిగితే వెళ్ళిపోయిన తన చిన్నపాప డె9వర్‌ షరీఫ్‌కి స్వీటు ఇచ్చి 
ముద్దు పెడుతుంది. స్రోమరితనంవల్ల జనాన్నుంచి నిర్ణష్ష్యం ఎదురో,._వాల్సి 
వస్తుందనీ, కష్టించి పసిదేసేవాక్ళని అందరూ మెచ్చుకుంటారనీ చక్కగా 
చెప్పారు రచయిత. 


బండారు పర్యతాలరావుగారి “మరో పస్థానం' ఫి బవంసంచికలో వచ్చింది. 
భ|దాచలం బస్సు (పయాణం గురించిన వోస్యరబన. లగేజీ ఎక్కు 


వఎడ౦ంవల్ల వచ్చే అనర్హాలు, పచ్చడి జాడీలు పైన పెట్టడంవల జరిగే అవక 
ల © కా ట్‌ గ్శా 


1994 కథా సమీశ 85 


తవకలూ, టిక్కెట్టు తీసుకోకపోవడంనల్ల వచ్చే ఇబ్బందులూ, బం౦డ్‌లవల్ల 
బస్సులకీ జరిగే నష్టాలు....హాస్యస్పోరకంగా చ్మితీక రించారు రచయిత “పాహె 
జంప్‌", “పొట్ట ె[గిన పెనిమిటి", “నీతి మద్దతు' లాంటి ప్రయోగాలు మళ్ళీ 
మళ్ళీ నవ్వు తెప్పించాయి. కథ చదువుతున్నంత సేవూ మనల్ని బస్సు పయాణం 
చేయించారు రచయిత. 


యర్రంశెట్టి శాయిగారి 'మినీభారతంలో లాస్ట్‌బస్‌' మార్చి సంచికలో 
వచ్చింది 

పట్నా నికి దూరంగా వుండే కాలనీకి వెళ్ళే లాస్ట్‌ బస్‌ బయల్దేరబోయే 
ముందు సన్నివేశాల్ని తనదైన పత్యేక హాస్యశ్రైలిలో రచించారు శాయిగారు. 
తప్పనిసరిగా ఒకటి రెండుచోట్ల నవ్వాపుకో లేక కడుపు పట్టుకోక తప్పదు రక 
రకాల వ్యక్తులు, కండక్టరుతో వార సంభాషణలూ, చిన్ని చిన్ని మలుపులూ..., 
కథనం చాలా బావుంది. హాస్యం, సెంటిమెంట్‌, విషాదం .... నాలుగు పేజీల 
కథలో నాలుగువందల పేజీల నవలలో వుండేటంత సారాంశం నింపారు! 


రావలపాటి సీతారాంరావు గారి “డ్రై వర్‌ సుబ్బారావు కథ మార్చ్‌ 
సంచికలోనే వచ్చింది. 

పల్లెటూళ్ళో చదువుకునే హైస్కూలు కురొడి అనుభవం ఈ కథ. 
రా|తివూట స్కూలునుంచీ ఇంటికి వెళ్తుంటే బస్సుకోసం ఆతడు ఎదురుచూడడం 
ఆ వర్ణన మనల్ని ఆ వాతావరణంలోకి తీసుకెళ్తుంది. 


బి. వెంక దేశ్వర్లుగారి “అంతులేని సా(రారో' కథ ఈ నెలలోనే వచ్చింది. 

ఆర్ట్‌్‌కో పోటీల్లో పథమ బహుమతి పొందిన కథ, దొంగ సారావల 
వచ్చే అనర్థాలూ, పోలీసులు సెతం నిషేధాన్ని అమలు చేయలేకపోవడం ఇదీ 
ఇతిన్స త్తం. కథా, కథనం శైశవ దశలో నడిచినా, ఆంతర్గత ఫోటీలకి వచ్చిన 
కథ కొబట్టి ఈ మ్మాతం సామాజిక స్పృహ వున్నందుకు అభినందించాలి. 


ఏపిల్‌ సంచికలో సుబ్బనాయశర్మ గారి 'లాంతరు' కథ వడింది, 
సంస పోటిలో దితీయ బహుగుతి పొందిన కథ లాంతరు వయోజన 
థి ణి ఎ 
విద్య ఆవశ్యకతని నాటకీయంగా చెప్పారు చదువురాని రాఘవయ్య రోజూ 


86 1991 కథా సమీక్ష 


సాయంకాలం అయేసరికి చక, గా ముస్తాబై వూరి చివర గుడినెకి వెళ్తుంటే 
అందరూ అపార్థం చేసుకుంటారు ఐతే, ఆ వెళ్ళేది చదువు నేర్చుకోడానికి అని 
తెల్సి అందరూ ఆతని పట్టుదలని అభినందిస్తారు. ముగింవు వూహించిందే ఐనా, 
కథ నడిపిన విధానం బావుంది. 


జ్ఞానేశ్వర రావుగారి “క్షణికముల్‌ ' కథకూడ మేనెల సంచికలో వచ్చింది. 


ఆర్ట్స్‌కో పోటీల్లో తృతీయ బహుమతి పొందిన హాస్య కథానిక ఇది. పతి 
చిన్న విషయానికీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయే భార్య గురించిన ఇతివృత్తం. 
ఓసారి రైలులో వస్తుంటే అన్వోనంగా వున్న జంటని చూస్తుంది. ఐతే వాళ్ళిద్దరూ 
భార్యాభర్తలు కారనీ, తన భార్య ఆగడాలు భరించలేక ఈమెతో వచ్చేస్తున్నా 
డనీ తెల్సుకుని _ తన భర్త కూడా అలా ఐపోతాడేమోననే భయం కొద్దీ ఇంటి కి 
వచ్చేస్తుంది. ఐతే ఈ సారి *ఈ చీరెలో నువ్వు బావున్నా'వన్న భర్త |పశంసకి 
"పెడర్దాలు తీసి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది _ మంచి హాస్యం వుంది. కథనం 
చక్కగా నడిచింది. కథ చదువుతున్నంత సేపూ ఓ ఆరోగ్యకరమైన కామెడీ 
సినిమా చూస్తున్నట్టనిపించింది 


(వభాకర్‌ మందారగారి *కూలని గోడలు", 'పులికంటి కృష్టారెడ్డిగారి 
“పట్టుపురుగు? కూడ ఈ నెలలోనే వచ్చాయి. 

కూలని గోడలు - ప్రవేటు రంగంలో పని చేసే కార్మికుడికంటే 
(పభుత్వ రంగంలో పనిచేసే కార్మికుడి జీవితానికి భదత ఎక్కువ అనే విష 
యాన్ని సరళమైన శైలిలో ఆస క్రికరమైన కథనంతో అందించారు రచయిత. 
సీరియస్‌ అంశమే బరా కథ చివరివరకూ కూడ ఆస క్రికరంగా చదివింపచేయడం 
గమనించదగ్గ విషయం. . 


పులికంటి కృష్ణారెడ్డిగారి “పట్టుపురుగు ఈ సంవత్సరం “ఆర్టీసీ 
(పస్థానం' సంచిక ల్లోని కథల్లో ఆణిముత్యంగా పేర్కొనవచ్చు. 

“గతాన్ని మరవనివాడు, భవిష్యత్తుని నమ్మినవాడు. అతడే జీవితం తెలి 
సినవాడు' 'రౌడీయిజమే రాజకీయమైనపుడు భయం పెత్తనం చెలాయించ 
కుండా వుంటుందీ?', “ఒకరి ఆభి పాయాల మీద ఒకరికి గౌరవం ఏర్పడినపుడు 
అనుకోని విధంగా ఆత్మీయతలు బలవడుతుంటాయి' లాంటి లోత్రెన వాక్యాలు 
కథనిండా ఎదురొచ్చి మనల్ని ఆలోచనల లోయల్లోకి వినీరేస్తాయి. 


1994 కథా సమీక్ష 87 


కొంగగుట్టల మధ్య పొలాలు, బాపగట్టూ, సీటిచెలమలూ.... రచయిత 
వరించిన దృశ్యాలన్నీ కళ్ళ ముందు ఫోటో తీసినట్టూ కన్చిసాయి. 
(ర) (ఆ) ఆటీ 


రచయిత, కలికిరిలో వున్న మితుడ్ని చూడడానికి వెళ్ళాడు, తిరిగి 
వొచ్చేటపుడూ బస్సు లేటైందని విసుక్కోవడం, ఎందుకు లేదెందన్న విషయం 
కండక్టర్‌ వివరంగా చెప్పేసరికి కనువిప్పు కావడం .. ఇదీ ఇతివృ తం. 


కథ వూర్తయ్యాక కూడ ప్మాతలు, సన్నివేశాలు మనల్ని వెంటాడు 
తుంటాయి. మే, జూన్‌ రెండు సంచిక ల్లో సాగిందీ రచన. 


జూన్‌లో కె కే. రామచం[దమూరి గారి “అన్నా జర టిక్కె ట్టివ్వు' 
లక్ష్మీ నారాయణగారి “బల్రి', శంకరమంచి పార్థసారథిగార గక్కున విడువంగ 
వలయు' కథలు వచ్చాయి, 


దందాలు చేస్తూ, బస్సులో టిక్కెట్టు తీసుకోకుండా (పయాణం చేసే ఓ 
గూండాని, తన మంచితనంతో మనిషిని చేసిన ఓ కండక్టర్‌ కథ “అన్నా జర 
టిక్కెటివ్వు' కథ, కథనం రెండూ చక్కగా నడిచాయి. శ లి కూడా సరళంగా 
వుంది. ఈ రచయిత నుంచీ మరిన్ని మంచి కథలు ఆశించవచ్చు. 


పోటీల్లో కన్నాలేషన్‌ బహుమతి పొందిన కథ ఇందగంటి లక్ష్మీనారా 
యణగారి “బలి' జాతరలో బలికోసం కొనితెచ్చిన మూగజీఏ స్యగతం.... 
యజమాని నుంచి చేతులు మారి బలిపీఠం పె కత్తివేటు వడబోయే ముందు 
వరకూ ఆ హృదయంలోని ఆలోచనలకు ఆక్షరరూవమే ఈ కథ. కరుణా 
రసాన్ని సమర్థవంతంగా చిత్రీకరించారు రచయిత. 


చె9వేటు బస్సులు నడపడంలో వుండే రాజకీయం, వాటివల్ల నష్టాలు 
వివరిస్తూ, ఆర్టీసీ బస్సులో (ప్రయాణమే శేమకరమని తేల్చి చెప్పారు 
శంకరమంచి పార్థసారథి తమ కథ “గక్కు-న విడువంగ వలయు'లో. 


జులె సంచికలో (పభాకర్‌ మందారగారి “కత్తెర”, ఎమ్మెస్సార్‌ మూర్తి 
గారి “మహాకావ్యం, మల్లిరిడ్రి చం దశేఖగ రెడ్డిగారి “ఉన్నతుడు' కథలు 
౧ టి టు 0 


వచ్చాయి, 


88 1994 కథా సమీక్ష 


పెద్ద మనుషుల చిన్న మనసుల్ని చిన్న మనమల పెద్ద మనసుల్ని ఎత్తి 
చూపే మంచి కథ [పభాకర్‌ మందారగారి కత్తెర. తన యింటికి గొడుగులు 
వాగుచేసేందుకు వొచ్చిన క్మురాశు పొరబాటున క తెర తీసుకె శే ఆది కావాలనే 
చేశాడని అనుమానిస్తాడు తను. బడ్డీ కొట్టువద్ద పొరబాటున చిల్లర ఎక్కువ 
వచ్చేసరికి గప్‌ విప్‌గా తెచ్చేసుకుంటాడు....వస్తువులో పాత వాసనలున్నా కథ 
నడిపిన తీరు బొవుంది. 


ఐస్సు నడిచే [తోవలో ఎన్నో సూచనలు, స్టోగన్స్‌ ఎదురౌతుంటాయి. 
సాధారణంగా వాటి గురించి సీరియస్‌గా ఆలోచించం. ఓ డై9వర్‌ స్వీయ కథ 
నంతో సాగే |కమంలో ఈ స్టోగన్స్‌కి కూడ ప్రాముఖ్యత వుందని చప్పుంది 
ఎమ్మెస్సార్‌మూ ర్రిగారి 'మహావాక్యం' కథ. 


మల్లిరెడ్డి చం ద శేఖరరెడ్డిగా ౨ “ఉన్నతుడు” కథలో చిన్నప్పటి క్తాస్‌మేట్‌ 
6౧ Qa a ౧ 
శంకరం పస్తుతం రిశా లాగుతున్నాడు తను చాలా సంవత్సరాల తర్వాత 
ఇంటికి వెళ్ళినపుడు అదే శంకరం రీశులో (పయాణించాల్సి వస్తుంది శంకర్‌తో 
మాట్లాడం చిన్నతనంగా భావించి, అతడికి తను ముఖం కన్పించ కుండా 
జా గ త్రవడతాడు. ఐతే శంకరం తనని గుర్తుపట్టినా, బయటపడకుండా తన 
పిల్లలకి ఐస్‌ కీమ్‌ కూగా కొనిస్తాడు. ఈ కథ కూడా మనిషికీ, మనసుకీ గల 
అంతస్తుల తేడాని సరళంగా చెప్తుంది. ఈ కథకి అనకాపల్లి గిరి | గంథాలయం 
వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో [పథమ బహుమతి వచ్చింది. ఈ 
ట/౮థఖ ౧ 

రచయిత కలం నుంచి ఇలాంటి మంచి కథలు మరిన్ని ఆశించవచ్చు. 


అగస్ట్‌ సంచికలో మూడు కథలు వచ్చాయి. 


“తను ఇతరుల్ని చీదరించుకున్నట్లు, మరొకరు తనను చీదరించుకున్న 
ప్పుడే బుద్ది వికసిస్తుంది" అనే అంశానికి ఆసక్తికరంగా కథారూపం కల్పించారు 
వేదగి3 రాంబాబు తమ కథ  'పాలిష్‌'లో. బస్టాండులో బస్సుకోసం 
నిరీక్షించే పభాకరం, పతిసారీ “పాలిష్‌ బాబూ... ' అంటూ వొచ్చే కురాడ్ని 
చీదరించుకుంటాడు తనేమో పాటికి పదిసార్హు ఎంకె ్యరీకి వెళ్ళి బస్సు గురించి 
అడు గుతుం టే ఆతడు తని విసుక్కు టాడు, 


1934 కథా సమీక్ష 89 


పరిస్థితులు మనసుపై కలిగించే (వభావం, మనసు వికసించే విధానం.... 
క వంగా, సూటిగా వివరించారు రచయిత సర్వదా అభినందించదగ్గ రచన 


కదిలే బస్సులో ఎన్నో సంఘటేలు జరుగుతుంటాయి ... ఎంతోమంది 
వ్యక్తులు (పయాణిస్తుంటారు. దేనికీ చలించకుండా, ఐస్సు మాతం సాగిపోతుం 
టుంది యాతికంగా ఆధునిక జీతాలు కూడా ఇలాగే దేనికీ చలించేంతటి 
తీరిక లేకుండా సాగిపోతున్నాయి అంటూ అతి సునిశితమైన పోలికని ఎంతో 
(పతిభావంత౦గా తమ కథ “బస్సు _ మగస్సు' ద్వారా తెలియచేశారు రచయ్యితి 
శ్రీమతి మునిపల్లె లశ్షీకుమారి శైలీ, శిల్పం పోటీపడి నడిచాయి ఈ కథలో, 
మనసుని కదిలించిన మరో మంచి కథ! 


బస్సు ఓవర్‌ టేకింగ్‌ వల్ల జరిగే నష్టాల గురించిన కథ క. క. రామ 
చందమూ ర్రిగారు “ఓవర్‌ టేకింగ్‌.’ రాకెట్‌ బాబు అని పిలవబడే నారాయణ 
తన ఓవర్‌ స్పీడ్‌ వల్ల యాక్సిడెంట్‌ చేసీ, ఆ యాక్సిడెంట్‌లో అంగవికలురాలై న 
అమ్మాయిని పెళ్ళి చెసుకుంటాడు....ఇంకెప్పుడూ ఓవర్‌ బేకింగ్‌ లాంటి పొర 
బాట్టు చెయ్యరాదని తీర్మానించుకుంటాడు. 


సెప్రైంబర్‌ సంచికలో చల్లా సు బమణ్యంగారి “అంతరాత్మ,' తెలిదేవర 
భానుమూ ర్రిగారి 'దొంగెవడురో?' కథలు వచ్చాయి, 


అంతరాత్మ కథలో . నైట్‌ డ్యూటీలో యాక్సిడెంట్‌ చేసిన డై వరు, 
ఆ తర్వాత పరిణామాలకు భయపడి ఆగకుండా వెళ్ళిపోతాడుకానీ. ఆంతరా 
త్మకి ఎదురుతిరగిలేక “ఆదే తన కొడుక్కి జరిగితే, అన్న భావన రాగా వళ్ళా 
తాపంతో బస్సుని వెనక్కి తిప్పుతాడు, యాక్సిడెంట్‌ కి గురైన కురాడ్ని కాపా 
డేందుకు. 


కథ, కథనం సాధారణంగా నడిచాయి. 


సిటీ బస్సులో చెకింగ్‌ జరిగినపుడు ఆందరూ అనుమానించే పల్లెటూరిరైతు 
టిక్కెటు చూపించగా, దర్హాగా ఇన్త్రీబటలు వేసుకున్నతను తెల మొహం వేసాడు, 
అ ఖీ అ ౧ అనీ 
టిక్కెట్లు తీసుకోలేదు కాబట్టి! ఇది తెలిదేవర భానుమూర్తిగారి దొంగెవడురో. 
లు 


90 1994 కథా సమీక్ష 


ఆక్రోబర్‌ సంచికలో పమ్మి వీరభ దారావుగారి “ఓ కండక్టర్‌ కథ', 
భరాగో సారే జహా(నె అచ్చ్బా' కథలు వచ్చాయి. 


కొ త్రగా కండక్టర్‌ వుద్యోగంలో చేరిన ఆంజనేయులు, మొదటిరోజు 
ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొ౦టాడు. నింపాదిగా ఆదే ఆలవాటవుతుందిలే, అని 
భార్య ధైర్యం నూరి పోస్తుంది నమ్మివీరభ దారావుగారి 'ఓ కండక్టర్‌ కథ'లో. 
కథలో బలం లేకపోయినా అనుభవమున్న రచయిత కావడం వల్ప శైలి అస కి 
కరంగా చదివించేదిగా వుంది. 


నగరాల్లో వట్టణాల్లో వీధుల, పేటల పేర్లన్నీ మార్చేసి కొత్త కొత పేర్లు 
పెట్టడం మీద "నెటైర్‌ భరాగోగారి 'సారే జవో(నె అచ్చా.' ద్వారం వెంకట 
స్వామి నాయుడు వీధి, వీరేశలింగం పంతులు వీధి వగెరా పేర్హలో కులం పేరు 
తొంగిచూడడంలాంటి అంశాలమీద సంభాషణారూపంలో సాగిన 'సెటైర్‌! 


సవంబర్‌ సంచికలో మరో మూడు కథలు వచ్చాయి. 


భార్యకి బస్సు (ప్రయాణాల మీద వున్న చులకన భావం ఓ సంఘటన 
ద్వారా తొలగిపోవడం ... ఆర్వీరమణ రాసిన రెండు పేజీల '(పయాణం' కథ 


బస్సులో దోపిడీలు చేసేవారి గురించి సింగిల్‌ పేజీ కథ పురాణం గారి 
“కనీ ఎవరిమీద?' నై తిక బలం కోల్పోతే అంతా కోల్పోయిన ట్రే అని ముగిస్తారీ 
రచయిత. రచన ఆతి సాధారణంగా సాగింది. 


రోజూ, బస్సులో [పయాణందేసే అమ్మాయిని “పాపా అని పిలిచే 
కండక్టర్‌, ఆమెలో తన చెల్టిల్ని చూసుకుంటున్నానని చెప్తాడు. ఐతే, పెళ్లై 
భర్తతో వెళ్ళిపోవడం వల్ల మళ్లీ ఆ కండక్టర్‌ ని చూడ లేక పోతుందామె., మనసుని 
కదిలించే ఈ కథ శారదా ఆశోక వర్ధన్‌ గారి “కండక్టర్‌ సుందరం”. ముఖ్యంగా 
ముగింపు బావుంది. 


డిసెంబర్‌లో కొండముది (శ్రీరామచందమూ ర్రిగారి “జనం” కథ. 
స్పీడ్‌ లిమిట్‌ని పాటిస్తూ నెమ్మదిగా పోనిస్తున్న పాసింజర్‌ బస్సు 
డై రవర్ని త్వరగా పోనివ్యమని (పయాణీకులు వొత్తిడి చేస్తారు. ఓ వెంకటావు 


1994 కథా సమీక్ష 91 


ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంకో అమ్మాయికి కడుపులో నొప్పి! (పయాణీకులిచ్చిన 
హామీతో స్పీడు పెంచుతాడు డ్రై9వరు. ఐతే, అనుకున్న స్టే మధ్యలో చెకింగ్‌ 
ఇన్స్పెక్టర్‌ ఆపీ, ఓవర్‌ స్పీడు కేసు రాస్తాడు. పాసీంజర్స్‌ అంతా డిపోకి వచిం 
సీ తరఫున మాట్లాడ్తాంలే అనీ భరోసా ఇస్తారు తీరా, బస్సు ఆగగానే కుంటి 
సాకులో ఎవరి (తోవన వాళ్ళ వెళ్ళిపోతారు. రీ ముసలమ్మ మాతం, బాబూ 
ఎక్కడ కొవాలంచి ఆక్కడ వేలుమ్ముద వేస్తానంటుంది. ఆమె మంచితనానికి 
చేతులెత్తి నమస్కరిస్తాడు డై 9వర్‌. సంవత్సరంలో చివరనెలలో వచ్చిన ఈ 
కథ కొసమెరుపులా అద్భుతంగా వుంది. సంభాషణలూ, సన్నివేశాలూ చక్కటి 
చి తానికి (నీ న్‌స్తే రాసీనట్టున్నాయి! 


మొత్తానికి ఈ స్యతికలో వచ్చినవాటిలో ఎక్కువళాతం కథలు బావు 


న్నాయి . 


ఆర్టీసీ లవ్యులను, వారి సాధక బాధకాల్ని కేవలం నినాదాల రూప 
లోనో, ఉపన్యాసాల రూపంలోనో గాక కథారూపంలో అందరికీ అందించడం 
[పోత్సహించదగిన [వయత్నం! ణః 


పల్ల క్ర్‌ వినూత్న వారప, తిక 


నిజంగా _ అది కథై తే, అది చదివిన వ్యక్తిని ఆలోచింపజెయ్యాలి. 
కథలో విషయం. పాఠకుణ్ని వెంటాడాలి వేటాడాలి, కథలో కొసమెరుపు 
వుండాలి స్వచ్చంగా పవహించే రక్తం వుండాలి. నరాలు తీగలలా సంగీత 
నినాదొలు చేయాలి. పది కాలాలపాటు, మ న్రిష)_౦లో నిలిచిపో వాలి. 


కథకి కూడా తల కావాలి, కాళ్టు కావాలి. కాళ్లు ఎందుకూ అంటే _ అది 
నేల మీద నిలబడివుండడానికి; ఊహలలో పరిగె త్తించేదీ, నరాలలో ఊదిక్రత 
కలిగించేదీ మనసును తప్పు దోవ పట్టించేదీ కథ కాదు. 


కథ జ్ఞానేంగియాలను ఉ త్రేజపర చాలిగానీ, జననేందియాలను ఊదేక 
వరచకూడదు ఇవాళ పతికల్లో ఎక్కువగా అలాంటి కథలే రావడం విచారించ 
దగ్గ విషయం. 

బాధ్యత కరిగి, సామాజిక స్పృహతో కథలు రావాలి; కథకులు 
రాయాలి. 

ఇవ్పటికే ఎన్నో మంచి కథలు రాసి ఎంతో పేరు (వఖ్యాతులు సంపా 
దించుకున్న రచయితలు నెతం కమ్మర్షియల్‌ రచయితలుగా, కాసుల కోసం 
కామ (పకోపాన్ని కలిగించే కథలు రాసే దుస్థితి రాకూడదు. ఆలా కొందరు 
రాస్తున్నారని కొదు. రాయకూడదని నా మనవి. 


కథ ఒక (ఫేమ్‌లో వుండాలి. పాతల స్వభావాన్ని బట్టి భాష _యాస 
మారుతూ వుండొచ్చు గాని, శిల్పాన్ని శైలిని _ కథ కాపాడుకొస్తూండాలి. 


నవలలో పేజీల సంఖ్య, కథా విస్తృతి ఎక్కువగాబట్టి అందులో రక 
రకాల బలహీన పోకడలు వుంటే వుండవచ్చు గాక, గానీ “కథ” విషయానికి 
వస్తే _ అందులో రచయితలు: కమిట్‌ మెంట్‌ వదులుకోకూడదు ఆలా కాస్త 
“లూజ్‌ ఎండ్స్‌” ఇచ్చేస్తున్నారా కొందరు రచయితలు _ అని పాఠకుడికి 
అనిపించకూడదు. 


1994 కథా సమీశ ర 


పాఠకుణ్ని రచయిత తయారుచేయాలి. మంచి పాఠకుణ్ని తయారు 
చేస్తే, సమాజం ఆరోగ్యకరంగా, సజీవ నాడితో, సహజమైన నాడితో, ఎక్కువ 
కాలం బతీకుంటుంద. 


పాఠకులు ఈ తరహా కథల్నే కోరుతున్నారు గాబట్టి అలాంటి కథ్రలే 
వేస్తున్నాం ఆని |పచురణక ర్రలూ, రాస్తున్నాం ఆని రచయితలూ అనడం 
ఆత్మ[దోహం! ఎందుకంటే, [వచురణకర్తలు తమ సరు. లేషన్‌ "పెంచు 
కునేందుకు రకరకాల జిమ్మిక్సు చేయవచ్చు. కానీ రచయిత దానికి లొంగ 
కూడదు. అలాంటి రచనలు చేయకూడదు, అప్పుడే నిజమైన కథలు, సహజమైన 
కథలు వస్తాయి 


మంచి కథలు మంచి పాఠకుల్ని తయారు చేసాయి. మంచి పాఠకుడు 
“మంచి” సమాజాన్న గాక, కొంప “మంచు' సమాజాన్ని ఎలా తయారు చేస్తాడు? 


పల్లకి వారవ్యతికలో 5.1.94 నుంచి 16.3.94 వరకూ నలబై ఒక్క 
(41) కథలు |పదురితం ఆయాయి. ఆ తర్వాత షతిక ఆగిపోయింది. వచ్చిన 
కథల్లో బాగున్న వాటి సరించి తెలుసుకుందాం. 

నరబలి (ఎమ్‌ వి.వి. సత్యనారాయణ) : వైరుధ్యాల మధ్య మూడవ 
జీపిత౦. అట్టడుగు బడుగుజీవుల మనో విశ్లేషణ = చాలా బాగుంది. భాష, ఇలి 
భావం _ ముభావం లేకుండా, సుప్వుభావ సీద్దంగా రాశాడు రచయిత, 


కన్నోడూ పోయె - కట్టుకున్నో డూ పోయె! (వశ్ళనాథ గణవతిరావు): 
[గామీణుల ఆచార వ్యవహారాల సుమహారం ఈ కథ. అంతేకాదు, వారి అలవాట్లు 
మారు మనువులు, లేచిపోడం అనే పెద్ద మాటలను అత్యంత సహజంగా వారు 
సీసుకోవడం, ఒక తరంలో జరిగిన కథ మరో తరానికి పాకి _ ఆమె బతుకునూ 
తెలారేలా చేసేయడం . ఇందులో ముఖ్యమైన పాయింటు, (గామీణ భాష 
ఆకర్షణీయంగా వుంది. 

(వాయని పుస్తకం (శాంత సూరపు) ! శారీరక లైంగిక సంబంధం 
లేని, రాని, అతీతభావం గల [పేమ గురించి సాగిన అన్వేషణ ఈ కథాంశం, 
వివరణలూ, సోదాహరణలూ చక్కగా చూపుతూ లేఖారూపంగా వున్న ఈ కథ 
ఒక వెరెటీ. . 


94 1954 కథా సమీక్ష 


విముక్తి (చీమలమ్మరి శ్రీనివాసమూర్తి) : మనసారా ఎందరో తాగే 
'సారా' కథ ఇది అయినా, చెపిన తీరు, శలి, శిల్పం, భాష, ఎత్తుగడ చాలా 
బావుంది. ముగింపు మరీ బావుంది. అది ఎంత పాతబడిపోయిన విషయం 
అయినా, నవ్యాతినవ్యంగా, సవ్యంగా ఎలా చెప్పాలో, ఎలా చెప్పగలమో _ 
చెప్పిన కథ ఇది, 


నిలువనీడ (జియో లక్ష్మణ్‌): వయోవృద్దులైన ఇద్దరు చిరకాల మి|తులు 
వారి వారి భవిష్యత్‌ గురించి వారి ఆలోచనలు _ కుటుంబంలో వారికి గల 
[పాముఖ్యత; అది నిజమా _ భ్రమా - అనేది తెలుసుకోలేని వారి అమాయికత; 
ఊహలు తల్మకిందులై నప్పుడు _ ఆత్మ సైర్యంతో నిలబడగలడం _ చాలా మంచి 
కథ చదివాను . అనే అనుభూతి మిగుల్తుంది. మానవ హృదయ విశ్లేషణ 
ఇందులో (పాథమిక విషయం. 


అమ్మా - నాన్నేరే? (మువ్వా శ్రీనివాస్‌) ; మంచి కుటుంబకథ. ఉమ్మడి 
కుటుంబం. తండి త్యాగం. చివరి కోరిక - అమెరికా తీసుకువెళ్ళాలనే పెద్ద 


కొడుకు ఆశ. కోడలి ఆంతర్యం. చిన్నకొడుకు అంతర్మథనం. అమ్మ కన్నీళ్ళ 
వెనుక కరిగించే ఆత్మీయత _ తండి చివరకోరిక తీంందా? _ ఇంతకీ ఆ 
చివరి కోరికలో ఆ తండి భావం ఎలాంటిది? _ ఆందరికీ నచ్చే, అందరూ 
మెచ్చే మచ్చుతునక ఈ కథ, 


తప్పిపోయిన వసంతం (జాసి రామకృష్ణ చౌదరి) : వాహ్యరూపం 
అంద మైనది గాకపోవచ్చు. ఆమెలో సృజనాత్మకత అత్యంత శ్రాఘనీయ మైనది, 
ఇది సుకన్య కథ. అనాకారి గానీ, చెలరేగే కోరికల మా టేమిటి? అందువల్ల 
ఏర్పడే అంతర్మధనం సంగతేమిటి? ఆమెను ప్రేమించే మగాడు పుంటాడా? 
ఆమె వివాహం ఒక సమస్యా? ఆమె తండి, అన్న - ఏళ్ళ భావా లేవిటి? 
ఆమెను | పేమించే రాజారావు నిజంగానే ఆమెను |పేమిస్తున్నాణా? లేక ఆమె 
సృజనాత్మకతను (పేమిస్తున్నాడా? కొ త్తళకమైన కథ, కథనం! వెరైటీ రచన 
చదివిన అనుభూతి కలుగుతుంది. 


ఖల్‌ నాయక్‌ (గుమ్మడి రవీంద నాథ్‌) : అనూరుడైన భర్తతో ఆమె 
కాపురం . అవుతుందా శృంగారాల గోపురం? _ సెక్స్‌వరమైన పూర్తి సంతృప్తి 


1994 కథా సమీక్ష 95 


వున్నా, పోలియో కారణంగా అంగవికులైెడ భర్త బాహ్యరూప౦ ఆమె మనో 
వికలతకు కారణం అవుతుంది ఆమె మనసు సంపూర్ణ అరోగ్గవంతుడై , స్సుర 
(దూపుడైన “మగి వానితో వుండాలని . ఇది మనోవిశ్లేషణాత్మక రచన, 
వెరీగుడ్‌! 


నిదురలేచిన యవ్వనం (లక్ష్మీ నరేన్‌) : అమెకు పెళ్ళి అంటే ఇష్టం. 
కానీ లైంగికానుభవం వద్దు _ అది సాధ్యమేనా? ఆమెకు శారీరక సంబంధం 
ఎందుకు కష్టం వుండదు? అయితే - శ్రీ పురుష కారీరక సంబంధం (పకృతి 
సిద్ద మైనది కదా! మరి ఆది ఆమె ఎందుకు నిషిద్దం అంటుంది? ఆమెలో 
సహజమైన “కోరిక కలగడానికి ఏంచేశాడు ఆమె భర్త? ఆంత మంచి భర్తలు 
కూడా వుంటారా? చాలా సరదాగానూ, ఆలోచించమనేదిగానూ వున్నది ఈ కథ. 


“5౭%ళో ౪ కథలు”. శీర్షికతో ఇచ్భాపురపు రామచందం రాసిన వాటిని 
కథలు _ అని అనలేం. అయితే, అన్నీ చిన్న కొసమెరుపుతో, మానవ మస్తిష్క 
విశ్లేష ణాన్ని చెసీనా, (పతి కథలోనూ (వధానంగా శృంగారం ముసుగులో 

౧ _ 
లైంగిక |పృకియకు సంబంధించిన విష యమే కనిపిస్తుంది. 


“రావు కాలమ్‌” అనే కీరికతో తాటి శంకరరావు రానీన రచనలనూ 
కథలు అని అనలేం గానీ, సున్నితమైన వ్యంగ్యంతో, చిన్న మెరుపుతో 
ముగింపు చేసిన ఈ రచనాంశాలలో “జీవితం” వుంది. అభూత కల్పన లేదు. 


ఈ సంవత్సరంలో 'పల్లకి'లో (పచురితం అయిన కథలకన్నా బూతు 
కథల కాతమే ఎక్కువ ఆని నిర్మొహమాటంగానే చెప్పవచ్చు! * 


పుయూరి వారపతిక 


“అవును.... తుద సాహిత్యానికి ఇచ్చిన విలువ క్షుద్బాధ 
సాహిత్యానికి లేదు. ఈనాటి పత్రికలకు పుష్కలంగా కావాల్సింది 
శృంగారం, వయొలెన్స్‌. నేటి శృంగార సాహితీ జగత్తులో 
వతికా స్వేచ్చ కూడా ఇంకా స్వచ్చందంగా ఉందనుకున్న 
అమాయకుడు....” 


ఇది “మయూర” 1994 జనవర 21 పీక్తీ లో అచ్చయిన *“ధర్మచ[క' 
గారి కథానిక “మహాకవి'లో రచయిత వ్యాఖ్యానం ఈ వ్యాఖ్య ఈ ష్మతికకు 
కూడా వ ర్రిస్తూంది. వ్యాపారంతో కొట్టుమిట్టాడే వ్యతికల మనుగడ పోటీనిబట్టి 
వుంటుంది. “పలానా” సరుకు వేస్తే సర్కులేషన్‌ పెరుగుతుందనే అపోహలో 
చేసే ఫీట్లు....అందులోనూ దాశరథిగారన్నట్టు “వందులు విందు చేసుకొనే చోట 
నందివర్థనం పూలు పూస్తా" యని ద్యోతకం కావడం గమనార్హం విశేషం, 


ఆకట్టుకోవాలని దుగ్గతో (పచురించే వాటిలోనూ అడపా దడపా గులక 
రాళ్ళ మధ్య రత్నం లాంటిపి వుండటం కాకతాళీయం ఆయితే, వూరి వ్యాపార 
షృతిక అందించిన కథలను సహృదయంతో వారికున్న పరుధుల్లో ఏ శేషించాల్సి 
ఉంటుంది. 

అందువల్ల “మయూరి' ఏీక్తీ వంటి షతికల్లో వచ్చిన కథల్లో మంచి 
కథల్ని గొప్ప కథలని; సాధారణ కథలను మంచి కధలని గణించాల్సి వుంది. 
ఎలాగూ పాఠక లోకంలో ఈ వ్యతికకు ఒక ఇమేజ్‌ వుంది కనక, ఏదైనా 
మంచి వుంటే గట్టిగా చెప్పాలి అలాగే అనారోగ్యపోకడలు౦ టే మరింత గట్టిగా 
యీసడించుకోవాలి. 


సూలంగా ఈ వీక్తీ లోని కథా సాహిత్యం మూడు పాయలుగా వుంది. 
ఒకటి; చాలామంచి, పాత కథను వారానికి ఒకటి యివ్వఢం. రెండు: వూరి 


1994 కథా సమీక్ష 97 


చౌకబారు వ్యాపార ధోరణిలో సెక్స్‌ కథను “ఈ వారం కఠ' పేరున యివ్యడం, 
మూడు; ఇక మిగిలింది భూతద్దంతో మంచి కథలు ఏరడం. 


“మయూరి వీక్తీ 1994 సంవత్సరంలో 50 సంచికలు |పచురించింది. 
(సెప్టెంబరు 2 లేదీ, 9 తేదీ సంచికలు కలసీ వచ్చాయి. అలాగే డిసెంబరు 
9, 16 తేదీల సంచికలు కలసివచ్చాయి. ఈ యాభై సంచికల్లో మొత్తం 231 
కథలు వచ్చాయి. దాదాపు 150 మందికి పెగా రచించిన ఈ కథలు 
దాదాపు 860 పేజీలు (కార్నర్‌ ఐటమ్స్‌ వదలి వే స్తే) ఆక మించాయి. 
సగటున పతి సంచికలో 17 పేజీల్లో 4,6 (నాలుగు పాయింట్‌ ఆరు) కథలు 
వేయటం జరిగింది. సగటున (పతివారం ఒక పాత (గొప్ప) కథను “ముత్యాలు 
పగడాలు" పేరున, 'ఈ వారం కథి పేరు ఒక సెక్స్‌ కథను, మరో రెండు 
మూడు కథలను యివ్యడం సాధారణం. 


మే 20వ తేదీ సంచికలో చాలా ఎక్కువ కథలు - అంటే 8 కథలు 
వేశారు జనవరి 21, జూన్‌ 24, ఆగమ్టర్‌ సంచికల్లో ఏడేసీ కథలు వచ్చాయి. 
ఆగష్టు 19వ తేదీ సంచికలో కేవలం 2 కథలే వేశారు. దాదాపు వది సంచిక ల్లో 
మూడేసి కథలు వేళారు. ఇక మిగతావాటిల్లో ఆ సంఖ్య 4 6 మధ్య వుంటుంది, 
అయితే, ఫి బవరి 25వ తేది సంచికలో ఒక పాతకథ తప్ప మిగతా మూడు 
కథలు “ఈ వారం కథ” అనే బోర్డు తగిలించుకోక పోయినా ఆ బాపతు కథలే 
మూడూ వేసి రికార్డు సృష్టించారు. 


“మయూరి (పచురించిన మొత్తం 231 కథల్లో 32 “ముత్యోలు = 
పగడాలు" (గొప్ప) కథలూ, 15 హాస్యకథలూ, 41 ఈ వారం: బాపతు 
కథలు, ఇంక మిగిలిన 142 కథల్లో గుర్తుంచుకోదగ్గవి 7 కాగా మిగిలినవాటిలో 
అనువాద కథలు, యధార్థ గాథలు (క్రై90), చార్మితక గాథలు పోగా మిగిలినవి 
“కథల”ని సిలువలేని సరుకు, 


ముత్యాలు పగడాలు : (ప్రముఖ రచయిత చావా శివకోటి నిర్వహించే 
ఈ శీరికలో 32 గొవ్ప కథలు వచ్చాయి. వాటిలో నార చిరంజీవి గారి కథలు 
« 


KS.7 


“ 


ర్రిగ్ర 1994 కథా సమీక్ష 


రెండు వచ్చాయి. చలంగారి “కళ్యాణి! మూడు వారాలు, తెన్నేటి సూరి 
'భారతి' రెండు వారాలూ, విశ్వనాథ సత్యనారాయణగారి ఏరవల్లుడు రెండు 
వారాలూ, ఇంకా రెండు వారాలు వచ్చిన కథలు కాళశీవట్నం రామారావుగారి 
'హీంస', పూసపాటి కృష్ణ ౦రాజుగారి “రెండు బంట్లు పోయాయి.” అంటే. ఈ 
32 గొప్ప కథలు 39 సంచికల్లో రావడం జరిగింది. (పతి కథకు రచయిత 
చ్మితం, రచయిత గురించి సంక్షిప వ్యాఖ్య యివ్వడం ఎంతో ఆకర్షణీ యంగా 
వుంది. అంతేకాకుండా ఇల స్టేషన్‌ కూడా యివ్వడం మనకు తెలిసిందే. 
వాటిల్లో చాలా అద్భుత మైనవీ, ఆఅర్థఏత గలిగినవీ, ఆలోచింవచే సేవీ, రమ్య 
మైనవి వున్నాయి. కేవలం “పోటీగా పెట్టారో, లేదా సాహిత్య సేవ అనే 
దృక్పథంతో ఈ శీర్షిక పెట్టారోగానీ చాలా మంచిపని చేళారు. దీనివల్ల 
“మయూరి! పేరు కథా సాహిత్య చరితలో గుర్తుంచుకోవాలి. 


ఈ శీరి కలో (పచురించబడ్డ కథలు 
a a 


1. బుచ్చిబాబుగారి “తనని గురించిన నిజం” (జనవరి 7) 

2. బలివాడ కాంతారావుగారి “పాడులోకం పాడు మనుషులు” (జనవరి 14) 

3 మల్దాది రామకృష్ణళాన్త్రిగారి “అర్ధనారి” (జనవరి 21) 

4. చందగారి “వెన్నెల ఆశ్చర్యపోయింది” (జనవరి 28) 

5. దాశరథి రంగాదార్యగారి “విలువల వలువలు” (ఫీబవరి 4) 

6. పురాణం సుబహ్మణ్యశర్మగారి “అడ విమొక్క_” (ఫి బవరి 11) 

7. సౌరీస్‌గారి “స్మృతి” (ఫ్మిబవరి 18) 

8. మునిపల్లి రాజుగారి “బిచ్చగాళ్ళ జండా” (ఫిబివరి 25) 

9. తురగా జానకీరాణిగారి “మనసులోని బొమ్మ" (మార్చి 4) 

10 హీరాలాల్‌గారి ఆనువాధ కథ “బతకడం ముఖ్యం” (మార్చి 11) 

11. మాగోఖలేగారి “స్మరణ” (మార్చి 18) 

12. కరుణకుమార “రికువాలా” (ఎ పిల్‌ 8) 

13 కప్పగంతుల సత్యనారాయణగారి “తెల్లవారరూము పాఠాలు” 
(ఏపిల్‌ 22) 

14. గంధం యాజ్ఞవల్క్బశర్మగారి “ఇన్వెస్టిగేషన్‌” (మే 13) 


1994 కథా సమీక్ష 99 


15. _ భమిడిపాటి కామేశ్వరరావుగారి “మడత పేచి” (మే 27) 
16. నార్హ చిరంజీవిగారి “పగిలిన వచ్చి కుండలు” (జూన్‌ 3) 
17. శ్రీపాద సుబహ్మణ్యళాన్తిగారి “గులాబీ ఆ త్రరు" (జూన్‌ 17) 
18 అచంట జానకీరాంగారి “సత్యభామ” (జూన్‌ 24) 
19. ముళ్ళపూడి వెంక టరమణగారి “కానుక” (జులై శ్రే 
20. కొడవటిగంటి గుటుంబరావుగారి “పార్వతీ పరిణయం" (జులై 15) 
21. నార్ధ చిరంజీవిగారి “మ్మరినీడా మల్లెతీగా” (జులై 22) 
22. తూలికా భూషణ్‌గారి “లచ్చి తల్లి" (జులై 29) 
23. తెన్నేటి సూరిగారి “భారతి” (ఆగస్టు 12) 
24, డి, వెంక టామయ్యగారి “ఒక మరణం.ఓక చాపు” (ఆగస్టు 26) 
25. శ్రీరంగం నారాయణబాబుగారి “ఎ రబుష్‌ కోటు” (సెపైంబరు 2/9) 
26. సోమంచి యజ్ఞన్నళాస్త్రిగారి “నిత్యానందంగారి విలాసయా త” 
(నె పైంబరు 23) 

27. భమిడిపాటి రామగోపాలంగారి “బాకీ.జమా” (నెపైంబరు 30) 
28. నగ్నముని “సిమెంటు సంతతి” (అక్టోబరు 7) 
29. చలంగారి “కళ్యాణి” (అక్హోబరు 21, 28 నవంబరు శ) 
30. విశ్వనాథ సత్యనారాయణ గారి “పిరవల్లడు” (సవంబరు 18, 25) 
31 కాళీపట్నం రామారావుగారి “హింస” (డిసెంబరు 3/16, 23) 
32. వూసపాటి కృష్ణంరాజుగారి “రెండు బంట్లు పోయాయి” 

(డి నెంబరు 30, 94 జనవరి 6) 


ఇటువంటి గొప్ప కథల గురించి యిప్పుడు వ్యాఖ్యానించవలసిన పని 
లేదు. అయితే యింత మంచి కథలను . అయోమయంలో, వేలంవెరిలో కొట్టు 
మిట్టాడుతున్న ఈనాటి పాఠకులకు అందివ్వడం నిజంగా సాహసం! పతిక 
వారిది సాహసం! పాఠకులకు అనుభవం. ఇటువంటి మేలి రతనాల మాలగా 
గుచ్చి యిచ్చిన చావా శివకోటి నిజంగా అభినంద నీయుడు. ఎడారిలో ఒయాసిస్సు 
లాగా ఈ కథలు మిగతా కథల మధ్య కొట్టవచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఇటు 
వంటి గొప్ప కథలను సృష్టించిన తెలుగు సాహిత్యానికి ఎందుకు “ఈవారం" 


100 1994 కథా సమీక్ష 


సరసన వుండిపోయే పరిస్థితి దాపురించిందని నిర్వేదం కల్గుతుంది. ఇంత గొప్ప 
కథలు గతంలో వున్నాయని భుజం తట్టి నిలుస్తున్నాయి. అయితే హీరాలాల్‌ 
గారి “బతకడం ముఖ్యం” వంటి కథను యిందులో ఎందుకు చేర్చారో అర్థం 
కావడం లేదు. ఆ రచయిత మరో మంచి కథను యిచ్చివుంటే (ఈయన కథ 
లను రంగాచార్య అనువాదం చేశారని శివకోటిగారు చెప్పారు.) బావుండేది. 
ఒక చార్మితక సంఘటననూ, దృళ్యాన్ని, ఉద్వేగాన్ని చెప్పవచ్చుగానీ, ఎందుకో 
యిది మిగితావాటిమధ్య యిమడలేకపోయింది. అయితే ఈ కథలు మిగతా 
కథలమధ్య ఒక మలయ కొరుమాతం, ఆలోచనా కెరటం! ఈనాటి కథల 
మధ్య ఈ కథలు కొంచెం నిడివి కల్గివున్నాయివి, చదవడం నిజంగా ఒక 
“స్మృతి” ఒక “స్వర్గం” ఒక 'కానుక” ఒక “గులాబి అత్తరు”! 

మొత్తం యాబై సంచికల్లో (పచురింపబడ్డ కథల్లో కథలని, మంచి 
కథలని గుర్తుంచుకోదగ్గవి, హాస్యకథలు, మంచి హాస్యకథలని గుర్తుంచుకోదగ్గవి 
దాదాపు పాతిక వుంటాయని ఈ వ్యాఖ్యాత అభి పాయం. పొట్టులో దాగిపోయిన 
ధాన్గంలాగా మరికొన్ని మంచి కథలు నా దృష్టినుంచి జారిపోయి వుండవచ్చు. 
ఈ పాతిక కథల్లోనూ మంచి వస్తువూ, మంచి భాష. ౭ లి, కథనం పుష్కలంగా 
వుందని గాదు ఆరం. సాపేక్షికంగా, కొంత ఉదారంగా ఆలోచించి _ భాష, 
శైలి, కధనం, వస్తువు _ వీటిలో అన్నిగానీ, కొన్నిగానీ చవివించే గుణంతో 
పొటు వుంటే వాటిని గణించడం జరిగింది. 


అతిథి (బాలామణి ఫి బవరి 11) : ఇంట్లో ఆడబిడ్డగా "పెరిగినపుడు 
తల్రిదర్శడులు చూసే రోరణీ; పెళ్ళి అయ్యి ఒకింటి కోడలుగా పుట్టింటికి వస్తే, 
తల్లిదండులు చూసే ధోరణికి గల తారతమ్యం, సూక్ష్మ పరిశీలన ఈ కథానిక. 
పెళ్ళికానంతకాలం “ఆడపిల్ల అంటూ అసలు ఖాతరు చేయరు, అభి పాయాలు 
గౌరవించరు. అదే పెళ్ళయి ఆత్తింటి కోడలుగా వస్తే ఎక్కడలేని “అతిథి 
మర్యాదలు.” ఎందుకు ఈ తారతమ్యం? ఈ విషయాన్ని చక్కగా చెప్పారు 
రచయితి బాలామణి. "ఈ యింట్లో పుట్టి “పెరిగిన పరాయిదాన్ని. ఇంటికే 
అతిధిని. .." అని చక్కగా స్త్రీవాద మనోభావాల్ని వ్య క్రీకరించారు రచయితతి. 
“నాకు పుట్టిన కూతురు పుట్టింట్లో అతిథిగా పెరగ కూడదం టే ముందుగా నేను 
నాలో వున్న ఆత్మన్యూనతను తగ్గించుకోవాలి. ఆత్మ విశ్వాసంతో ముందుకు 
అడుగు వేయాలి.” ఆంటూ చక్కగా ముగించారు. 


1994 కథా సమీక్ష 101 


హృదయదానం (ఒరియా మూలం : హృషీ కేశ పాండా; ఆంగ్ల 
అనువాద: ౦రాజు సమత; తెలుగు అనువాదం: టంకశాల అశోక్‌ )మార్చి 25,94. 
ఈ కథ వాస్తవానికి అనువాద కథ ఆయినా అసలు అనువాద కథ అనిపించదు 
ఆర్థితవుంది. హృదయాన్ని కదిలిస్తుంది... ఒకానొక సంఘటన ఓ సుమనుస్కు 
రాలైన పడతి ఎడదమీటితే జ్ఞాపకాల తెక్ళుర ఉప్పెనై ఊపితే కలిగినదే ఈ 
హృదయగానం. అందుకే ముగింపు వాక్యాలు చూడండి” మోటారుబోటు 
అశాంతితో అలలపై ఊగిసలాడుతూనే ఉన్నదింకా. ఎక్కడికో, తెలియని 
సుదూరాలకు వెళ్ళిపోవాలని తపిస్తున్న ట్లున్నది. కానీ పీలుపడనివ్యటం లేదు: 
స్వేచ్చ సాధ్యమయేట్లు లేదు. “అద్భుతమైన స్పందనకు ఆశరరూపం ఈ 
కథ. ఈ కథ చదవడం ఒక అనుభూతి. ఇంత చక్కగా తెలుగు చేసిన అశోక్‌ 
అభినంద సీయుడు”” 


ఒకింత | పేమకోసం (చుప్పలి రవిశంకర్‌ మే 27) చక్కటి భాష, 
శెలి, భావన యిందులో ద్యోతకమషుతాయి. “*నేస్తం.... సంతోష, విషాదాల 
సరిహద్దురేఖతో టపటపా కొట్టుకుంటున్నా మన మధురోహల మనసు పుటల్లో... 
నీ ఆలోచనా పంక్తులు అక్షరాలవుతున్న వేళ....'” అంటూ ఉ త్రరంలో మొదలయ్యే 
కథ రమ్యంగావుంది. “కళాకారులెవ్యరూ అందం సక మంగా లేకుంటే తట్టుకో 
లేరు'' అని భావించే వారిరువురూ “మనం |ఫెండ్స్‌గానే వుండిపోదాం, రుచిచూడ 
గలిగితే స్నేహంలోవుండే మాధుర్యం మరెందులోనూ వుండదు. నేన్కెడో చది 
వాను (పతి కలయికా విడిపోవడానికి నాందేనని, ఈ వాక్యాన్ని మనం అబద్ధం 
అని నిర్ణయించుకోవడమే కథా వస్తువు. 


మనసుగంధం (రాంపా, జూలై 1) కథలో ఆర్డరిత వుంది. బాగా 
చదివించి, అరాంతరంగా ముగుస్తుంది. బజారులో మిటాయిలు అమ్మే అన్న 
గురించి అలోచించి, స్పందించిన రచయిత అనుభవమే ఈ కథ, అయితే ముగింపు 
మరీ సీనిమాటిక్‌గా వుంది. రచయిత యింకొంచెం జఉాగత్త లీసుకొనుంటే 


కథ బావుండేది. 


దిగంతాల కొసన జీవితం (డా॥ పీ, ఏ. రమణ, ఆగస్టు 12) : పెద్ద 
కథగా (వచురింపబడింది ఈ కథ. యిది మంచి కథే అవుతుంది. 


102 1994 కథా సమీక్ష 


తోడుకోసం (అమర పు విష్ణు పియ, డిసెంబరు 30) | భార్యను 
పోగొట్టుకుని పిలలమధ్య ఆనందంగా _పేమగా వుండ లేని వృద్దుని వ్యధ ఈ కథ. 
టబ ౧ ధి 


ఈ కథలన్నింటిలో సెంటిమెంటు |పధానంగా వుండి మంచి భాషతో 
వున్నాయి (సా పేషకంగా). (వయోజనం కొలబద్ధగా తీసుకుంటే ఈ సంఖ్య 
యింకా పలుచన అవుతుంది, 


మంచి కథలకన్నా సంఖ్యలో ఎక్కువగా కనిపించేవి హాస్య కథలు. 
మంచి హాస్యకథలే యివి. ఇవి దాదాపు ఐదు అటు తర్వాత 10 ఎపీసోడ్డుగా 
నడిచిన చొక్కాపు వెంకటరమణ గారి వికమార్కుని వస్కి కథలు. 


సీశాపతీ “వర్సెస్‌” టీవీ (మున్నా శ్రీనివాస్‌, మార్చి 18) * మంచి 
స్పార్కుతో రాయబడిన సెటైర్‌. ఈనాటి టీవీ వ్యససం వల్ల దాపురిస్తున్న 
దౌర్భాగ్యం ఎంత దారుణంగా వుందో హాస్య స్పోరకంగా చెప్పారు రచయిత. 
భార్యాపిల్లలు పిచ్చిగా టివీ చూస్తే “హీరోకి ఫామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ 
అవసరం లేకుండా పోయింది. ఆదీ కథ. ఇల స్టేషన్‌ కూడా చాలా బాగుంది. 


కై లాసంలో..కా సేపు! (వందవాశి కాత్యాయని.__ఏ పిల్‌ 8) ఈ మధ్య 
కాలంలో (పవేశించిన షేర్లు పిచ్చి అంతస్ఫూతంగా రూపొందించినది ఈ కథ. 
ఉగాది పచ్చడి ఎవరూ (తాగటానికి ముందుకు రాకపోతే తెనాలి రామలింగగారు 
యిలా [పకటించారు “వేప చేదుని [తాగని వారందరూ కుమారస్వామి, గణ 
వతుల వద్దనున్న XYZ కంపెని షేర్లు 100 చొప్పున కొనాలి" అనగానే 
అందరూ గడగడ తాగారు ఆ చేదును. అదీ హాస్యగాధ. 


పాపం | పేశకులు (మహర్షి, మే 13) ఇదికూడా టీవీ మీద రాసిన 
హాస్యకథ. “సీతాపతి V8 టీవీ” టివీ వ్యసనం మీద రాయబడితే ఈ కథ దూర 
దర్శన్‌లో [పోగాంలు ఎలా తయారు అవుతాయో హాస్యంగా రాయబడింది. 
ఆతిళయోక్తుల మోతాదు మించినా హాస్యకథ అని సర్దుకోవాలి. 


వెన్నుపోటు (అల్లూరి గౌరీలక్ష్మి, జూన్‌ 17) మంచి హాస్యకథ, 
స్పార్కువున్న రచయ్యితి. 


1994 కథా సమీక్ష 103 


క ర్రవ్యం (గుజ్జుల వెంకట కృష్ణారెడ్డి, జులై 22) కూడా చక్కటి 
హాస్యకథ. 


వికమార్కుని విస్కీ కథలు (చొక్కాపు వెంకటరమణ) మిగతా 
హాస్యకథలన్నీ ఒక ఎత్తు. ఈ పది ఎపిసోడ్డ సీరీస్‌ ఒక ఎత్తు. చాలా 
బాగా (వాయబడ్డ కథలు, కథంతా చమత్కారం తాండవిస్తుంది. కథలెంత 
చమత్కా.రంగా వున్నాయో ఆ కథల పేర్లు చెబుతాయి చూడండి _ తాగుడు 
కూతలు, మందుచూపు, బీరబలుడు, వెన్‌ “వీర్‌”, విస్కీమే సవాల్‌, మందు 
భాగ్యుడు, మందు మార్జాలం, [దవం.ఉపదవం, బాటిల్‌ ఫీల్డ్‌, గ్లాస్‌ మేట్స్‌, 
చుక్క భజన _ యిలా సాగుతాయి చాలా అద్భుతంగా రాశారు. మంచి రీడ 
బిలిటీ వుంది. 


ఇంతవరకు చేసినదంతా ఒక రక మైన పరిశీలన, అయితే, కొన్ని 
అంశాలు అసలు సాధారణ సూ తీకరణలకు లొంగవు. వాటిని విడిగా పేర్కొ 
నాలి ఆటువంటి అంశాలను తేదీ [కమంలో పరశీలిస్తాను. 


జనవరి 7 వ తేదీ సంచికలో ఐదు కథల్లో, మూడు అతిసాధారణ కథా 
వన్తువు గల్లిన కథ ఆనబడని కథలు. 'మేకవన్నె పులి” కథ అయితే, తెలుగు 
సినిమాలు చూని రాసినట్టుంది. ఇక “ఈ వారంి కథలు. వీటికి తలా, తోక 
వుండదు. బాయ్‌ మీట్స్‌ గర్డ్‌ అని (పేమను అన్నట్టుగా “ఆడ మీట్స్‌ మగ 
అన్న రీతిలో పశుపాయంగా వున్నాయి. 


ఇక బుచ్చిబాబుగారి “తననీ గురించిన నిజం' కథానిక (వచురణ గురించి 
ఒక మాట. కథ వేశారు. కథా రచయిత రేఖాచి,తం వేళారు. కథా రచయితను 
పరిచయం చేళారు. కథలోని కొన్ని వాక్యాలను హైలెట్‌ చేశారు, 


తర్వాత ఉప్పునూతల నర సింహారెడ్డిగారి 'రావుగారింట్లో విందు” 
ఎందుకు రాశారో రచయితగారు! శ్రీధర శ్రీరామకృష్ణ గారి “చిరునవ్వుల వెల 
ఎంత?” అనే కథలో మంచి భాష, మంచి ఇెలి వుంది. అయితే నేటి అనారోగ్య 
కథల (పలోభంలో పడి రచయిత చివర్లో శృంగారం పులిమి అభాసు 
పాలయ్యాడు. ఇటువంటి రచయితలు ఒకసారి తమతోతామే ఆలోచించుకోవాలి. 


104 1994 కథా సమీక్ష 


“పాడులోకం. పాడు మనుషులు” (బలివాడకాండారావుగారిది) చదువు విలువ 
అద్భుతంగా తెలిపే గొప్ప కథ. 


జనవరి 21 సంచికలో చావా శివకోటిగారు 'గురుదేవోభవి అనేది కథ 
అంటూ (పచురించారు. రచయిత కున్న విశేష పరిజ్ఞానం యిందులో బాగా కన 
బడటం కాకుండా, “యింకా చెప్పాలి” అనే ఉపన్యాస ధోరణి సృజనాత్మకతను 
పూర్తిగా భోంచేసి వ్యాసం చేశారు ఇది ఒక టే గాదు “మేం ఎవరం” అనే పెద్ద 
కథ సెతం ఇంతే. 


ఆదే సంచికలో వేసిన “మత్తు, చిత్తు, గమ్మత్తు" గుజ్జుల వెంకట 
కృష్ణారావుగారి కథావస్తువు మామూలు దైనాశైలి, స్పార్కు. వుంది. రచయిత 
ఇంకా బాగా రాయగలడు. ఈ సంచికలోని “అర్జనారి' మల్లాదిగారి హాస్య 
చతురత, మాటవిరుపు, వెటకారానికి (పతీక, 


జనవరి 28 సంచికలో “లవ్‌స్టోరీ! అనే శీర్షికలో (ప్రచురించిన గండేటి 
రాంబాబుగారి 'మలుపు' కథానిక బాగా ఉంది. విదేశీ వాతావరణంలో రాసింది. 
ఎందుకు లవ్‌స్టోరీ అన్నారో ఆర్థం కావడంలేదు మరి సూర్యగారి “పియని 
[వయాణం” కథలో మంచి భాష, కథనం వున్నాయి. మన్నెం శారద వంటివారు 
“జీవితానికి మరోవై పు” లాంటి కథలు ఎందుకు రాయాలో ఒకసారి నిజాయితీగా 
ఆలోచించుకోవాలి. ఈ కథలో మగాడు కాకపోయిన మగాళ్ళు లోకం చేసిన 
మోసమే! అలాగే “ముత్యాలు పగడాలు'లో చందగారి “వన్నెల ఆశ్చర్య 
ఫోయింది'లో కూడా మగాడి మోసమే! అయితే ఎంత లేడా కథానిర్మాణంలో! 


ఫీబవరి శ సంచికలో “మహార్షిగారి పుష్కరిణి' బావుంది. రంగా 
చార్యగారి “విలువల వలువలు" మొదటిసారి చదివితే కదిలించివేస్తుంది. 


ఫ్మిబవరి 11 సంచికలోని 'అతిథి కధ గురించి అపుడే ముచ్చటించు 
కుంటున్నాం. పురాణంగారి 'అడివిమొక-' రమణీయమైన కథ. తర్వాత 
18 ఫ్మిబవరి సంచికలో సౌరీస్‌గారి “స్మృతి చాలా సున్నితంగా, గొప్పగా 
వుంది. కట్టా రాంబాబుగారి 'తెలుగురేఖ' కుటుంబ నియంతణ కథ. ముగింపు 
"పేలవంగా లేకుండా వుండి వుంటే బావుండేది. కాలువ మల్టయ్యగారి తెలంగాణా 
మాండలిక కథ “ఎంగిలి చేత్తో బావుంది. , 


1994 కథా సమీక్ష 105 


రంకిరెడ్డి చంద శేఖర్‌ “'థిరిర హేమంఠం,'' మొదటి సగం చాలా 
మంచిభాష, శైలి కల్లివుండి, చివరకు “ఈవారం” బైపుకు జారిపోవడం చాలా 
బాధాకర విషయం. (ప్రయత్ని స్తే బాగా రాయగలడు ఈ రచయిత. 


మార్చి 4 సంచికలో కూడా తురగా జానకీరాణి గారి ముత్యాలు పగడాలు 
కథ మినహా ఏ కథా బాగా లేదు. 


ఏపిల్‌ 22 సంచికలో అగస్త్య [పగడ హేమలతగారి 'దొంగ' కథానిక 
పర్యాలేదు. బాబాలు, అంజనాలు మొదలైన విషయాలను తీ వంగా ఖండించి 
కథ రాశారు. అలాగే శివకోటిగారి 'రతాలు’ కథ సాధారణంగా వుంది. 


మే 6 సంచికలోని ఏర్వరి గిరీథగారి “ఆఖరి ఘట్టంలో చక్కని సందేశ 
ముంది. ఎస్‌. డి. వి అజీజ్‌ గారు కొన్ని సంచికల్లో చార్మితక గాథలు రాశారు. 
“తెరతెరచి చూస్తే_''లో “కొంతమంది సాహిత్య చరితకారుల సంకుచితత్వం , 
సమ్మగ పరిశీలనాలోపం” వల్ల రాజశేఖర చరిత మొదటి నవల అని |పచార 
మైందని రాళారు. 


మే 20 వ సంచికలో ఆఫీసరు గారి కారు (రచయిత సౌమ్య). “నల్పంచు 
తెల్లవోణి' (రచయిత సీ, హెచ్‌, సత్యనారాయణ) కథల్లో స్పార్క్‌ వుంది. 
రచయితలు (యత్ని స్తే బాగా రాయగలరు. 


జూన్‌ 3 వ తేదీ సంచికలో మిగతా అన్ని కథలతోపాటు 'డాక్టర్‌' ఆనే 
ఓ హెనీ కథ (అనువాదం పీ, రవీంద్రనాథ్‌) వేశారు. తర్వాత సంచికల్లో 
ఒకటి, రెండు వేళారు, 


జూలై 1 ప తేరీ సంచికలో నుంచి జ్వాలాముఖి గారి “పాదరాబాధలు' 
(పచురింపబడినాయి. “కూలే కలలు చేసే బోధలు/పోరే ఆశలు పలికే వీధులు / 
కలువని పేదలు.... కలిసే యోధలు /కలియబడే గాధలు, హైదరాబాధలు” 
నగర జీవితానికి ఈ కథలు చిన్న చిన్న పతిబింబాలు. 


జూలై 15 సంచికలో కోరుకొండ సత్యానంద్‌ ఈ వారం కథ 
“ఇతడు _ ఆమె. ఆయన రాళారు. ఇందులో శృంగారం లేకపోయినా సత్యా 


106 1904 కథా సమీక్ష 


నంద్‌ వంటి రచయితలు యిటువంటి కథలు ఎందుకు రాయాలి? ఇదే సంచిక 
నుంచి చొక్కాపు వెంకటరమణగారి వ్మికమార్కుడి విస్కీ కథలు మొద 
లయ్యాయి. 29వ తేదీ సంచికలోని టి. వి. పద్మావతిగారి 'మౌనగీతం' 
బావుంది. 


'నెప్రెంబరు 2/9 సంచికలో చేతనబొట్ట శ్యాంశాబు గారి “ఏ కులము 
సీదం టే” గుడ్డిలో మెల్ల. 16 వ తేదీ సంచికలోని కిరణ్మయిగారి సన్మానం" 
కథలో ఈ వారం చెపు కథల గురించి ఓ వ్యాఖ్యానం వుంది చూడండి. “ఈ 
శృంగార దృళ్యాలు చూచి, పుస్తకాల్లో వస్తున్న శృంగారభరిత కథలు చదివి 
విర క్రిపుట్టిపోయింది అది చాలు కుటుంబ సంక్షేమాన్ని అమలు జరపడానికి....” 


అన్ని సంచికల్లోనూ కొట్టవచ్చినట్టు కనబడిన కథల్లోని విషయాలు 
రాయడం జరిగింది 


మయూరితో కూడా సంవత్సరం చివరికి వచ్చేసరికి కొద్ది కొద్దిగా మార్పు 
కనిపిస్తోంది. ఆరోగ్యకర మైన మార్పు కాబట్టి ఆహ్వానిద్దాం, 


ఏదిఏమైనా యిప్పుడు మంచికథలు అవసరమని గు ర్రించారు, వ్యాపార 
ప్మతికలు కూడా ఏటిని నిరాదరించటానికి వీలులేని పరిస్థితి వచ్చింది గతంలోని 
గొప్ప కథలని మనం పేర్కొంటున్న ఎన్నో కథలమధ్య అవి మ్మాతం మిగిలా 
యని గుర్తుంచుకోవాలి. ధోరణిబట్టి పతికలూ, పతిక లబట్టి రచయితలూ, 
రచయిత లబట్టి కథలూ తయారవుతాయి. రచయితలు కూడా రాయాలనే 
ఉత్సాహానికి అడ్డుకట్ట వేసి; ఆలోచనను జోడించాలి; కథాశిల్పం, శైలి, భాష 
గురించి [పయత్నించాలి. మరి షృతికలు కూడా మరింత జాగ త్తలో వడబోస్తే 
మంచి కథలు తప్పకుండా లభ్యమవుతాయి. * 


స్వాతి సపరివారపత్రిక 


స్వాతి సపరివార ప్మతిక! 


తెలుగు పతికారంగంలో కనీవినీ ఎరుగని, ఎన్నడూ ఊహించని 
వార్తను నిజంచేసి చూపిన అనన్యసామాన్యమైన సర్క్యులేషన్‌ _ 2,66,000 
కాపీలు _ సాధించిన పత్రిక! కనుక, ఈ ప్యతికలో వచ్చే కథల పభావం 
పాఠకుల, మీద ఇతర ప్మ్యతికల మీద కూడా బాగా వుంటుంది. 


1994 లో స్వాతి వారపషతికలో వచ్చిన కథల సమీ్షలో ముందుగా 
చెప్పుకోవాల్సింది _ చిన్నకథకి _ ఒక పేజీ కథకి -స్వాతి ఇస్తున్న (ప్రోత్సాహాన్ని 
గురించి. చిన్నకథలో వస్తువుని సంపూర్ణంగా విస్తరించలేమనీ, ఇతివృతానికి 
Justice చేయలేమనీ, పాలకి ర క్రమాంసాలు కూర్చులేమనీ _ వాపోతూ 
కథని పేజీలు పేజీలు సాగదీయడం ఆవశ్యకమంటూ చాలామంది కథకులు, 
విమర్శకులూ ఇవాళ “ఘోష పెడ్తున్నారు. వీరికి సమాధానం - స్వాతిలో వస్తున్న 
చిన్నకథలు. '*వాక్యం రసాత్మకం కావ్యం” లాగానే, తాము తీసుకున్న వస్తు 
వుని బహుచమత్కృతితో నేర్చరితనంతో చిన్నకథగా మలుస్తున్న రచయితలకు 
అభినందనలు చెప్పాలి. అలాగే, అలనాటి తెలుగుస్వతంత 'స్కెచ్‌"కి కల్పిం 
చిన ప్రత్యేక స్థానంలా ఈనాడు స్వాతి ఈ చిన్నకథల్ని _పోత్సహిస్తోంది. కానీ, 
ఇవ స్కెచ్‌లు కావు; చిన్నకథలే! 


'94 లో వచ్చిన కొన్ని మంచి చిన్నకథల్ని పరామర్శిద్ధాం. కుటుంబంలో 
తల్లిదండ్రుల పరిస్థితి, పిల్లలో దూరమౌతున్న ఆనురాగబంధాలు _ ఇతివృత్తం. 
చాలమంది కథకుల్ని ఆకర్షిస్తోంది. పెద్దలు కొందరు పెద్ద పెద్ద కథలు వాసి, 
ఘనకీర్తిని పొందారు. వాటికి ఏ మ్మాతమూ తీసిపోని మంచి కథని ఒక్క పేజీలో 
రాశారు. పినిశెట్టి శ్రీనివాసరావు. కథ పేరు 'వీడోలు.' ఇందులో కోడలు 
అత్తామామా తన దగ్గర వుండాలని వచ్చిన నెలరోజులూ తన అమ్మానాన్న ఇంట్లో 


108 1994 కథాసమీక్ష 


గడిపి (ఏదో సాకుతో) వళ్ళు తిరిగివెళ్ళే రోజున వచ్చి వారి ఆరోగ్యం గురించి 
హెచ్చరికలు చేస్తుంది! మనుషులతో ఆవసరాలు తీరితే, వారెలా భారం అవుతారో 
అర్థమౌతుంది. కథ సరళంగా సాగింది శై లి సహజగంనీరంగా వుంది. “అవసరం 
తీరాక గౌరవంగా నిష)-9మించడ మే మంచిది _ ఇంటినుంచై నా, ఈ దేహం 
నుంచైనా” అనే వాక్యంతో కథ ముగుస్తుంది! పాఠకునిలో రసస్పందన కలిగించ 
డానికి పాతిక పేజీలు రాయనక్కర్రేదని గుర్తుచేస్తుందీ చిన్న కథ. 


వల్లూరు శివ “సాద్‌ - “సంక్షేమం” _ కంపెనీ యాజమాన్యం ఆదాయాన్ని 
ఒక పరిమితిలో చూపింది పన్నుబారి నుండీ తప్పించుకోవడానికి అవలంబించే 
తప్పుడు పనులమీద చక్కని చురక! 


అంబుజా భూషణ్‌ _ 'రాతి మనుషులు” కథలో వస్తువు కొ త్తది. ఇల్లు 
కడుతుండగా కూలీల్లో ఒకడుగా _ ఆ ఇంట్లో అంగుళమంగుళమూ తిరిగి, ఆ 
గదికొక రూపాన్నిచ్చిన (పభాకర్‌ _ ఆ యింటి గృహ్మపవేశంరోజున - ఉత్సా 
వంగా, ఉద్వేగంతో - గదినీ, ఇంటినీ వూర్రిరూపంలో చూసి ఉరక లువేస్తుం టే, 
దొంగ అని నాలుగు తగిలిస్తారు, ఇంటి యజమానులు! 


“శివుని పరవశం' కథని జయంతి వెంకటరమణ రాశారు. టైలర్‌ 
దగ్గరికి పిల్చుకుపోయి చొక్కా లాగూ అది పట్టి నె, తనకు అవి దక్కుతాయని 
ఎంతో ఆశపడిన శివుడికి నిరాశ మిగిలింది. తనంత కొడుకు ఆయనకున్నాడనీ, 
అతనికోసమే తన ఆది తీసుకున్నాడనీ తెలుస్తుంది చివరికి, సున్నితమైన 
విషయం! 


గుబ్బల సత్యనారాయణమూ ర్రీ - “మృగాలు” అనే కథ వచ్చింది. 
కొండ వేవర వంటి ఆడిఏమనిషి, అతని భార్య బస్సు (ప్రయాణంలో ఎలా మోస 
పోతూ వుంటారో చెప్తాడు. చివరికి పదినోటుకి చిల్లర ఇవ్వకుండా ఇచ్చేళానని 
బుకాయిస్తాడు, కండక్టర్‌ కూడా, చివరికి “నేను' (కథ చెప్పిన పాత) పూనుకుని 
దబాయిస్తే వారిచిల్దర వారికి అందుతుంది. ఈ సమాజంలో విచ్చలవిడిగా తిరుగు 
తున్న మృగాల బారిన పడకుండా జ్మాగత్తగా మసలమని వారిని హెచ్చ 
రించడంతో కథ పూర్తవుతుంది. కథకొక వాతావరణాన్ని కల్పించి, దాన్ని 


1994 కథా సమీక్ష 109 


పరిపుష్షిగా చే చేయాలన్నా... పేజీలు "పేజీలు రాయజ్ఞిర్లేదని ఈ కథ చదివితే 
తెలుసుంది. 


బులుసు వెంక టిశ్వర్డు క్రీ కొమ్మ పూసీంది” చిన్న కథలో పెద్ద సందేశం 
వుంది. బండిమీద బజ్జీల దుకాణాన్ని నడిపి బతుకీడ్చే నారాయణ భార్య _ 
పెళ్ళయిన రెండవ రోజునే భ ర్రతోపాటూ, బండితోపాటు తాను బయలేరు 


తుంది. నారాయణ వారి స్తే ఆమె అంటుంది _ 'ఇంట్లో తిని కూర్చోవటానికి నేనే 
మైన లక్షాధికారి భార్యనా, ఉద్యోగస్తుడి పెళ్లాన్నా? అమ్మా నాన్నలతో చిన్నప్ప 
ట్నుంచీ పనీ పాటా నేర్చుకున్న దాన్ని” ఆని, మరో మాటా అంటుంది, “మీరేం 
చెప్పినా వింటాను కానీ, సుఖం పేరుతో నన్ను సోషరిని మాతం చేయకండి" 
అని. ఆర్థిక సమస్యల పళ్ళ చ|కంలో నుగ్గు నూదం అవుతున్న జనజీవనం . 
మహిళల్ని ఇలాంటి నిర్ణయాలకి (ప్రోది చేయడం _ సహజపరిణామమే గదా! 


“ఆంద మైన నిర్జివం' అని శ్రీ లతా శ్రీనివాస్‌ ఒక కథ రాశారు. బిజీ 
లైఫ్‌లో అసలైన పావురాన్ని పెంచడం కష్టమై పోయిందని, వోండీ |క్రాఫ్ట్‌లో 
పనిచే సే (ఫెండ్‌ ఇత ఆ పావురాన్ని 'లైఫ్‌ లైక్‌ బర్జ్‌ 'గా చేయించి బెడ్‌రూమ్‌లో 
గోడకి ఆందంగా తగిలించుకోవడం ఈ కథ. “అన్‌రొటీన్‌' కథా వనువు తీసు 
కుని చక్కగా చెప్పిన కథ! న్డ్‌ 


“నాన్నా! ఆమ్మను వదీలెయ్‌' అని అరవేటి శ్రీనివాసులు రానీన చాలా 
మంచి వ్యంగ కథానిక కూడా చిన్న దే! ఇదె రిజర్వేషన్‌ విధానం మీద నికిత 
మైన చురక. అయ్యేయస్‌ అధికారి కొడుకు తగకు కోటాలో ఉద్యోగం రావాలనీ 
దానికోసం తల్లితం డీ విడిపోవాలనీ డిమాండ్‌ చేస్తాడు! 


ఆర వేటి శ్రీనివాసులే “తన దాకా వస్తే అని ఇంకో రచన చేశారు, 
ఇందులో ఒక రాజకీయ నాయకుడు . కొడుకు చదువుకి స్కూల్‌ లెవెల్‌ 
నుంచే నిచ్చెన పట్టుకుంటూ పుంటాడు. ఒక నైంటిస్ట్‌గా మరొకరి కాన్సర్‌ మందు 
ఫార్ములాని తన పేరుమీద విదేశాల్లో (ప్రసిద్ధి చెందించుకుంటాడు. తీరా 
త౦ికి కాన్సర్‌ వస్తే, కొడుకు మందు (వయోగిస్తాడని తెలి సేసరికి 'వద్దవద్దు' 
అని తలడిలిపోతాడు భయంతో!! [పతిభని బలవంతాన న్వంతం చేసుకుని 
తత లంటి ఇలాంటి పరిణామాలే మిగులుతాయి! 


110 1994 కథా సమీక్ష 


ఇక, చిన్న కథలుకాని స్వాతి కథలో _ వస్తు వైవిధ్యం ఎంతో కొటవచ్చి 
౧ ఆ ఆ ట 
నట్టు కనిపించింది. 


పెద్దిభొట్ల సుబ్బరామయ్య “బుజ్జమ్మ అదృష్టం; విశ్వనాథ గణపతి 
రావు 'కరెంట్‌ షాక్‌ '; నందమూరి లక్ష్మీపార్వతి ప్రయాణం వంటి కథలు 
బడుగుజీవుల బతుకుల్లోని విషాద పీచికల్ని చూపించాయి. క నక వల్లి “లాబిక్‌ *; 
మధురాంతకం రాజారాం ‘మెలిక; డా॥ రమేష్‌బాబు “బస్సులో సిటీ 
రొమాన్సు'; చందు సుబ్బారావు 'నై జం' వంటి కథల్లో మధ్యతరగతి మనుషుల 
బతుకుల్లో ని మాటకారితనం, లౌక్యం వంటి నీడల్ని చితించాయి. పేర్యారం 
రాములు 'మవోధినిష్క9మణం' మేధావినని చదివిన పుస్తకంలోని జ్ఞానాన్ని 
సందర్భరహితంగా వెల్లడి నే, ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేస్తుంది. 


డా॥ పరుచూరి రాజారాం “సత్యానికి పిచ్చెక్కింది” అనే మంచి కథ 
(వాళారు. అన్యాయాల్నీ, దగాదోపిడీల్ని భరిస్తూ, సహిస్తూ, మె త్తనివాళ్ళుగా 
తల వంచుకు వెళ్ళిపోతుంటే _ ఎందరు సత్యాలకైనా పిచ్చెక్కడమే ఖాయం! 
ఆలోచనీయమైన వస్తువు, కథనం! 


(పేమ ముదిరితే ఒక యెత్తు; ఆ _పేమని పదిమందీ తెలుసుకుని, తమని 
ఆధికులమని భావించాలని కోరుకుని, తిక్క_పనులు చేయడం మరో యెత్తు. 
భార్యాభర్తలు - తాము గొప్ప పేమికులమని, ఒకరికోసం ఒకరు ఎంతటి 
త్యాగానికైనా నిద్దమనీ చాటుకోవాలనే 'సూడో' అనురాగాన్నీ, అహంనీ చితి 
సుంది . 'పెజెం టేషన్‌” కథ, శ్రీవల్లీ రాధిక రాసింది. సున్నితమైన ఒక 
మ న ర్‌ 
మానసిక స్ధితికి అక్షరరూపం ఈ కథ! 


డా॥ ఇంటూరి వెంక టేశర రావు “ఎక్‌ స్టా నటీమణి వెంకాయమ్మ! 
కథలో ఆమె ఆత్మ నివేదనని చాలా పదునుగా, వ్యంగ్య వై భవంతో 
చెప్పారు. ఆమె 'నగ్న' నిజాల్ని ఎంతో చాతుర్యంతో బహిర్గతం చేశారు! 


వీదవారు అని తండి ఈసడించుకునే రోగున్నే తన స్పెసిమెన్స్‌గా 
వాడుకుని, పేరూ ప్రతిష్టా సంపాదించుకునే డాక్టర్‌ కథ “స్పెసిమెన్‌.: 


1994 కథా సమీక్ష 1 


రాసింది _ శీమంతా. కథావస్తు ఆవిష్కరణ చాకచక్యంగా నిర్వహించడం 
జరిగింది! 


“స్వాతి'కీ సరసమైన కథతో మంచి బంధం వుంది. అయితే ఈ 
సంవత్సరం “సరసమైన కథఠ' కాప్టన్‌ తీసేశారు. అయినా కథ (వచురించే 
విధానాన్ని బట్టి, పాఠకులు ఆ కథని ఐడింటిఫై చేసే (ప్రత్యేకత వచ్చేసింది. 
ఇలాంటి శృంగారకథల్లో చదివించే గుణంకల కథలు వచ్చినై. కృష్ణమూర్తి 
'సిగూపూబంతీ'; మల్లెమాల వేణుగోపాలరెడ్డి “శయనేషరంభా'; అలపర్తి 
రామకృష్ణ “పంచదారచిలక'; శివల జగన్నాథరావు 'రాగలహరి”; మాచిరాజు 
కామేశ్వరరావు 'కలివరం; పొట్టూరు సుబమణ్యం “ఆపదలో ఆడపిల్ల"; 
జంధ్యం వెంక టేష్‌బాబు "పందెం"; కొండా కుసుమకుమారి 'మగమహారాజు”; 
"పెనుమాక నాగేశ్వర రావు “కారీ [పయాగలేలనో'; టి. యస్‌. ఆర్‌. కె. గాంధి 
“తస్మాత్‌ జాగ త్ర"; టి. ఎస్‌. “వః కృష్ణమూర్తి “డ్యూటీ”, కొండా కుసుమ 
కుమారి “అమృత వర్ధిణి'; ప్యుటేవు రాఘవేంద రావు 'అనంగ హేలి, ఘంటా 
సుధాకర్‌ *ఇండియన్‌' ఇచ్చాపురపు రామచందం “పెంకితుమ్మెద' వంటి కథలు 
మానసికోల్తాసం కోసం హాయిగా చదువుకోవచ్చు. 


కాగా, సాంసారిక పణయంలోని ఒక చక్కటి పాయని తీసుకొని 
మంచి కథ రాశారు, గోపరాజు నాగేశ్వరరావు. కథ పేరే చక్కగా వుంది _ 
'మరకపడని డెరీ' భార్యని విడిచి అట్రై కాలం వుండలేని భర్త _ అందునా, 
వంట కూడా రాని భార్యని _ ఒంటరిదాన్ని ఒసీ చచ్చిపోతే ఎలా అని వగచడ౦. 
అదో విచితమైన సంభవం! 


ఆరోగ్య పరిరక్షణ, డ్రెటింగ్‌ గురించిన శద్ద, అంతకంచే _ “వరీ' _ ఈ 
మధ్య మనుమల్ని నిలకడగా వుండనీ యడంలేదు. ఆనేకమంది నిపుణులు చెప్పిన 
అన్ని నియమాలూ ఒక్కరే ఆచరణలో పెడితే, తిండి ఎక్కువై, ఉన్న 
వెయిట్‌ మోపంత ఎక్కువౌతుందనేది నిజమే మరి! ఈ నిజాన్ని సరదాగా 
చెప్పిన కథ *మా వారి డైటింగ్‌” _ పాలడుగు వెంక టేశ్వరరావు రాశారు, 


పర్యావరణ రక్షణ మీద కూడా జె. అచ్చిబాబు రాసిన “మొక్క.” కథ 
వచింది! 


112 1994 కథా సమీశ 


ఇంగ్లీష్‌ మీడియమ్‌ కాన్సెంట్ల కంటే, తెలుగు బడి తీసీపోదనే ధ్వనితో 
కోరుకొండ సత్యానంద్‌ “బడి” కథ రాశారు, ఇతివృత్తాన్ని చెప్పకయే చెప్పినట్టు 
చక్కని శిల్ప చితణ చేళారు రచయిత. మంచి కథ! 


మతకలహాలు (పధానాంశంగా జంధ్యం వెంక టేళ్‌ బాబు'అమ్మా! నాన్న 
తిరిగిరాడా?” అని మంచి కథ రాశారు. 


ఆర వేటి శ్రీనివాసులు fiCtion in realityని (పతిబింబిస్తూ - కాముని 
పున్నమినాడు శిల్పాలకి (పాణం రావడం గురించి వొక కథ రాశారు. కథ పేరు 
“కాముని పున్నమి.” 


కామెడీ కథలుకూడా మంచి సంఖ్యలోనే వచ్చాయి. సీట్రిల్లో కొచ్చర్గకోట 
వెంకట సుబ్బారావు *అసమ్మతి'; ఆకెళ్ళ శివ పసాద్‌ “బిజీ బిజీ! బాగున్నాయి. 


ఇంత వై విధ్యంవున్న వస్తువులతో స్వాతి కథలు చాలామంది పాఠకుల్ని 
అలరిస్తున్నాయి. ఆయితే కథనం గురంచి చెప్పుకోవాల్సి వస్తే - చాలా అసంతృప్తి 
కలుగుతుంది. కథాశిల్పం, 39, భాషా (పయోగాల్ని గురించిన నై పుణ్యంగానీ, 
నేర్పరితనంగానీ ఏ కథలోనూ అంతగా కనిపించవు. సరసమైన కథలపోటీలో 
బహుమతి పొందిన “అమృతవర్షిణి' (కొండా కుసుమకుమారి) కథనం ఒక్కటే 
కొంత సంతృ ప్తికర౦ంగా వుంది. న్‌ 


ఇండియా టుడే పక్ష షతిక 


మీగిలిన వ్యాసాల సంగతి అటుంచి, ఒక మంచి కథ చదువుకోవచ్చునన్న 
ఉద్దేశంతో “ఇండియా టుడే” షతికను కొనేవారు తెలుగు పాఠకుల్లో లేక 
పోలేదు మరొక విధంగా చెప్పాలంటే ఆ పతికకు కథానిక ఒక (_పత్యేకాకర్షణగా 
పరిణమించింది. “ఇండియా టుడే” కథావేదిక సు పసిద్ధ రచయితలకేగాక వరి 
మ్షవులైన యువ రచయితల కెందరికో చోటిచ్చింది. స్త్రీవాద కథల్ని _పచు 
రించింది. దళితుల కథల్ని వెలుగులోకి తెచ్చింది. 

(పత్యేక సంచికలను గూడా కలుపుకు. పే, “ఇండియా టుడే' సంవత్స 
రానికి దాదాపు 40 కథలు పనురిస్తోంది. ఈ కథల్ని పరిశీలించడంవల్ల తెలుగు 
కథానిక సాధించిన వస్తు వై ఏెధ్యంతో బాటు, శిల్పసరిణితి గూడా తెలియవస్తుంది. 
కథ బలమైన  పేరణనుంది వస్తోందా? కాక కథకోసమేనని కథ రాస్తున్నారా? 
పాఠకుని ఆమూల్యమైన కాలాన్ని సౌర్గకం చేయాలన్న దృష్షివుందా? లోపిం 
చిందా? వస్తువుకోసం సమాజాన్ని ప*శీలించే ఆస క్రీ, శిల్పంకోసం సాహిత్యాన్ని 
అధ్యయనం చెసే అనుర క్తి పెరిగిందా? తరిగిందా? ఇలా ఎన్నో పశ్నలకు 
సదు త్తరాలు లభిస్తాయి. 

అడగనివారిది పాపంగా నవలలు, కథలు, గల్పికలు రాని, [పతిఫలం 
యిసారా లేదా అన్న ఏచికిత్స లేకుండా దేశం పెకి గుప్పిస్తూ వచ్చిన మహాను 
భావులు కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకానొక సందర్భంలో “నేనిక 
కల్పనా సాహిత్యం Fiction) జోలికి వెళ్ళడం లేదు' అని (పక టించారు. 
కారణమేమిటని |పశ్నిస్తే “తెయిగు జవజీవనానికి దూరంగా మదరాసులో వుండి 
పోయాను గదా! సమకాలీన సమాజాన్ని ఎలా చ్మితించ గలను?' అన్నారు. 
ఆయితే మదరాసు నగఠ జీవనం (శ్రీ విరించిగారు కథలు రాయడానికి పతి 
బంధకం గావడం లేదు. లేదంటే ఆయన తన కథకు విశ్వమానవుణ్ణి ఎన్ను 
కుంటున్నారు. ఈ కథలు తెలగుదేశంలోనే జరగాలని లేడు _ ప్రపంచంలో 

[05.6 


114 1994 కథా సమీక్ష 


ఎక్కడైనా జరగొచ్చు. జయవర్గనం, కర్పూరలతిక అంటూ మనుషుల సేర్ణే 
గాదు, గగనానికి ఇలకు బవుదూరం, అంటూ కథల పేర్లు గూడా దాలా 
గమ్మత్తుగా పెడుతూ వుంటారు శాశ్వతమైన ఓ కంపెనీలో అకాళ్యతమైన ఓ 
పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యకి మనసులో తెల్చవారుజామున మూడుగ ౦టలప్పుడు 
పరచుకుంటూ విస్తరించిన ఆలోచనలు . వాటి పర్యవసానంగా ఒక్కింత కార్యా 
చరణ ._ ఇలా కథంతా చాలా చమత్కారంగా నడుస్తుంది. ఈయన కథలు 
మాననీక [పపంచానికి చెందినవి. మనసుకందీ అందని అనుభూతుల్ని గుప్పిట్లో 
బంధించాలని చూచేవి. మొత్తానికి విరించివారు వరించిన దారే వేరు! 


రాజకీయాల్లో (పసిద్ధలైనవాళ్ళు కొందరు సాహిత్యంలోనూ అభినివేశం 
కనబరచడం మనకు విదితమే, డాక్టర్‌ యం.వి. రమణారెడ్డిగారు ఈ జాబితా 
లోకి వస్తారు. ఆయన తన భావావిష్కరణ కోసం ఈనాటి మేటి సాహిత్య 
(ప్మకియ అయిన కథానిక ను ఆలంబనంగా స్వీకరించారు. “రాజకీయాల బురదను 
సాహిత్యగంగతో కడుక్కోవచ్చు'నని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు 
గూడా! ఇండియా టుడేలోనూ, ఆం|ధ|పభ వారషృతికలోను వారి కథలు 
వెలువడుతుంటాయి. |పస్తుత కథ “రెక్కమాను'లో నలభై యాభై యేళ్ళ రాజకీ 
యాల నేపథ్యంలోనుంచి మన (పభుత్వ కార్యాలయాల్లో 'ఫెళ్ళ కదలికను గురించి 
క్షుణ్ణంగా వివరించారు. రైలు పయాణం సాగాలంటే దారిపొడుగునా (పతి స్రేషను 
దగ్గరా రెక్కమాను వంగాల్సిందే! ఫైలు ఒకసీటు నుంచి మరొక సీటుకు కదలా 
లన్నా అలాంటిదేదో జరగాలి గదా! 


గాంధీగారి అడుగుజాడల్లో ఒక రాయలసీమ నివానీ (బాబాయి) తన 
సర్వస్వాన్నీ స్వాతంత్య పోరాటానికి అర్పించి, ఆశమంలో సన్యాసిలా జీవనం 
గడిపిన కథను రమణారెడ్డిగారు రాస్తే, ఆదే కాలంలో ఉ త్రరాంధానికి చెందిన 
ఆదర్శవంతుల వృత్తాంతాన్ని గురించి శ్రీపతిగారొక అద్భుతమైన కథను రచిం 
చారు. (సరస్వతమ్మగారితోట.) శ్రీపతిగారి కథలు చదువుతుంటే ఆయనకు 
మనుషులన్నా, (వదేశాలన్నా ఎంత యిష్టమో తెలిసిపోతుంది, పోల్చుకోగలిగితే 
ఈయన పాతల వెనుక ర క్రమాంసాల మనుషులు కనిపిస్తారు. పచ్చి వాస్తవి 
కతకు నిండైన కళారూపం సంతరించడంలో ఈయన తెలుగు కథ ఎల్లల్ని 
పెంచుకున్నారు. స్వాతం త్యానంతరం అచ్చమైన దేశభకులు తమ దృష్టిని 


1994 కథా సమీక్ష 115 


నిర్మాణ కార్యక్రమాలవై పు మళ్ళించారు. పాలనాధికారం |క్రమ| క్రమంగా స్వార్థ 
పరుల చేతుల్లోకి జారిపోయింది ధనార్జన, భోగలాలసత, పదవీకాండ, బంధు 
(పీతి, ఆశ్రిత పక్షపాతం, క్ముటలు కుతం్యతాలు బలినిపోయాయి. ఈ రెండో 
తెగకు చెందిన ఒక 'కుహనా రాజకీయ బంధితుడు' విశాఖపట్నం పరిసరాల్లో 
10 ఎకరాల |పభుత్యభూమిని కొ ర్పీకాడు, బాలని దానికి సరస్వతమ్మగారితోట 
పైకి ధ్యాస మళ్ళించాడు. ఆమెను సన్మానాల పలోళంలోకి లాగాలని శతవిధా 
లుగా పయత్నించిడు. అయితే ఆమె చివరిదాకా శిలాసదృళంగా నిలవగలిగింది. 
రాజకీయ బాధితులకిచ్చే ఉపకార వేతనాన్ని కేంద (పభుత్వం మంజూరుచేస్తే 
“నేను దేశం కోసం ఏమ్మాతమైనా సేవచేసి వుంటే అది |పతిఫలాన్ని ఆశించి 
మాతం కాదు' అంటూ బుషితుల్యులు, మహాకవి అయిన తుమ్మల సీతారామ 
మూ ర్రి చౌదరిగారు (తోసిపుచ్చేశారట! సరస్వతమ్మగారి కథ చదువుతుంటే 
అలాంటి త్యాగమూర్తుల వృత్తాంతాలెన్నో జ్ఞప్తికి వచ్చి, కళ్ళు చెమ్మగిల్లుతాయి. 


గడచిన యాభై యేళ్ళ కాలంలో ఉత్తర తెలంగాణా జీవితంలో పెద్ద 
మార్పును సమ్మగంగా చితించిన కథ 'ఆంబోతు, ఒక ప్పుడు ఆంబోతుల్లా 
విచ్చలవిడిగా, విశ్ళంఖలంగా విహరించిన భూస్వాములు పల్లెల్లో నివసీంచ లేని 
పరిస్థితి ఏర్పడింది. ఆస్తిపాస్తులు తెగనమ్ముకుని పట్టణాలకు వెళ్ళిపోయారు. 
అయినా వారు తమ డబ్బును వేర్వేరు వ్యాసంగాల్లో పెట్టుబడిగా పెట్టి సుఖం 
గానే జీవిస్తున్నారు, ఎటొచ్చీ పల్టెల్లోనే మేడలు శిథిల మెపోయాయి, వృత్తి 
పనుల వాళ్ళు (బతుకుదెరువు కోసం వివిధ (పాంతాలకు తరరిపోయారు. ఉద్యో 
గాన్వేషణలో మరికొందరు ఊళ్ళకు దూరమైపోయారు. జనపదాల్లో కళాకాంతులు 
తరిగిపోయాయి. ఊళ్ళకు (పత్యేక కళ వచ్చేసింది. భయ పిశాచం జుత్తు విర 
బోసుకుని వికటనాట్యం చేస్తోంది. మళ్ళీ ఇవి బాగుపడేదెప్పుడు _ అనే ఆవేదన 
ఈ కథలో ధ్వనిస్తోంది. ఇది కాలువ మల్టయ్య రచన. ఇటీవల ఈయన కథలు 
తరచుగా పత్రికల్లో కనిపిస్తున్నాయి. 


పలెలో కక్షలు, కార్పణ్యాలు బుసలుకొడుతున్నాయి. ఉభయ వఖుల 
తోనూ సర్దుకోలేక ఓక రెడ్డి బత చిత్తుచిత్తుగా దెబ్బలు తిని పట్నానికి పారిపోయిన 
రంగడు, అక్కడ గూడా పోలీసుల చేతిలో చావు దెబ్బలు ఉనవలసివస్తుంది. 
తుపాకుర్ని, కొడవళ్ళని, పిస్తోళ్ళని వాస్త భూషణాలుగా పట్టుకు తిరిగే రాయల 


116 1994 కథా సమీక్ష 


సీమ సంస్కృతిలో దిక్కులేనివాళ్శకు పల్లె అయినా ఒకటే, పట్న మైనా ఒక టే 
నని చెప్పే కథ 'నేను బతకలేను సిన్నమ్మా!'. జి, ఆర్‌, మహర్షి రచన. 


పతికలు, సినిమాలు, విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోకి వచ్చిన రచ 
యితల సృజనాత్మక శక్తిని హరించి వేస్తాయేమోననిపిస్తూ వుంటుంది _ పెక్కు 
సందర్భాల్లో విశ్వవిద్యాలయం తాకిడికి, ఒత్తిడికి తట్టుకుని సాహిత్య సృష్టికి 
(పాధాన్యం యిస్తున్న కొద్దిమందిలో కేతు విశ్వనాథ రెడ్డిగారొక రు. “అంతర్ముఖం' 
లోని ముఖ్యప్మాత పైపై తెరలన్నీ తొలగదోసుకుని తనలో లోపలికి తొంగి 
చూడడం బాలా |పతిభావంతంగా చ్చ్మితించారు. లోకమేమనుకుంటుందోనన్న 
భయం లేకపోతే సమాజంలో అవినీతి, ఆక్రమం మరింతగా "పెరిగిపోయేదేమో 
ననిపిస్తుంది, ఈ కథ చదివి ముగించేసరికి! “పిరికితనం ముసుగు కప్పుకున్న 
నా కుసంస్కారాన్ని ఆసలు సిసలు పెళ్ళి నీతిగా వర్ణించడం నన్ను కాల్బుక 
తింటోంది” ఆనేది ఈ కథకంతా పాణభూత మైన వాక్యం. (పతి మనిష యిలాగే 
ఆంతర్ముఖుడై పోయి తన మనసులో లోతుల్లోకి చూచుకుందే నిగ్గుపడ వలసిన 
విషయాలు ఎన్నో కొన్ని స్ఫురించకపోవన్నది బహుశా ఈ కథలోని జంతర్యమై 
వుండాలి! 


సమకాలీన సమాజంలో అమ్మాయి చదువుకోకపోతే ఒక బాధ. చదివి, 
ఉద్యోగం దొరక్కపోతే అదొక బాధ, పోనీ ఉద్యోగం దొరికినా ఆది మరొక 
బాధగా పరిణమిస్తే ఏంచేయాలి? ఈ కత్తులబోను అమొకలో లీలాపతిలాంటి 
అత్తగారు దొరక బట్టి సరిపోయింది గానీ లేకుంటే వందనగతేమై వుండేది? 
అసలలాంటి అత్తగారు ఎందరికి దొరుకుతుంది? (శ్రీ సుభాగారి ఆశావాదం 
పాఠకుడికి ఉల్పాసం కలిగించినా వాస్తఎకతకు మాతం దూరమౌనేమో! ఏమైనా 


కొన్ని వర్ణనలు _ 'నా మనసులో పదిమంది ఆత్మీయులు చేరి ఆనందభైరవి 
రాగాలాపనకు శుతి శుదం చేస్తున్నట్లనిపించింది” = లాంటివి హృదయం 
0 ఆటీ ట 
గమంగా వున్నాయి. 
రాజకీయాల్లో పెకి వెళ్ళాలన్న వారిని గురించి కథలొగ్చాయి. సినీ 


మాయాలోకంలో నెగ్గుకుపోవాలన్న వాళ్ళని గురించి కథలొచ్చాయి. సూక్మంలో 
మోక్షంగా అర్థ సముపార్ణనం కోసం అడ్డుదారులుగా పుట్టుకొచ్చిన గుర్రప్పం 


1994 కథా సమీక్ష 117 


దాలు, లాటరీలు, మట్కా ఆటలు మొదలెన వాటిని గురించి గూడా కథ 
లొద్చాయి. ఈ కోవలో ఈనాడు పెద్ద తెగులుగా వ్యాపిస్తున్న స్టార్‌ మార్కెట్టు 
సుడిగుండాలను గురించి వచ్చిన కథలు చాలా తక్కువ. (బహుశా లేవేమో!) 
పేరంటాల్లో మహిళల మధ్యగూడా చర్చా విషయంగా పరిణమించి, స్టాకు 
మార్కెట్టు రంగంలో అడుగుపెట్టని భర్తల్ని వేధించడానికోసం వంటింట్లో 
సైతం తుఫానులు సృష్టిస్తున్న ఈ వ్యసనం గురించి వచ్చిన ఒక మంచికథ 
'లక్ష్మీకటాకం.' ఒకనారి పట్టుకుంటే పదిలి పెట్టక, ఒక రినుంచి పలువురికి 
అల్లుకుపోయే అంటుజాడ్యం యిది! దీన్ని గురించి పాఠాలు బోధించే అనుభ 
వజ్ఞులు కొందరు పుట్టగొడుగుల్లా పెకి లేస్తున్నారు. “షేర్‌ మార్కెట్టంటే 
సినిమా టికెట్టు బ్లాకులో కొని, సిల్‌ స్మిత తెరమీదికి రాగానే ఈల వెయ్యడం 
కాదు.... కోడిగుడ్డన్నీ ఎప్పుడూ ఒకే బుట్టలో పెట్టగూడదు. పది బుట్టల్లో 
పెట్టాలి. ఒకచోట నష్టపోయినా ఒకచోట లాభం వస్తుంది. అట్లాగే షేర్ణపైన 
పెష్టే డబ్బు వివధ కంపెనీల్లో పెట్టాలి. షేర్ద ఏలువ పడిపోతున్నప్పుడు 
మరీ ఆశకు పోకుండా అమ్మెయ్యాలి ఒకసారి సష్టం వచ్చిందని మానెయ్యరాదు. 
మళ్లీ మళ్లీ ey చెయ్యాలి!" ఇలా ఎన్నో పాఠాలు ఒంట బట్టించుకున్నాడు 
నరనీంహం. 


తాను (పయోజకుడైన తర్వాత కులదీపకుడై న సుప్పుతుణ్ణి గూడా 
దగ్గరకు రాదీసి “నాయనా బాబూ! ఈ ,గాపు చూచావా! (పస్తుతం యిది 
శవాసనంలో వుంది. తర్వాత కొంచెం తలపైకెత్తి భుజంగాసనం వేస్తుంది. 
ఆ తర్వాత లేచి నిల్చుని వజాసనం వేస్తుంది. అప్పుడు మనం అమ్మకం 
మొదలుపెట్టాలి. అది లేచి నిలబడి చేళులెత్తి తాళాసనం వేసేలోగా అమ్మె 


చెయ్యాలి. లేకపోతే మళ్ళీ శీర్షాసనం వేసే ప్రమాదముంది" అంటూ నీతిబోధ 
చేస్తాడు. అయితే, అందరికీ జోస్యం చెప్పే బల్లిగూడా ఎప్పుడో తొట్టిలో 
పడిపోవడం ఖాయం గదా! నరసింహం గూడా అట్టాగే ఎప్పడో ఒకప్పుడు 
పామునోట పడక తప్పదనే ధ్వనితో ఈ కథ పూర్తయింది. మార్పు, బహు 
ఛ్మతాధిపతి లాంటి కథలతో పాఠకులకు సుపరిచితుడై పోయిన తోలేటి జగన్నో 
హనరావుగారి కథలకు లోక జ్ఞత, చదివించే గణం, సున్నితమైన వ్యంగ్య 
ధోరణి సహజంగా అబ్బిన అలంకారాలుగా వున్నాయి. 


118 1994 కథా సమీక్ష 


రచయిత స్వయంగా స్పందించి రాస్తే, పాఠకుడి హృదయంలోను 
(వతిస్పందన |వభ విస్తుంది. కథారచన కప్పుడే సార్థక్యత. అలాంటి మంచి కథ 
చేతులు తెగిన హృదయం.' తన కోసం ఒక కాసైనా మిగల్చకుండా భర్త 
చనిపోతే, ముదిమి వయసులో భార్య కెదురయ్యే దుస్టితిని ఈ కథలో “అరణి' 
హృదయానికి హత్తుకునే టట్టు చితించారు. కోడళ్ళకు ఆమెను తమ దగ్గ 
రుంచుకోవటం యిష్టముండదు. కూతుళ్ళుగూడా “నువ్వెలా బతుకుతావే అమ్మా?” 
అని ఎద్దేవా చేస్తారేగానీ, ఆమె కాశయమిచ్చే ఉద్దేశం కనబరచరు అడిగే 
వాక్కూ లేదు. ఇచ్చే మనిషీ లేడు. కర్మకాండ జరిగిన నాటి రాతి అందరూ 
నిదపోయాక, ఒంటరిగా గదిలో కూచుని బంధువులు కనికరంతో యిచ్చి 
పోయిన డబ్బును లెక్కపెడుతూ వుంటుందా వృద్ధురాలు. ఈ కథను 
ఊఉ త్తమపురుషలో చెబుతూ వచ్చిన చిన్న కొడుకు అప్పుడనుకుంటాడు స్ట్‌ “అమ్మ 
కిప్పుడు రూపాయి తెలిసింది. రూపాయి విలువ తెలిసింది. భయం తెలిసింది. 
భదత తెలిసింది. లౌక్యం తెలిసింది. లాలూచీ తెలిసింది. వీటిని తెలుసుకోవ 
డంలో అమ్మ అమ్మతనాన్ని కోల్పోతోంది. అందుళోని ఉదాత్తతను వదులు 
కుంటోంది....” 


తాగే నీటిలో ఫ్లోరెడ్‌ ఎక్కువ కావడంవల్ల, వాడలోని పిల్పలు అవిటి 
వాశ్లెపోతుంటారు. గవర్మెంటు జాగ త్త తీసుకుని | గామానికంతా సురక్షిత మంచి 
నీటి పథకం ఏర్పాటు చేస్తుంది, ఆయితే, ఆ మంచి నీరు గామవాసులకు మా[తమే 
అందుతుంది. పంపుల్లో వాడదాకా వెళ్ళక పోవడంవల్ల వాళ్లు తమ కన్నీటిని 
తామే (తాగినట్టు తమ బానుల్లోని కలుషిత జలాన్నే _తాగవలసివస్తుంది. ఇది 
'కన్నీఫ్ట' కథలోని కఠోర వాస్తవికత. ఎస్‌. జయ రచన. 


గడచిన కొద్ది సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఒక మార్పు మన సమా 
జంలో చోటు చేసుకుంటోంది. అదేమిటం టే. భారతదేశంలో నగరాల్లో నేగాదు: 
(గౌమాల్లో గూడా _ కొన్ని కుటుంబాలు మినీ అ మెరికాల్లా తయారు కావడం! 
మీరా యింటికి వెళ్ళగానే అమెరికా వాసన కొడుతుంది. అమెరికా నుంచి వచ్చే 
ఉత్తరాలు, చేసే ఫోన్‌ కాల్స్‌, పంపే ఫోటోలు, అపార్టుమెంటు వాటాల్డో సదు 
పాయాలు, కారు లేకపోరే (బతుకు సాగని వైనాలు, పంటల తీరుతెన్నులు; 
వీకెండ్‌ విహారాలు . యిలా ఎన్నెన్నో అమెరికా కబుర్లతో ఆత్మానందంగా 


1994 కథా సమీష 119 


వుంటుంది వాళ్ళ పని, మంచిదేగాని, ఈ |పసంగాలకు వెనుక “మనదీ ఒక దేశ 
మేనా?' అన్న తృణీకార భావన అంతర్వాహినిగా _పవహిస్తూవుండడం కోతల 
పాలిటికి చాలా బాధాకరంగా వుంటుంది, ఇక రెండు మినీ అమెరికా కుటుం 
బాలవాళ్ట ఒకచోట చేరారనుకోండి! ఇక వాళ్ళమధ్య నెలకొనేది |బహ్మానం 
దమే! ‘'పరాయిబతుకు' కథలో నిఖిలేశ్వర్‌ గారు సాశాత్తుగా ఆ దేవలోకం 
నుంచి ఈ వెనుకబడిన దర్శిదపుగొట్టు దేశానికి చుట్టపుచూపుగా వచ్చిన ఒక 
వ్యక్తి మనస్తత్వాన్ని చాలా నిశితంగా చిత్రించారు. మనిషికొక్క తల్లి మాతమే 
ఆం ఎజి ౧ 
వుండాలి. ఆ తల్లి బాగా లేదని, మరొక అందమైన ఆడమనిషిని తల్రిగా భావిం 
చడంకన్నా దౌర్భాగ్యపు (బతుకు మరెక్క డుంటుంది? 


మన కథా సాహిత్యంలో ఆలోచనామృతంలాంటి కథలు కొన్ని తార 
సిల్లుతూ వుంటాయి. అలాంటివాటిలో ‘సమభావం ఒకటి. ఇందులో రచయి| తి 
సలక్షణమైన ఒక పాతను సృష్టించారు. “తెలుగు కథా సాహిత్యంలో మరపు 
రాని పాతలు' అనే శీర్షికతో ఎవరైనా ఒక వ్యాస పరంపర రాయాలంటే వీర 
లక్ష్మీ దేవిగారి “బామ్మ' పాతను మరచిపోరాదు. చిన్నకథలో ఒక గొప్ప పాత 
సృష్టి - ఎలా సంభవం? అనుకోవచ్చు. అవునుమరి. చాలా జాగత్ర కావాలి, 
ఆలోచన కావాలి. ఆచి తూచి పదాలు వాడాలి. పదచ్నితాలు పోత పోయాలి. 
'బామ్మ' తనను తాను ఒక ఉత్సవంలా, ఆళమంలాగా, ఆలయంలాగా, నీడ 
నిచ్చే చెట్ట సమూహంలాగా మలచుకున్నారనడంతో బామ్మ వ్యక్తిత్వం తెలిసి 
పోవడంలేదా? పెద్ద కుటుంబాన్ని గురించి చెబుతూ రచయితి “అందరమూ 
మంచివాళ్ళమే. కానీ, కలిసీమెలినీ వుండలేం, కలిసి వుంచే ఆమె లేరు. ఏది 
దారి?' అని నిర్వేదం వెలిబుచ్చుతున్నారు. సం పదాయ పు మహావృశన్ని 
తెగనరకడానికి [కూరపు గొడ్డప్టు సమాయ త్తమవుతున్న ఈ రోజుల్లో (జ్వాలా 
ముఖిగారు ఓ ప్రసంగంలో చెప్పినట్టుగా) మన కొండను మనం కాపొడుకోవలసీ 
వుంది. రచయ్యితి కుటుంబ వ్యవస్థను సమర్థిస్తున్నారు. అలాగని స్ర్రీవాదాన్ని 
తిరస్కరించడం లేదు. కుటుంబం కావాలి. అయితే, ఎలాంటి కుటుంబం? సమ 
భావం తొణికిసలాడే కుటుంబం! 


వతికల్లో కెక్కిన కొన్ని (పత్యేక సంఘటనలు ఆధారంగా కథలు 
రాయడం పరిపాటే ! “రామనాథం చావు' గూడా ఆలాంటి వార్తేనని పాఠకుల్లో 


120 1994 కథా సమీక్ష 


చాలామంది గుర్తించగలరు, అయితే, రామనాథం చావు ఆత్మహత్య ఆయి 
వుండాలని భావించివుం టే గొప్పకథ రాసి వుండొచ్చు. (బుచ్చి బాబుగారై తే ఆలా 
రాసివుండేవారు. అయితే,అదంతా చాలా [శమతో గూడిన వ్యవహారం, ఆటోవాడు 
హత్యచేనేకాడనుకుం టే కథ అశమంగా రాసేయొచ్చు, అయితే, హత్య అనే 
టప్పటికి ఆది వట్టి క్రై మ్‌ కథగా తేలిపోయింది. (నిమజ్జనం _- బోయ జంగయ్య 
కథ) నేరస్తుల దృకృథం నుంచి జమ్‌ హాడ్లీ చేజ్‌ యిలాంటి రచనలు చాలా 
చేశాడు, 


తాతమూకుడు తరతరాలకు అనే పాతసామెతకు కొ త్రరూపాంతరం - 
“కొత్త మూకుడు' _ కె. రామలక్ష్మిగారి కథ. పీఠాధిపత్యం కోసం యిద్దరు 
స్వాములవార్డు తమతమ శిష్యగణాలతో కలిసి బాహాబాహిగా పోరాడుకున్న కథ 
“సత్‌ _ చిత్‌.ఆనంద్‌.' ఇది ఆశమ జీవితాలపై" "సెటైర్‌ గా రూపొందిన రచన. 
వాసి రెడ్డి సీతాదేవిగారి కథ. మానవ సంబంధాలను వట్టి డొల్లగా మార్చేసిందీ, 
ఏకాంతాల్లోకి శ తువులా చొచ్చుకుని వచ్చేదీ పదకొండు తలల కాలసర్పంలా 
ఎల్లప్పుడూ బుసలుకొ ట్రైదీ ఆయిన ఒక ఆధునిక వినోదసాధనం వల్ల కుటుం 
బంలో ఏర్పడిన అవాంఛనీయ పరిణామాలతో సరిపెట్టుకోలేక పోయిన ఓ ముస 
లాయన వృత్తాంతం _ 'ఓ కష్టమూ రి రా|తి' _ జగన్నాథశర్మ గారి కథ. 


కాలమూ జీవితమూ గూడా గమనశీలమైనది. గతుకుల రోడ్డుపెన పడుతూ 
లేస్తూ, ఇసుకలో కూరుకుపోయి, పెటోలుదొరక్కపోయినా కిరనినాయిలుతో 
తృ ప్రిపడుతూ ఎట్లాగైనా సాగిపోతూ పుంటుంది మోటారుబై కు. విడివిడిగా 
భాగాలు విడిపోయాక, చిత్తు చిత్తుగా నలిగిపోయాక గూడా అది ఏదో ఒక 
విధంగా వినియోగానికి పనికొస్తూనే వుంటుంది. పెద్ద పీరూసాయిబు కొడుకు 
గూడా అట్టాగే (టాక్టరు వాతపడీ మరణించినప్పటికీ, చనిపోయిన తర్వాత 
గూడా లోకానికెంతో అవసరమై పోతాడు. ఇన్సూరెన్సు కేసులో భారీగా నష్ట 
పరిహారం దొరుకుతుందని పోలీసులు, జూనియర్‌లాయరు, సీనియర్‌ (వకీలు) 
గుమాస్తా పసిగడతారు. అప్పటికే కోర్టువెంట తిరిగి పినీగిపోయిన సాయిబు 
“వద్దు సామీ! కోర్టు పేరు చిప్పనేవద్ద'ని గింజుకుంటాడు, కానీ |పలోభం చెడ్డది 
గదా! కోర్టు ఖర్చంతా కురలాయరే భరించే షరతు పైక ఆతడు, మళ్ళీ కేసు 
కోసం కోర్టెక్కడానికి సమ్మతిస్తాడు. చనిపోయిన పీరూ సాయిబు కొడుకు 


1994 కథా సమీశ 121 


పెళ్ళయినవాడు. ఆతడి భార్యకు గూడా పరిహారం దక్కాలి గదా! పులిమీద 
ప్కుటగా ఆ వితంతువు మళ్ళీ పెళ్ళి చేసుకుని రెండోభ ర్హతో కాపురం చేస్తోంది. 
ఆమెను (పతి వాయిదాకు కోర్టుకు తీసుకొ సే నా కేమిస్తారంటాడు రెండోభ ర్ర. 
అసలు మళ్ళీ పెళ్ళయిందంచే పరిహారం తగ్గిపోతుంది గదా! 'వితంతు వేషంలో నే 
వస్తాను. న నష్ట" హారంలో పెద్దవాటా నాకే వ. డంటుంది భార్య. 


ఆ విధంగా జీవితాన్ని నడిపే నూతాలు ఆకలీ, అవసరాలేగానీ, నీతి 
నిజాయితీ కొవన్నది రచయిత ఆంతర్య6లా కనిపిస్తుంది. పోభిటిప్‌ ఏలువలపట్ల 
దిశ్యాసరాహిత్యం |పకటించడం యువక చయితలకొక అనవాయితీ అయిపో 
యిందని చెప్పవచ్చు. కానీ, జల్యపళయం జరిగిన తర్వాతగూడా పునః సృష్టికి 
దారితీసే ఆధారవీజాలు విశ్వాంతరాళంలో నిక పమై వుంటాయన్నది పరంపరా 
గత మైన విశ్వాసం. ఎంతటి పిదప కాలం వచ్చినా, సీతీ, నిజాయితీ, న్యాయం, 
ధర్మం లాంటి కాశ్వత విలువలు ఎట్టాగ్గె నా పరిక వుంటాయి. ఈ నమ్మకంతో 
“గమనం కథను మళీ, ఒకసారి పరిశీలిస్తే ఆ పాపిష్టి డబ్బు మనకు వద్దేవద్దని 
తేల్చిచెప్పిన es భార్య దర్మ దేవతకు (పతీకగా కని పిస్తుంది. రన్న 
గోరీల్లోకి పోయేదాకా బతకాలి గదా! అందుకని ఆశపడినాను' అంటాడు 
కషప ఆ ధర్మానికి, ఈ |ప్రలోభానికీ మధ్య పెండ్యులం కదలికలాంటిదేనా 
జీవిత గమనం? (మధురాంతకం నరేంద్ర కథ.) 


చిట్టచివర ఒక మాట చెప్పాలి. తెలుగు “కథ్రాసాహిత్యానికి భారతి! మాస 
వ|తిక, ఆం ధవ, తిక సంవత్సరాది సంచిక లేనికొరతను “ఇండియా టుడే' 
(వత్యేక సాహిత్యసంచిక లు దాదాపుగా తీర్చగలుగుతున్నాయి. %* 


సుప్రభాతం పక్షపతిాక 


“తెలుగన్నది పుట్టకముందే తెలుగువాడి కథ పుట్టింది అని మన 
విమర్శకులు కొంత అత్యు క్రితో చమత్కరించినా అది తెలుగు కథ పాచీనతకు 
అద్దం వడుతోంది. నిజమే _ తెలుగువారికి గర్వించదగిన కథాసాహిత్య సంపద 
వుంది దేళభాషలో తెలుగు కథ్యాషకియ మణిదీవంగా వెలుగొందుతోంది. 
అంతేకాదు _ మన కథకులు తెలుగు కథాకీ ర్రిపతాకను అంతర్జాతీయంగా 
కూడా ఊవేేత్తున రెపరెపలాడించారు. ఈ లఘు వ్యాసంలో తెలుగు కథావశ సి 
|పస్తావనకు వున్న అవకాశం పరిమితం. కారణం _ ఈ సమీక్షా పరిధి 1994 
సంవత్సరంలో ఒక ప|తికలో పచురిత మైన కథలకు పరిమితం కావడమే. 


ఆనుషంగికంగావున్న ఒకటి రెండు సంగతుల |పస క్రి సమీక్షకు 
నేవథ్యంగా వుపక రిస్తుంది. ఒకప్పటి తెలుగు వార్తావ్యతికలు దాదాపు పూర్తిగా 
వార్తలే స్థానం కల్పించేవి ఆదివారం అనుబంధంలో మాతం వా ర్రేతర 
విషయాలు చోటు చేసుకునేవి. నవల, కథ, విమర్శ, వ్యాసం మొదలైన (పకకి 
యలకు వార, పక్ష, మాసవ,తికలు వేదికలుగా వుండేవి. కాగా, సుమారు 
ఒకటిన్నర దశాబ్దాలనుంచి షతిక ల దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 
నియతకాలిక ప తికలతోపాటు దిన వ్యతికలు కూడా సృజనాత్మక సాహిత్యాసికి, 
ముఖ్యంగా కథలకు . స్థానం కల్పిస్తున్నాయి. మరో విశేషం కూడా గమనించ 
వచ్చు షృతిక ఏ రంగానికి చెందినద్దె నా కనీసం ఒక కథైనా అందులో స్థానం 
చేకూర్చుకుంటోంది. పాఠక లోకం కథల్ని బాగా అభిమానిస్తోంది. సంపాదకులు 
ఈ సత్యాన్ని గహాంచి కథల్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. 


కథలే కాకుండా తత్సద్భశ మైన మరో రెండు రూపాలు ప్యతికా పాఠ 
కుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జరిగిన సంఘటనలో వ్యక్తుల పేర్లు 
మాత్రం మార్చి దానికి కథారూపమిచ్చి యథార్థ గాధగానో మరో శీర్షికతోనో 
అందిస్తున్నారు. ఈ మాదిరి రచనల్లో ఉత్కంఠను పెంచి వరింతగా ఆకట్టు 


1994 కథా సమీక్ష 123 


కునేటట్లు మలుస్తున్నారు అలాగే, ఒక అంళాన్ని పాఠకుల మనస్సులో నిలిచి 
పోయేటట్లు చెప్పడానికి దానిని సన్ని వేశపరంగానో, ప్మాతకల్పన ద్యారానో 
మరో విధంగానో ఉ క్తి వైచితి చేర్చి, కథన కౌశలంతో రసస్పోరకంగా పాఠకుల 
ముందుంచుతున్నారు ‘'కథీ అని పేరు పెట్టకుండా వ్యతికలు ఆ కోవలో 
కూర్చిన రచనల్ని |పచురిస్తూ పాఠక లోకాన్ని అలరిస్తున్నాయి. ఈ పరిణామం 
కథా పియులందరికీ అనందదాయక మనడంలో సందేహం లేదు. 


“స్ముపభాతం” షతిక 1994 లో |పచురించిన కథలు ఈ సంక్షిప్త సమీక్ష 
కిందికి వస్తాయి. 'స్కుపభాతం' హైదరాబాదు నుంచి వెలువడుతున్న “సామాజిక 
రాజకీయ వక్ష ష్మతిక.' |పచురణ |పారంభమై నాలుగు సంవత్సరాలు దాటింది. 
రాజకీయ వారా విశ్హషణకు, రాజకీయ వ్యాఖ్యలకు అ గతాంబూలమిచ్చే ఈ 
హ్మతిక 'కథ'ను కూడా మన్నించడం ముదావహం. ఈ పతిక “ఇతిహాసం” 
శీర్షికతో అందిస్తున్న రచన కథనశైలిలో కొంతవరకు కథాసంవిధానంతో 
సాగుతుంది. “జీవన సర? శీర్షికను రసవంతం చేయడకోసం కథారూపానికి 
సమాంతరంగా నడిపిస్తున్నారు. 


1994 వ సంవత్సరం మార్చి వరకు 'స్కుపభాతం' ధారావాహికంగా ఒక 
నవలను |పచుఃంచింది. నవల పూర్తి అయిన తర్వాత కథ్యాపచురణ సాగిం 
చింది. అందువల్ల ఈ సమీక్షలో ఏ పీల్‌ 20 నుంచి డిసెంబరు 20 వరకు 
వెలువడిన సంచికలలో | వచురితమైన కథలు మాతమే చేరాయి. [పత్యేక విష 
యాల మీద కేందీకరిస్తూ, విశేష సంచికగా |పకటించిన కొన్ని సందర్భాలలో 
“కథ్ర'ను చేర్చేందుకు సంపాదకులకు వీలుపడనట్టు కనిపిస్తోంది. ఆ కారణంచేత 
కాబోలు _ పెన చెప్పిన కాలవ్యవధిలో “సు పభాతం'లో వచ్చిన కథలు 12, 
వీటిలో “ఇతిహాసం” ఇత్యాది శీర్షికలతో వెలువడిన కథాసద్మళ రచనలను 


సమీశ పరిధిలోకి తీసుకోలేదు. 


ఈ 12 కథలు రాసిన వారిలో కొందరు లబ్ద పతీష్టులు కాగా, కొందరు 
వర్ణిష్ణువులుండడం గమనార్హం. ఈ కథకులలో 5 గురు రచయ్యితులు, 7 గురు 
రచయితలు కావడం సంపాదకుల విజ్ఞతకు దర్శణం. ఈ సంపాదకులు పాటి 
స్తున్న మరో మంచి నియమం - నేర పరిశోధన పేరుతో హింసా దౌర్భన్యాలను 


124 1994 కథా సమీక్ష 


చితించే ఇతివృతాలనూ, ఆశ్జీల శృంగారాన్ని అక్షరబద్ధం చేసే కథలనూ 
దూరంగా వుంచడం. ఇందుకు సంపాదకులు [వత్సేకంగా అభినందనీయులు, 


సంభ్యాపరంగా ఈ 12 కథలు అధికం కాకపోయినా, నేటి తెలుగు 
కథా (ష్మకియ ఉత్తమ లక్షణాల కివి | పాతినిధ్యం వహిస్తున్నాయనడాసికి 
సందేహించనక _రలేదు ఇందుకు (పాయికంగా కథకులెంచుకున్న ఇతివృత్తాలు 
లార్కాణాలుగా నిలుస్తాయి వాచవిగా కొన్ని ఇతివృత్తాలు ష్ణ న్రీపురుష సమ 
(అణి జీవన విధానం; ఆంతరంగాల విచ్శిత విన్యాసం; దాంప త్యధర్మం; ఉద్యోగ 
నిర్వహణ సమన్వయ; మాత్భత్విసిద్ధిలో కరిగే అనుభూతి; దార్యద్య - సంపదల 
వ్యత్యాస చితణ; పసన పర్యవసానం; అభాగ్యుల వేదనామయ జీవితం; 


ముష్కరుల మధ్య ఉద్యోగినుల భ దత. 


వస్తు వై ఏిధంతోపాటు ఆయా కథకులు సన్నివేశ కల్పనలో, పాత 
చితణలో, కథా నిర్మాణంలో, ౩ లీవిన్నాణంలో, ఇంకా వివిధ కథాంగాలలో 
తమదైన వై లక్షణ్యాన్ని రచనలో పొందుపరిచారు. వీటన్నింటి సమఃక్‌ సమా 
హారమే కథకు రంజకత్వాన్ని చేకూరుస్తుంది. గుణ వివేచనచేసి “స్ముపభాతం! 
సంపాదకులు మంచి కథలను పాఠకులకు అందిస్తున్నారు. 


(పతి కధను సమ్మగంగా విశ్లేషించడం ఈ వ్యాసపరిధికి మించిన పని 
కాబట్టి ఉదాహరణ్యపాయంగా కొన్ని కథలను ఈ సందర్భంలో సం గహంగా 
సమీక్షించడం సముచిగంగా వుంటుంది. 


ధారావాహిక నవల తర్వాత |పచురించిన మొదటి రథ ఓల్గా రాసిన 
కేసు.’ కాకతాశీయం కావచ్చు _ బరువైన కథను, శ క్రివంతమైన కథను 
స్వీకరించారు. రమ్య, సుధాకర్‌ యువ దంపతులు, వారిది (పేమ వివాహం, 
రమ్య ఉద్యోగిని. సుధాకర్‌ ఉద్యోగాన్నేష ణలో వున్నాడు వారికో చంటిబిడ్డ, 
(పభుత్వం పెన రమ్య పెట్టిన కేసు ఆఫీసులోనేకాదు _ అంతటా సంచలనం 
రేకెత్తించింది. బిడ్డకు పాలివ్వడానికి వీలుగా తల్లికి కాన్పుతర్వాత అరుమాసాలు 
పూర్తి సెలవు ఇవ్వాలి; సంవత్సరం దాటేవరకు వని గంటలు నాలుగుకు 
తగ్గించాలి; ఆఫీస్‌లో (క్రష్‌ లేకపోతే మూడేళ్ళవరకు నాలుగు గంటలే వని 
చేయాలి. ఇలాంటివి ఆ కేసులో చేర్చింది. కేస ఉపసంహరించుకోవాలని భర్హ 


1994 కథా సమీక్ష 125 


బలవంత పెడతాడు రమ్య ససేమిరా ఒప్పుకోదు. కిరాతకంగా ఆమెను బాదు 
తాగు కథ ముగింపులో అద్భుకంగా ఓల్గా ముద కనిపిస్తుంది. ఇల్లు అద్దెకు 
తీసుకున్నప్పుడు ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పందం వతం మీద రమే 
సంతకం చేసింది. ఆమే అద్దె చెల్లిస్తోంది. “సుధాకర్‌కి తెలివి రాకపోతే ఈ ఇంటి 
నుంచి బైటికి వెళ్ళాల్సిందెవరో ఆతనికి లెలియజెప టానికి ఆ కాగితాలు చాలా 
అవసరం....రమ్యకు ఆ కాగితాలు (బీరువాలో వెతికితే) దొరికాయి అని కథ 
ముగిస్తారు రచయితి. 


పాఠకుల్ని చకితుల్ని చేసే పదునైన భావాల వ్యక్తీకరణ ఓల్గా (పతే 
కత. చురకత్తుల విన్యాసం స్పురణకు వస్తుంది _ కథలోని కొన్ని సంభాషణలు 
చదువుతుం టే. 


కథనం కథకు రాణింపు తెస్తుంది దీనికితోడు మంచి వస్తువు స్వీకరిస్తే 
అది చగువరుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇచ్చాపురపు రాశుచందం కథ 
“రేపటి వెలుగు” మధ్యతరగతి జీఏనం సాగెస్తున్న గుమాస్తా ఆనంద రావు జీపిత ౧లో 
ఒక చిన్న సంఘటనను చ్మిఆస్తుంది. ఆతని మితుడు సంపన్నుడైన అప్పారావు 
ఒక రోజు రాతి జహ్వానించి, అతనికి మందుతో సహా విందు భోజనం ఏర్పాటు 
చేస్తాడు. ఆ రాతి ఆనందరావును కాగులో ఇందికి పంపుతాడు అప్పారావు, 
కొంత దూరంలో దిగిన ఆనందరావు మైశంలో నడిచి సముద తీరం చేరు 
కుంటాడు. దాగా దావాం వేస్తుంది అక్కడొక పూరిగుడిసె దగ్గర నిరుపేద 
యువతిని నీళ్ళు అడుగుతాడు. ఆమె గుడిసెరోపలికి తీసుకువెష్తంది. మూల 
నున్న కుండ చూపించి నీళ్ళు తాగమంటుంది. అక్కడ కనిపించిన దుర్భర 
దాంద్య వాతావరణం భరించ లేక నష తాగకుండా బయటికి వచ్చేస్తాడు. వస్తూ 
వస్తూ గుడిసెలో ఐదు రూపాయల నోబు వుంచి వస్తాడు అమెకు తెలియకుండా. 
ఆ పేదరాలి స్టీతిని తం స్థితితో పోల్చుకుంటా ఇంటివేపు నడుస్తాడు. కొస 
మెర పుగా రచయిత చివర రాసిన వాక్యం _*భగవంశతుడే ఆ వీదరాలి రూపం 
దాల్చాడు. తనని ఆత్మ హత్యనుంచి జీఎత౦ వేపు నెట్టింది....' ఇందులో ఉదా త్రత 
వ్య క్రమవుతుంది. గుండె రసార్ధ్ర మవుతుంది. క థాసంవిధానానికి శై లీపాటవం 
వన్నె తెచ్చింది. 


సతీష్‌ చందర్‌ 'ఘగర్‌ కం'పెంట్‌”లో వ్యంగ్యం, హాస్యం సమపాళ్ళలో 
ఇమిడాయి భార్యని పాయోం చేయమంటే ముందు పంచదార పట్టుకురమ్మని 


126 1994 కథా సమీక్ష 


చెప్పింది సత్యానికి. స్కూటర్‌ పైన బయల్దేరిన సత్యాన్ని వన్‌ వేలో వెళ్తున్నుందుకు 
పోలీసు పట్టుకుంటాడు. ఆతనికి అదే బోణి. లంచం ఇవ్వనని సత్యం భీష్మించు 
కుంటాడు. సత్యం చిన్ననాటి మ్మితుడు (ఆతనూ పోలీ'సే) వచ్చి పది రూపాయలు 
మొదటి పోలీసుకు బోణీకొట్టి స్కూటరు విడిపిస్తాడు. కథ హాయిగా నవ్విస్తుంది. 
ఆంతర్జీ నంగా వ్యంగ్యం, వ్యవస్థలోని దుర్నీతి [పతి వాక్యంలోను పలి 
ఫలిస్తాయి. నేరుగా ఇవ్వకుండా, పుచ్చుకోకుండా లంచం ముట్టే మార్గం పోలీసు 
పాత మాటల్లో , ‘ఇ బడ్డీకొట్టు దగ్గర కెళ్ళి స్‌ కిక) క ట్టించుకునో వాడి చేతిలో 
ఓ పది కొట్టండి. మంచోడు వాడు. నా ఖాతా అంటే కిశ్మీకి డబ్బులు తీసుకోడు, 
మీరిచ్చిన పదీ నాకే యిస్తాడు. 

కారదా అశోక వర్దన్‌ “నాణేనికి మరోవై పు' కథలో హంస ప్మాత 
మనస్సులో మెదిలేభావాన్ని ఇలా చెప్పిస్తారు: “పాషాణంలా పవర్తించే ఆమె 
(మావ) గుండెలో అమృతంలాంటి ఇంత (పేమ నిండివుందా? ఆమె దురుసు 
|పవర్త్రన వెనకవున్న కారణాలు ఇంత కఠినమైనవా? నిజంగా ఈ కారణాలు 
(పతి తల్లీ, తండీ తెలుసుకోవలసీన అక్షర సత్యాలు! చిత్త పవృత్తిని హృద్యంగా 
చూపే కథ యిది. రూప ఒకనాటి (పిన్సిపాల్‌. హంస ఆ కాలేజీలో సంగీతం 
అధ్యాపకురాలు. దయాదాక్షిణ్యాలకు దూరమని అందరూ అనుకునే రూప 
అనాథాశ్రమం నుంచి ఒక పాపని తెచ్చి పెంచుకుంటుంది. అది ఆమెలో 
అపూర్వ పరివర్తన తెస్తుంది. దీనిని రచయి తి మంచి నేర్చుతో కథగా కూర్చారు. 


కేతు విశ్వనాథ రెడ్డి కథ 'రక్కలు' పెకి ఎన్నికల నేపథ్యంలో రాసినట్లు 
కనిపించినా, మానవీయ మూల్యాలను అత్యంత కౌళలంతో పాఠకుల హృద 
యాలకు హత్తుకు నేటట్లు చేసే ఉత్తమ రచన హోంగార్డు పంకజానికి మారు 
మూల |గామంలో ఎన్నిక డ్యూటీ పడుతుంది. పి ఓ. నాగేశ్వరరావు, ఎ.పి.ఓ. 
ఇంకా ఆ రూట్‌లో వున్న కేందాలకు వెళ్ళేవాళ్ళు లారీలో బయల్లేరారు, 
పి. ఓ. నాగేశ్వరరావు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతనిది ఊరకుక్కు బుద్ధి, 
ఎ. పి, ఓ. చాలా ఉత్తముడు. పీ. ఓ పంకజంతో అనవసరంగా మాటలు 
కలిపే యత్నం చేస్తాడు. ఆ ముగ్గురూ రాతి ఆ పల్లెటూరు స్కూలులో గడప 
వలసివస్తుంది. అక్కడ కరెంటు లేదు. పి. ఓ. ఆ రాత్రి ఆమె దగ్గరకు వెళ్ళేం 
దుకు విఫల వయత్నం చేస్తాడు. తెల్ల వారురూమున బోరింగు దగ్గర ఆమె 
స్నానం చేస్తుంటే పీ.ఓ. దగ్గరికి వెళ్ళబోతాడు. ఇంతలో ఎ.పీ.ఓ, పిలవడంతో 


1994 కథా సమీక్ష 127 


తొటుపడి ఏదో వంక చెప్పబోతాడు. ఎన్నిక పూర్తి అయింది. వాళ్లు తిరిగి 
వెళ్ళిపోతారు. పీ ఓ. ముందు దిగుతాడు. ఎ.పి ఓ. అతని (పస్తావన తెచ్చినపుడు 
పంకజం అన్న మాటలు గుండె లోతుల్ని కలచివేన్తాయి: 'పిచ్చికుక్కలు వెంట 
బడితే ఏం చేస్తానని ఆలోచిస్తున్నారు కదూ సార్‌? శరీరం ఒంపు సొంపులు 
తప్ప ఏదీ కనిపించని సంస్కారం మగవాళ్ళలో ఉగ్నంతకాలం నా బాధలైనా, 
మీ బిడ్డల బాధలైనా, మరొకరివై నా ఇంతనో, ఇంతకన్నా ఘోరమోకదా సార్‌? 
మీరైతే ఏంచేస్తారో చెప్పండి? ఇది' వేయి ఏనుగుల బరువున్న |పళశ్న. 


అన్ని కథలను గురించి తలస్పర్శగానై నా చెప్పాలనే ఆకాంక్ష ఈ సమీ 
కుడికివున్నా ని స్పృతి దృష్టిలో వుంచుకుని స్థాలీపులారంగా పె అయిదు కథలను 
క్తుప్తంగా సమీక్షించే వీలుపడింది. మిగిలిన ఏడు కథలు - ఒమ్మి రమేష్‌బాబు 
“అన్నసంతర్పణ”; మొక్కపాటి సుమతి “మాతృత్వంలో పితృత్వం'; (వపుల్ల 
చంద *“మాయగ్మురం'; ఆరె పద్మజాచౌదరి “ఆమె వస్తుంది"; సి. హెచ్‌. శ్రీని 
వాసమూ రి “ఉభయచరం'; కొండవీటి నాగమణి ‘చెదిరిన హృదయం'; ముప్పిడి 
(పభారరరావు “స్వేత వ్మతం' లలో కూడా తెలుసుకుని (వశంనీంచద గిన 
గుణవిశేషాలెన్నో వున్నాయి, 

ఉ త్రమాభిరుచితో పాఠక |పపంచానికి మంచి కథలు అందిస్తున్న “నుప 
భాతం' సంపాదకులు అభినందనీయులు. ఇదే ఆదరణ భవిష్యత్తులో కూడ 
కొనసాగించడంతో పాటు కథా పష కియకు షృతిక ద్వారా మరింత (పోత్సాహం 
లభింపచేయడం అభిలషణీయం. “సు పభాతం' సామాజిక రాజకీయ పశ్షష తిక. 
తెలుగులో “రాజకీయ”, “సామాజిక' పదాల నిర్వచనంలో వూ ర్రిగా ఇమిడే కథలు 
అంతగా రావడం లేదు. ఈ రెండు |పధాన రంగాలను గురించి సరైన అవ 
గాహన వుండి, అందులోని ఆంకాలను గ్రోద్దతో అధ్యయనం చేసే రచయితలు 
వీటికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతారు. కథ్మాప్మకియపట్ల ఇతోధికాభిమానం 
చూపుతున్న “సు పభాతం' అవకాశం వున్నప్పుడు సామాజిక , రాజకీయ రంగాల 
నేపథ్యంలో రా సే కథల పోటీ నిర్వహిస్తే వాటికి సంబంధించిన మంచి కథలు 
వచ్చే అవకాశముంది (ప్రత్యామ్నాయంగా, ఆ రంగాలలో ,పత్యేకాభినివేశం 
వున్న కథకులచేత అప్పుడప్పుడు కథలు రాయించినట్టయితే ఈనాటి పాఠకులు 
వాటిని చదివే వీలు చేకూరుతుంది. తెలుగు కథ్మావకియ బహుముఖీన వికాస 
కృషిలో 'స్కుపభాతం' కూడా భాగస్వామి కావడం హర్షదాయకం, ఖః 


స్వాతి మానపతిక 


'స్వాతి' మాసవ్యతిక జనవరి _ డిసెంబర్‌ 1994 మధ్యకాలంలో సంవ 
త్సరం పొడవునా |వచురించిన సుమారు నలభై అయిదు కథలలో ఎక్కువ 
శాతం (నల భై శాతం) కథలు మానవ సంబంధాల పె వచ్చినవే. అందులో 
ఆర్థిక సూతాలపై ఆధారవడ్డవ నాలుగుళాతం. సామాజిక బాధ్యతల్ని గుర్తుచేసే 
కథలు, (పత్యేక మైన [పయోజనాల్ని ఆశించిన కథలు పన్నెండుకాత మైతే; 
వృద్దుల సమస్యల్ని, తరాల అంతరాల్ని వీక్షించినవి పద్నాలుగుకాతం భారతీయ 
పౌరాణిక గాథల ఆధారంగా వచ్చినవి ఆరు శాతం కథలై లే, ఓ రెండు శాతం 
అంగవై కల్యంలోని అసహాయతను ఎత్తి చూపిన కథలు కూడా ఉన్నాయి. 
మూఢ నమ్మకాల పై ఎక్కు పెట్టినవి గానీ, వెజ్రాంక దృకృథంతో ఉన్నవి గాని, 
(పయోగాత్మక రచనలు గానీ, తెలి పరంగా అత్యద్భుత (వతిభను కనబరిచినవి 
గానీ దాదాపుగా లేవనే చెప్పాలి. అయితే, చివరగా ఓ నాలుగుకాతం కథలైనా 
(పకృతి ఆరాధన, పర్యావరణ పరిరక్షణ ఇతివృ త్తంగా వచ్చినందుకు సంతో 
షించాలి! గతంలో ఈ మానపతిక ఎన్నో మంచి కథల్ని అందించింది. 


ఈ సంవత్సరం స్వాతి మాసప తీకకు కథలందించి, సహకరించిన లబ్ద 
(పతిష్లులైన కథకులు ముపష్పయిఅయిదు ళాతమెతే, మిగతా అరవై ఐదు శాతం 
వారు కొత్త రచయితలే. ఇందులో సాహిత్యరంగంలో అప్పుడప్పుడే అడుగు 
పెడుతున్నవారు, అడుగుపెట్టినా ఇంకా నిలదొక్కుకోనివారూ ఉన్నారు. 
కథల్లోని వస్తువును నిశితంగా పరిశీలిస్తే ఆశందించదగ్గ విషయమేమంటే కొ త్ర 
రచయితలే కొత్త విషయాలపై దృష్టి సాగిస్తున్నారు. వ్య క్రీకరణలో కొత్త 
దనం కోసం తావ్వతయపడుతున్నారు. ఆందువల్ల వారినందరినీ ఆభినందించి 
(పోత్సహించాల్సి ఉంది. కేవలం ఒక సంవత్సర కాలంలో ఓక పిక |పచురిం 
చిన కథలలో గొప్ప కథలకోసం వెతకడం ఆత్యాశే అవుతుంది కాని ఆక్క 
డక్కడా మంచి కథలు కనీసం ఓ నాలుగైై దైనా కనిపించి, కొంతలో కొంత 
ఊరట కలుగుతుంది. ఇక కథల వివరాల్లో కిపోతే అవి ఇలా ఉన్నాయిః 


1994 కథా సమీక్ష 129 


పొరపాటు కథలో (యామిజాల పద్మనాభస్వామి) జూదమాడి 
ధర్మరాజు ఓడిపోయి. అడవిలో తమ్ముళ్ళతో, భార్యతో ఆకులూ కాయలూ 
తింటూ పన్నెండేస్ళవడి ఉండడం తరువాత ఒక ఏడాది తనకన్నా స్థాయి 
తక్కువ రాజు దగ్గర కాలక్షేపం చేయడాన్ని ఏమనాలి? ఇక్కడ ధర్మరాజు 
చేసిన పొరపాటు జూదం ఆడడమే అనే సూశ్మాంళాన్ని ఆస క్రి కలిగేలా 
చెప్పారు రచయిత. “ఇంగువకట్టిన గుడ్డ! (కప్పగంతుల మల్తికార్జునరావు) కథ్రా 
వస్తువులో కొత్తదనం ఉంది. ఒకానొక జమీందారిణి తమ బంగళా కాలేజికి 
ఇచ్చేసి, ఒకేఒక గదిలో ఉంటూ వుంటుంది. 


ఆ ఊరి దేవాలయాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన ఆర్కియాల 
జిస్ట్‌ని చీక టిపడ్డ వేళలో పదిరూపాయలు అడుక్కుంటుంది. అతను ఆమె 
సంగతి తెలుసుకుని ఆమెకు సహా చుపడదామని వెళతాడు. ఆమె అతణ్ణి 
జమీందారిణి హోదాలో అహ్వానించి, భోజనం పేట్టి, తిన చివరి నగను బవొ 
మతిగా ఇస్తుంది. ఆర్కియాలజిస్ట్‌ని పరిశోధనలు (వచురించమని ఉ తరం రాసీ 
పెడుతుంది ఆ తర్వాత క" దిరోజుల చనిపోతుంది. 'రుషికానివాడు' (వసుం 
ధర). ఒక మహా రచయితతో మాట్లాడాలంటే సామాన్య పాఠకుడు భయపడి 
నట్లు... నిత్యం ఆతడితో జీవించాల్సిన భార్యా బిడ్డలు కూడా భయపడితే 
ఆ కుటుంబం నరక [పాయమౌతుంది ఎలాంటి రచయిత ఆయినా తన ఇంట్లో 
సామాన్యుడు కావాలి. అప్పుడే సామాన్యులకు చేరువై అనమాన్య కావ్యసృష్టి 
చేయగలుగుతాడు. చాలా కాలంనుండి పుంఖానుపుంఖంగా రాస్తున్న' వసుంధర” 
కలంనుండి గుర్తుండే రచన రావల్సి ఉంది. 


కూతురు పెళ్ళికి యాభై వేలు సర్ది సహాయం చేసిన పాణ స్నేహితుడి 
కంటే కూడా జేబులో పపెసాలేని సమయంలో పరాయి ఊళ్ళో నెకిల్‌ పై కొంత 
దూరం తీసుకెళ్ళి, బస్‌ టికెట్‌కు డబ్బులిచ్చిన ఆపరిచితుడు ఆపద్భాంధవుడని 
తేల్చి చెప్పిస కథ “ఆపద్బాంధవుడు” (యస్‌,జి a అజీజ్‌ ). మనో విశేషణ 
(పధానంగా విఫలమైన ఆత్మహత్యా [పయత్నాన్ని చి తీకరించింది (వివిన 
మూర్తి) “పర|బహ్మం'. అబద్ధపు సైట్‌ మెంట్‌ ఇవ్వనన్న కాపలాదారు బాన్నత్యం 
తెలియఖెప్పీంది (3 ఆర్‌ కె, మోహన్‌) 'డ్యూటీ'. అన్నదమ్ముల ఆ స్తీసమస్య పై 
వచ్చిన కథ “టిక్‌! (కనకవల్లి). దేశదిమ్మరి అయిన తమ్ముడి ఆస్తి, సంపద 

KS.9 


130 1994 కథా సమీవ 


కాబేద్దామనుకున్న అన్న పథకం పారకుండా ఓ దగ్గరి బంధువు తమ్ముడి పక్షాన 
నిలబడి, ఆతడి సంసారం నిలిపిన [టిక్‌ ఇది. “పురుగు” (చందు సుబ్బారావు) 
కథ (వత్యేకమైంది. ఒక కుటుంబంలో అవిటిగా పుట్టిన అఖరివాడికి “పురుగు 
సార్థక నామధేయమౌతుంది. అతనివల్ల ఇంట్లో ఎవరికీ పెళ్ళిళ్ళు కావు. దొంగ 
చాటుగా బీడీలు తాగే పురుగు అజ్బాగ త్తవల్ల ఊళ్ళో రెండు గడ్డి వాములు, రెండు 
ఇళ్లూ కాలిపోతాయి. తండి చావ తంతాడు. ఊరివాళ్ళు చంపుతారేమో నన్న 
భయంతో పురుగు ఇసుక లారీలో పడి పారిపోతాడు రైల్లో బిచ్చ మెత్తుతూ 
తం డికి డబ్బు పంపుతూ ఉంటాడు. తన పొర పాటువల్ల ఊరికి జరిగిన నష్టాన్ని 
భర్తీ చేయాలని వాడి ఆశ. మనసును కదిలించే మంచి కథ పురుగు. 


“శ్రీమతిలేని ఒకరోజు” (కొంపెల్ల లక్ష్మీ సమీరజ. ఊఉ త్రమ అభిరుచు 
లున్న భార్య, మెటీరియలిస్టిక్‌ దృక్పథం గల భర్త. భార్య భావుకురాలు: 
(వకృతి ఆరాధకురాలు. పరిసరాల్ని తనకు అనుగుణంగా మార్చుకోగలిగిన 
దిట్ట అయితే, అవన్నీ గమనించే సమయం భర్తకు లేదు. అనుకోకుండా ఒక 
ఆదివారం భర్త ఏకాంతంగా గడపాల్సి వచ్చి భార్య గొప్పతనాన్ని గు ర్రిస్తాడు. 
కథనం బావుంది. కాసి, రచయితి ఇంకా ఎదగాల్సి ఉంది. ఆవిడ 
కొడవటిగంటి కుటుంబరావును, ఈ కాలానికి చెందిన _ ఆ స్థాయికి చేరని మరో 
రచయితనీ ఒకే వరుసలో కలిపేశారు. 'పెగా, ఇంత మంచి సబ్జెక్ట్‌ తీసుకున్నం 
దుకు మరింత మంచి |టీట్‌ మెంట్‌ ఇవ్వాల్సింది. 'జున్నుపాలు” (సింహ 
ప్రసాద్‌) వృద్దాప్యపు సున్ని తమైన భావనల్ని ఆర్జ వంతంగా చి। తించింది. 
(జయంపు కృష్ణ) “(పేమకు 'పేమకు దూరం ఎంతి . టీనేజ్‌ కుర వాళ్ళకు 
నచ్చే కథ. ఓ అమ్మాయిని ఆబ్బాయి వెంటాడి, ఆమె ఒకరికి భార్య అని, ఓ 
పాపకు తల్లి అని తెలుసుకుంటాడు. “చెరసాల (డా. మిరియాల రామకృష్ణ ) 
పూర్వ విద్యార్థుల్ని పాఠళాలలోకే అనుమతించని కర హెడ్మాస్టర్‌ ఇక మీటింగ్‌ 
పెట్టుకోనిస్తాడా? అలాంటి సండర్భ౦లో “పాఠశాల చదువుల తల్లికి చెరసాల'లా 
గుంది అనే భావన కలుగుతుంది. పూర్వ విద్యార్థులలో డాంబీకాలకు పోయే 
వారిని _ఈసడిస్తూ సరదాగా సాగిన కథ (కప్పగంతుల మల్లికార్జునరావు) 
“ఎలుక తోలు.” (పకృతిని ఇష్టపడేవా౦కి తస న! మనసు సం. 
విషయాన్ని ఎత్తిచూపింది (ఆదూరి వెంకట సీతారామమూ ర్చి) “పూల మనసు 
కథ. 'కాంటార్టు' (చందు సుబ్బారావు) అక్క- చనిపోతే బావకు, పిల్లలకూ 


1994 కథా సమీవ 11 


సేవలు చేస్తూ మూడేళ్ళ ఇంట్లో ఉండిపోయిన మరదలు షీ పెల్ప; తను బావకు సరి 
సోననే ఆత్మన్యూనతా భావంవల్ల, అతణ్ణి పెళ్ళి చేసుకోకుండానే ఆ ఇంట్లోంచి 
బయటపడుతుంది సృష్టి సహజ సణాన్ని 'మెచ్చుకోవాలని సూచించారు రచయిత. 


జీవితంలోని నటనే సంస్కారం అని ఒక కొత్త కోణంలోంచి ఆలుమగల 
అన్యోన్యత ౨ చితించిన కథ 'సంహ్మారం' (బాలీ) కథా కథనం హుషారుగా 
సాగుతూ ఆలోచింపజేస్తుంది. 'కల నిజమైంది” (కొండూరి శేషా చార్యులు): 
తరాల అంతరాలతో దూర మైపోకుండా కలిసికట్టుగా కలుపుకునిపోవడంతో 
వున్న ఆనందాన్ని ఎంతో 'సరదాగా చెబుతూ పోయారు రచయిత. “అమృత 
హస్తాలు” (మల్రెమాల వేణుగోపాల రెడ్డి) - మానవ దృక్పథాన్ని, సేవాస్పూ ర్రి రిని 
కలిగించి, ' జీప్‌త సాఫల్యాన్ని చేకూర్చిన ఇద్దరు వృద్ధుల కృషిని కళ్ళకు 
కట్టించిందీ కథ. “బురదలో పన్నీరు (సంగ్‌ కృష్ణారెడ్డి) : చిననాటి 
చెలీకాడు తమ హెడ్మాస్టర్‌ కొడుకు యూనివర్సిటీ వై వెస్‌ ఛాన్స్‌లర్‌ అయ్యాడన్న 
వార్త చదివి తన కొడుకు, ఏదైనా ఉపాధి కల్పిస్తాడే మోననే ఆశతో ఆయన్ని 
చూడటానికి వెళ్ళిన ఆమె _ అతన్ని ఏమీ అడగకండానే బయటపడుతుంది. 
అలా రావడమే ఒక త్యాగమని రచయిత (పతిపాదిస్తారు. (యామిజాల పద్మ 
నాభస్వామి) కథలోని కృష్ణ భ క్తిని పక్కనపెడితే, గతంలో భార్యలను ఎంత 
హీ కాతిహీనంగా చూడగలిగే రో అర్థం చేయించగల కథ “శుభమస్తు.” “గడ్డి 
బొమ్మ' (బులుసు వెంక టేశ్వర్లు) మంచి ఇతివృత్తంతో వచ్చిన కథ. భార్య 
సంగీతంతో, మి తుడు తెచ్చిన సాహిత్య గంథాలతో, షాపులో కొని తెచ్చిన 
పక్షుల బొమ్మలతో శ్రీ శీ నివాసరావు ఇంటిని అలంకరించుకోవాలనుకుంటా డేతప్ప, 
అతనికి | పకృతిని త 0 తెలియదు. కళల విలువా తెలియదు, లోపలి 
అవయవాలన్నీ తీసి టాక్సీడెర్మీ టెక్నిక్‌ తో లోపల గడ్డికూరి, మళ్ళీ ఎవ్పటిలా 
సజీవంగా కనిపించే జంతువు లాంటివాడు ఈ కథానాయకుడు. 


“నాలుగో కోతి” (పీ. గజే్‌ శంకర్‌ విద్యార్థి) చెడు వినకు, మాట్లాడకు, 
చూడకు అని (ప్రబోధించే మహాత్మా గాంధీ మూడు కోతుల బొమ్మ ఆధారంగా 
ఈ నాలుగో కోతి సృష్టించబడింది. ఇందులో అదుపు తప్పిన మనిషి మనసుకు 
నాలుగో కోతి సంకేతం! రేప్‌ జరుగుతున్నప్పుడు రత్తాలు పాత ఏమా[తం 
(పతిఘటించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కథలో సంఘటనలు 
త్వరత్వరగా యాదృచ్చికంగా జ౭గిపోతూ 'వుండడంలో ఏదో అసహజత్వం 
గోచరిస్తుంది. 'నరశార్జూలం' (అయ్యల సూర్య పకాశరావు) : వన్య పాణీ పరి 
రక్షణ వంటి అత్యున్నత మైన ఆంశాన్ని కథగా మలచడానికి ప్రయత్నించిన 


132 1994 కథా సమీక్ష 


రచయిత అభినందనీయుడు. పులిని చంపకుండా అడ్డుకోవడం బావుంది. కాని, 
అందుకు మనిషిని చంపాల్సివచ్చినందుకు విచారం కలుగుతుంది. అదీగాక, 
చంపబడిన మనిషే క్షమించరాని నేరాలు చేసినట్లు కథలో నిర్ధారణ కాలేదు. 
ఒకవేళ చేసినా, మనిషిలో పరివర్తన తేవడం "గొప్ప విషయంగానీ, అతణ్ణి 
చంపి, వన్యపాణీ పరిరక్షణ చేశామనుకుంటే పొరపాటు కదా? నిర్జీవమైన 
శరీరం మట్టిలో కలిసిపోయే ముందు శరీరంలోని భాగాలు [పాణం ఉన్నవారికి 
ఉపయోగిస్తే మంచిదని ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేసిన కథ (సి. లలిత) 
'న్నేత దానం ' మనిషి పు'పేడు' (జి.ని. జీవి) తన భార్య అక మసంబంధంతో 
బిడ్డను కని, పియుడితో పారిహొతే, అ బిడ్డడి బాధ్యత తను తీసుకోవడం కథ 
లోని అంశం. కథనం బావుంది. అమాయకుడైన బిడ్డడిని అనాథను చేయకుండా 
మానవతాదృక్పథంతో దగ్గరికి తీయడంలోనే 'మనిషి పుట్దేడు అని అంటారు 
రచయిత. చావు తర్వాత జరిగే కర్మకాండకు అభ్యుదయ భావాలకు మధ్య 
సంఘర్షణను చి చి తించింది “విధంంసం' (డా॥ క. మల్పయ్య) కథ. ఇదే 
ఇతివృ త్తం పె క్‌ రచయిత లోగడ కూడా కథలు రాశారు. 'కాకినైనా కాక 
పోతిని' (గోపరాజు నాగేశ్వరరావు) వైదిక కర్మలకు సంబంధించి మారుతున్న 

లం గే మారుతున్న అభి పాయాలు కొంతవరకు (పతిబింబించే కథ. తరాల 
అంత రాన్ని స్పష్టంగా చూపించింది. 

'నేలతల్లి' (గోవిందరాజు సీతాదేవి) తరాల అంతరం, మారుతున్న 
విలువలు చర్చించిన కథ. వృద్దురాలైన తల్లి బాధ్యతను స్వీకరించలేని కొడు 
కులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఆమెకు నిలువ నీడ లేకుండా ఇల్లుకూడా 
అమ్ముకుని డబ్బులు పంచుకోవాలని చూస్తారు, కాని, చనిపోయిన తండి తన 
వీలునామాలో ఇంటిని ఆ ఊరి |పజలకు రా సేస్తాడు తన భార్య మరణానంతరం 
ఆ ఇంటిని ఒక ఆసుపషతిగా గాని పాఠశాలగా గాని మార్చాలని ఆ ఊరి 
[పజలకు ఉపయోగపడే విధంగా చేయాలని, నేలతల్రి రుణం తీర్చుకునేది 
కాదని రాస్తాడు కథ ముగింపు పాఠకులకు అమితానందాన్ని కలిగిస్తుంది. 
మనం ఇప్పుడు అభ్యుదయ భావాలని అనుకుంటున్నవన్నీ పురాణాలలో ఉన్నవే 
అని (ప్రతిపాదించిన కథ (పెనుమాక నాగేశ్వరరావు) “పురాణ కాలం. 
“కంప్లయింట్‌ ' (తాడేపల్లి భాగ్యలక్ష్మీ. మాధవ్‌): కట్న కానుకలు తేలేదని 
భార్యల్ని పీడించే భర్తలు కోకొల్లలుగా వున్న ఈ సమాజంలో పుట్టింటి నుంచి 
చీపురు 'పుల్లకూడా తీసుకురావొద్దని ఆంక్షలు విధించే అల్లుళ్ళూ వుంటారు; 


1994 కథా సమీశ 133 


ఆల్లుణి కొడుకు లాగా చూసుకునే అ త్రమామలూ ఉంటారు ఈ కథ ఒక కొత్త 
కోణంలోంచి నడిచింది. 'పెట్టుబడి' తను మరణించినా తన కుటుంబం వారు 
ఇబ్బంది పడగూడదన్న ఆలోచనతో ఒక ఉద్యోగి తీసుకున్న 'నిర్ణయం' 
(కీర్తన) కథకు ఇతివృత్తం. “తిభుజం” (కాలిపు వీరభ్మదుడు) మూడు పాత్రల 
మనస్తత్యం తిభుజంలోని మూడు భుజాలుగా అద్భుతంగా వర్ణించారు రచయిత, 
“పావు” (జింబో) మరణ వాంగ్మూలం తీసుకునే ఒకానొక మెజి సట్‌ , అబద్దానికి 
ఓ మంచి సర్టిఫి కేట్‌ ఇచ్చిన అనుభవం “చదరంగంలోని పావులా తోచింది 
న్యాయం" అనే ముగింపు వాక్యమే ఈ కథకు ఆయువుపట్టు. “పెన్షనర్‌ ' 
(దినకర్‌) ఉద్యోగ విరమణ చేసి పెన్షనర్‌ గా మారగానే ఇంట్లో వచ్చిన పెను 
మార్పులకు తట్టుకోలేక వృద్దాశమ ధామంలో చేరి తన కుటుంబ సబభ్యులపె 
కోర్టు కేసు గెలిచిన ఒక డిప్టీ కలెక్టర్‌ అనుభవం. వృద్ధ పెన్షనర్ల సమస్యలను 
సానుభూతితో ఆర్థం చేసుకోవాలన్న విషయం నొక్కి చపుందీ “కర. 'ఓ చుక. 
కథ' (శివల జగన్నాథరావు) మొగవాడు మొగవాడి డ్యూటీ ఎలా చేస్తాడో, 
ఆడది ఆడదాని డ్యూటీ అలా చేయాలి.అప్పుడే సంసారంలో సరాగాలు పలుకు 
తాయి. తనను దగ్గరికి తీసుకోనంత మ్మాతాన భర్తకు మరో ఆడదానితో 
సంబంధం ఆంటగ ట్రే మూర్గపు భార్యలు ఆలోచించాల్సింది చాలా ఉందని 
చెప్పుందీ కథ. ఇపీ కథల పరిచయాలు. 


కొన్ని మంచి కథలు [ప్రచురించిన ఘనత లోగడ ఈ షతికకు ఉంది. 
అందుకని ఈ షృతికలో మంచి కథలు వస్తాయని పాఠకులు ఎదురుచూస్తారు. 


రొటీన్‌గా _పేమలు, పెళ్ళిళ్ళు, అపార్థాలు అక్రమ సంబంధాలు వంటి 
వాటిపై కాక, సామాజిక బాధ్యతతో రాయాల్సిన రచయితలు ఏ యే విష 
యాలపై ఇంకా దృష్టి ఎక్కువగా సాధించాల్సి ఉందో అవలోకించుకునేందుకు, 
పైన ఇచ్చిన లెక్కలు, ఈ చిన్న పాటి కథల పరిచయాలు ఉపయోగపడతా 
యేమోనని ఈ వ్యాసకర్త ఆశ! వేగవంతమైన సమాజ గమనంలో కొత్త 
సంబంధాలు, కొత్త రోగాలు, కొత్త సమస్యలు వంటివెన్నో వచ్చి మీద పడు 
తున్నాయి సంపదాయాన్ని వూర్తిగా కాదనలేని స్టితి, కొ త్రభావాల్ని వూర్తిగా 
ఆచరణలో పెట్టలేని ఆశ కత. వీటి మధ్య కొట్టుమిట్టాడుతున్న జీవితం. దండెత్తి 
వస్తున్న ముష్పయ్యారు విదేశీ టెలివిజన్‌ ఛానల్స్‌ మధ్య నలిగిపోతున్న జీవితం, 
త్వరిత గతిన జీవిత గతిని, శ్రైలిని మారుస్తున్న వైజ్ఞానిక ప్రగతి మొదలైన 
సమకాలీన అంశాలపై రచయితలు ఇంకా దృష్టి సారించాల్సి ఉంది. న్‌ 


వనితావ్యోతి మాసపతోక 


మనకి చిన్నకథలు ఎంతో, ఎంతో కాలంగా చాలానే వున్నాయి. అవన్నీ 
కంచికిపోయే కథలు. కఇవాళ్ళి కథలు సమాజంలోకి పోవాలి. అక్కడ (బతకాలి. 
అయితే, చిన్నకథలు రాయడం చాలా కష్టం, నేర్చుకొని, (ప్రాక్టీసు చేస్తే. 
కంద పద్యాలు వంద రాయొచ్చునే మోగానీ - ఓపికగా కూర్చుని వో పెద్ద నవల 
సునాయాసంగా రాయగలరు గాని. “చిన్న కథ” లేదా 'కథానిక* రాయడం ఒక 
పెద్ద కళ. శ్రీపాద స్ముబహ్మణ్యళాన్త్రిగారి “ఒరవడి', (శ్రీ వేలూరి శివరామ 
ళాన్తిగారి “సంయమనం, చలంగారి “సాహసం. మలాది రామకృష్ణళా న్ర్రీగారి 

౧ య 

రొమాంటిక్‌ భాష, నుడికారం _ తెనుగు చిన్నకథలకు “పెట్టని నగలు.” 


వేలకొద్దీ కథలు వస్తున్నాయి. బండ్లకొద్దీ రచయితలు వస్తున్నారు. 
కాని, ఎంపిక చేయడానికి కూర్చుంటే, |వేళ్ళమీద లెక్క పెట్టడానికి కూడా 
“మంచి'' కథలు దొరకడం లేదు. 'కథ' రాయడం కష్టం కనుకనే . యువతీ 
యువకులందరూ _ మినీ కవితలు, వచన కవితలు పుంఖానుపుంఖాలుగా 
రాస్తున్నారు. 


“చిన్నకథకు 'శిల్పం' పాణం. వస్తువు సామాజీకం కావాలి. సంద 
ర్ళోచితమైన భాష వాడాలి. కథ చిన్నదయినా, గొప్పదవాలి. అంటే, అందులో 
నీతి సందేశం వగైరాలు _ పాలలోని చక్కెరలాగ కరిగి, కలిసిపోయి వుండాలే 
గాని _ ఉప్మాలో అల్లం ముక్కలాగ వుండకూడదు” అనుకుంటాను నేను, 
“చిన్నచేత దివ్వె పెద్దగా వెలుగదా?” అన్నాడు కవి. చిన్నకథలకు “పెద్ద 

చి వ 
(యోజనం వుంది సుమా! అంటాను నేన్ను 


ఈ నాలుగు మాటలతో _ వనితాజ్యోతిలో పడ్డ కథలను క్షు ఫంగా పరి 
చయం చేసి. అంతకన్నా మితంగా వ్యాఖ్యానించే ప్రయత్నం మొదలు 
"పెడతాను. 


1994 కథా సమీక్ష 135 


- కథలు రాసేవారికి 
వాటిని చదివేవారికి 
వాటిని వేసేవారికీ కూడా, యిది చదివాక ఆవగింజంత” అయినా మేలు 
ఒనగూరితే, అదే చాలు, నాకు పది వేలు! 


జనవరి ’94 
పేరులో పెన్నిది (రాధికామూ ర్తి) ; 

సీరజకి పేర్లు పెట్టడం ఒక హాబీ, కానీ, ఆమె ఎంపిక చేసిన పేర్లు 
చివరికి ఆమె భర్త కూడా యిష్ట పడేలా లేవు. “పాపం! నీరజ” అంటూ జాలి 
వడుతుంది రచయితి. కథనమంతా వ్యాఖ్యాన ధోరణిలో సాగింది. రాయడం 
కోసం రాసిన కథలాగవుంది . అంతే. 


కొ త్రరూపం (డి. అన్నపూర్ణ) ; 

తల్లి నైటీ వేసుకుంటే, ఆ కొత్త రూపం చూసీ జ్వరాన వడ్డ చంటి 
వెధవ కధయిది. చివర నీతి కూడా వుంది - “పిల్లల కేమీ తెలియదు, వాళ్ళని 
వూరికే మాయచేయ కూడదు" అని. సీదా, సాదా కథ. తల్లి దృక్కోణం 
నుంచి కథనం సాగించిన రచయితి _ చివరిదాకా అదే “నడకని కొనసాగిం 
చింది, 


శతమయాధరితీ (జె. రామలక్ష్మి) : 

ఆధునిక మధ్య తరగతి యిల్లాలు భర్తకి మరో స్రీ ద్వారా కల్గిన సంతా 
నాన్ని తానే ఆదరించే పరిస్థితిలో యిరుక్కొని _ అంతలోనే తేరుకొని, రాజీపడి 
పోయిన కథ. ఇది ఒక మగాడు రాస్తే _ వఠితలు మెటికలు విరిచేవారు. కాని, 
ఒక అమ్మాయి రాసింది. కథనంలో వేగం వుంది. కథలో కొత్తదనం లేదు. 


పేర సైట్స్‌ (కొఠారి వాణీచలపతిరావు) : 

ముకుందం అనే మధ్యతరగతి మానిని _ అతని మీద పరాన్న భుక్కు 
లుగా ఆధారపడే పలువురు ఇందులో చితితాలు. కథకాదు, యిది వొక స్కెచ్‌. 
.వస్తువు, అది చెప్పిన తీరు కూడా పాతవే! 


136 1994 కథా సమీక్ష 


నిర్ణయం (నిర్మలాజీ): 

ఒక లాయరమ్మ - |పేమలోవడి గర్భవతి అయిన ఆమ్మాయి కేసుని 
పరిశీలించి _ తక్షణం ఆ కురవాణ్ని పిలిచి _ వాడి తప్పును, వీడియో కే సెట్‌ లో 
రికార్డుచేసి - నిన్ను కోర్టులో శిక్షింపజేస్తానని బెదిరించుతుంది. అంతలో . ఆ 
గర్భవతి అయిన అమ్మాయి “వీడితో నాకు పెళ్ళివద్దు _ ఆ కేసెట్‌ నాకు 
యివ్యండి. నాలాగా యింకెవరూ మోసపోకుండా _ దాన్ని అమ్మాయిలందరికీ 
చూ పెడతాను” అంటుంది. ఆ లాయరమ్మ, “నీ నిర్ణయం ఎంతో సరిఆయినది 
అమ్మా!'' ఆంటుంది. చాలా అవా స్తవికత గల కథ యిది. సంభాషణల రచన 
బాగుంది కాని, రచయితీ కాస్త సహజవయిన పా(తలను ఎన్నుకొని కథలు 
రాయడం మంచిది. 


ఫ్మిఐవరి '94 
చేజారని స్వర్గం (హిమబిందు) : 

వాసవి అనే మధ్యతరగతి యిల్లాలు - యిద్దరు పిల్లల్ని, భర్తని ఊపే 
కించి _ “క్లబ్‌ లేడీస్‌''తో భుజాలు రాసుకు తిరుగుతూ వుంటుంది. కాని, అంత 
సులు, అసూయలు ఆమెను పీడిస్తాయి _ చివరికి _ గృహమే స్వర్గసీమ అను 
కుంటుంది. ““పబ్రెటిల్‌'” మొదట సస్పెన్సును చంపేసింది. కథనం కూడా _ 
వాసవి చేస్తున్నది తప్పు అని దెప్పి పొడుస్తున్న ట్రే సాగుతుంది. “హిమబిందు” 
గారికి కథ చెప్పడంలో అంతతొందర అక_రలేదు. నిదానంగా-ఒక సన్నివేశం 
తీసుకొని దానిమీద నుంచి కథని ముగింపుకి లాక్కు. పోవాలి. ఐతే, చదివించే 
కథ యిది. 


మారి 94 
ఆవిడ యింట్లోకి రాదు (శివల పార్వతి) : 

సారా వ్యతిరేక ఉద్యమంలో భార్య పాల్గొంటుంది. ఓక భర్త వ్యంగ్య 
ధోరణిలో చెప్పిన స్కెచ్‌. “గవర్నమెంట్‌ నిషేధం ఆర్డర్‌ ప్యాస్‌ చేస్తేగానీ, 
యీ భార్యలు యింట్లోకి రారు” అని చెబుతూ సరదాగా రాసిన కథ. కథ 
రాయాలనే ఉబలాటం బాగావుంది శివల పార్వతిగారికి. కాని, సొంత గొంతు 
సంపాదించుకోవాలి. [పయత్నంచేస్తే బాగా రాయొచ్చును. 


1994 కథా సమీక్ష 137 


ఖమ్మ మనసు (బి. బ్‌ శేషమాంబ) ; 

కౌసల్యకి సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా ఫీముడులాంటి బిడ్డ పుట్టాడు. 
వాడికి పాలిచ్చే అదృష్టం లేక. ఏ తల్లి తన బిడ్డకి పాలిస్తున్నా చూసి బాధపడి 
పోయేది కౌసల్య ఓసారి, ఓ బిచ్చగ త్తె బిడ్డకి చాలినన్ని పాలు లేక _ అల్హాడి 
పోతున్న దృశ్యం చూసి, ఆమెకి తన బిడ్డ పాలసీసాను తీసుకుపోయి యిస్తుంది. 
“ఆర్ధ్రత” కథకు [పాణం పోసింది రెండు దృశ్యాల సమన్వయం బాగుంది. 


ఏ పియల్‌ '94 
లేడా (పి. ప్రి శేషారత్నం] ; 

విశాలి.అనే నాజూకుగా, నాగరికంగావున్న అమ్మాయిని _ ఓక యీవ్‌ 
టీజర్‌ గిలి ర నెకిల్‌ మీద పారిపోతాడు. విశాలి బెదిరిపోతుంది. కాని, పాల 
మనిషి శివాలమ్మ తనను ఏడిపించబోయిన ఒకణ్నీ చితకతంతుంది. అది 
చూచిన విశాలి ధైర్యం తెచ్చుకొని, కాలేజీకి వెళ్ళంది. ఒక సన్నివేశాన్ని చూపి, 
రెండోదాన్ని చూ పెట్టకుండా కథ చెప్పడంవల్ల యిది ఒక్క పీజీ కథే 
ఆయినా, కొంత (వభావాన్ని పఠితల మీద చూబెడుతుంది 


పెళ్లెందుకు? (ఎల్‌. దేవి] - 

సుషమ తన అక్కలిద్ద3ళ్ళకు వెళ్తుంది. వారి సంసారాలు సాగుతున్న 
తీరు ఆమెకు నచ్చదు. తల్లిదండులను, ముంటినీ గుల్లచేసే పెళ్ళి చేసుకోకుండా 
తాను ఉద్యోగం చేసీ, అమ్మా నాన్నలకి నేవ చెయ్యాలి అనుకుంటుంది. 
ఇందులో కథాకథన శిల్పం లోపించింద. సుమమ మనుసులో గల “ఉద్విగ్నత 
మాతం వఠితలకు స్పురిస్తుంది. పాత సృష్టితో వాటు = పాత్ర యొక్క. ఆలోచ 
నలను [కమ మార్గంలో పెట్టి వఠితలకు సన్నివేశం కనులకు కట్టినట్లు చెప్ప 
టానికి సంఘటనలను ఆసరా చేసుకోవాలి. ఎల్‌. దేవిగారు కథలో సంఘటన 
లను జొప్పించాలి. '' డామా” రూపొందించుకోవాలి. 


మే '94 
అశ్వని (వి, రమ]: 

ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళి చేసిన ఒక లెక్కల మాస్టారు _ మూడో 
అమ్మాయి. అశ్వనికి పెళ్ళిచేయలేక సతమత మైపోడాన్ని రమగారు బాగానే 


138 1994 కథా సమీక్ష 


చూబెట్టారు. లెక్కల మాష్టారి విద్యార్థులలో ఒకడు ఆఫీసరైనాడు అతను 
(కిష్టియన్‌. ఏకారణంగానో అతను మాష్టారి అమ్మాయిని కట్నం లేకుండా 
చేసుకుంటానంటూ టక్కున నిర్ణ యం చేసుకుంటాడు. దానికి అశ్వని అక్కలు _ 
యీ తరంవారే ఐనా అంగీకరించరు. తమ పరువు పోతుందనుకుంటారు కాని, 
పాతతరంవారు ఐనా మాస్టారు, భార్య శాంతమ్మ అంగీకరిస్తారు. ఈతరం 
యువతీ యువకులకన్నా _ వెనుకటితరం వారిలో మార్పుకు తలవొ గ్గే 
నైజం ఎక్కువైంది అన్న సత్యాన్ని చూపెడుతున్న యీ కథ _ వనితా 
జ్యోతిలో '94 లో పడ్డ కథల్లో ఎన్నతగినది. మతాంతర వివాహాలు కథ అంత 
తొందరగా, తేలికగా అయిపోవుగాని _ ఆశావాదాన్ని పెంపొందించే కథానిక 


యిది. 


సంస్కారం [భావన] ; 

ఎమ్మెస్సీ పానె, ఉద్యోగం గల అదృష్టవంతుడు _ ఒకడు పదోక్షాసు 
చదివిన మరదల్ని పెళ్ళి చేసుకోకూడదు అనుకొని _ ఆ మాటే చెప్పాలని _ 
(గామం, మామయ్యగారింటికి వెళ్లాడు. అయితే, మరదలు _ తన సంస్కారంతో 
అతణ్ని బోల్తా కొట్టిస్తుంది. శీర్షిక కాంపోజీషన్‌లో హెడ్డింగ్‌ లా వుంది, 
కమ్మగా చదివించే కథ. భావనగారి “భావని బాగుంది. 


అర్ధాంగి విలువ [శ్రీమతి ఉషాదాల] : 

ఆ యిద్దరిదీ అన్యోన్యమైన కాపురమే! కాని, పెళ్ళానికి అలునె 
పోకూడదు అన్న అబ్బాయి మూఢనమ్మకం అమ్మాయికి మానసికవ్యధ అయి 
పోతుంది. కాని, అతనికి రోడ్డు పమాదం జరిగాక _ ఆమె చేసిన నిరంతర సేవ _ 
అతనిలో కొత్తమార్చును తెస్తుంది. భార్యని గట్టిగా మెచ్చుకుంటే కలిగే 
తృప్రిని మొదటిసారి చవి చూస్తాడు. కథ (గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంది 
రచయ్యి తి. మూణ్ణెక్ళ వ్యవధిని చూవడానికైనా [శద్ధ చూ పెట్టక పోవడం యీ 
కథలోని *లోటు.” దీన్ని తీర్నిదిది, కొంత రిపేరు చేసే _ మనసుకి హతుకునేది! 


స్పందన (బి వి. శేషమాంబ) : 
చైనాలో ఆడపిల్ల ల్ని చంపేస్తారని ఓ పుస్తకంలో చదివి, ఒక కళాశాల 
'టాప్‌ర్యాంక్‌' విద్యార్థిని అమితంగా స్పందిస్తుంది. ఆమెకు మెడికల్‌ ఎం. టెన్నులో 


1994 కథా సమీష 139 


(వతిక క నబర్చినందుకు సన్మానం జరుగుతుంది. అక్కడ తన భవిష్యత్‌ 
కార్యకమం _ లింగనిర్ణయ స్కానింగ్‌ను చౌకగా పేదలకు అందుబాటులోకి 
తెచ్చే కృషి ఉచితంగానై నా, అందజేసే (వయత్నం చేస్తానంటుంది. రచయితి 
చాలా అమాయకంగా రాసిన కథ యిరి. 


జూన్‌ '94 
కనిపించని తెరలు (లక్ష్మ్మీపనన్న) : 

రూన్సీకి, సిద్దార పదో తరగతిలో కాసుమేటు. కాని, అటు తర్వాత 
ఆమె మంచి హోదాగల భర్తతో కాపురం చేసుకుంటూ వుండగా _ అతను ఒక 
బడి రిక్షా అబ్బాయిగా ఆమెకు దర్శనమిస్తాడు. ఆమె అతణ్ని భర్తతో చెప్పి 
ఉద్దరిస్తుంది. రికా బదులు ఆటో కొని యిస్తాడు సిద్ధార్థకి రూస్సీ భర్త. ఆమె 
ఉప్పొాంగిపోతుంది. ఇందులో తెరలు కనిపించవు ఎక్కడా. ఆందుకేనేమో _ 
“కనిపించని తెరలు” అన్న శీర్షిక! మరీ ఊహజనిత మైన యిట్టి కథలు వృధా - 
వృధా॥! 


కొత్తదారి (యం ధరిశ్రీదేవి) : 

చిన్న అయిడియా చెప్పే బుల్రికథ యిది. రొటీన్‌గా పారంకమై - 
రాజీతో ఆగుతుంది. భార్యను కట్నం తెమ్మని కాకుండా _ డ్మిగీ పూర్తిచేసే 
సాకుతో తన అత్తింటికి (ఆమె పుట్టింటికి) దిగబెట్టి, తన ఉద్యోగ పయత్నం 
కొనసాగించే నిరుద్యోగి కథ “ట్యుమీ” కథ అన్నమాట! 


ఒంటరిగానే సాగిఫో (యలమర్తి అనూరాధ) : 

వనితాజ్యోతిలో పడే కధల్లో _ అత్తలు, కట్నాలు. ఆత్మహత్యలు 
వుండటంలో ఆశ్చర్యం లేదు. ఈ “ఒంటరిగానే సాగిపో'' అన్న కథలో ఒక 
కోడలు ఆత్తగారు పెట్టి హింస భరించలేక అత్మహత్య చేసుకొని - దానికి 
కారణం ఆ తమామలు, భర్త - అని రాసీ, రూన్సీ అనే స్నేహితురాలికి పోస్టు 
చేస్తుంది. చచ్చి సాధించాలనుకున్నదన్న మాట! స్నేహితురాలి మాట మీద ఆమె 
అత్మళాంతికోసం ఆ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షపడేలాగ చూస్తుంది 


రూన్సీ 


140 1994 కథా సమీక్ష 


కథనంలో ఉత్క ౦ఠను పోషించలేక పోయింది రచయ్యితి. వా స్తవికంగా 
మనకు తటస్థవడే సన్నివేశాలను ఆతి పేలవంగా చెప్పడంచేత కథ రక్కి 
కట్టలేదు 

చాలా ప్రయత్నం చేస్తే తప్ప, యలమర్హి అనూరాధగారు కథను 
నడిపించగల శ క్తి సంపాదించలేరు. ఆయితే . ఆదర్శం మంచిదే! [సయత్నం 


co 
కావాలి అంతే 


బంగారుతల్లి (నీహారిక) $ 

[పియురాలిని పెళ్ళి చేసుకోలేక మిలటరీలో చేగిన కృష్ణకాంత్‌ _ తను 
పెళ్ళి చేసుకొని, యిద్దరు పిల్లల్నికంటాడు. విడిపోడానికి సరియైన కారణం 
చెప్పని | పేయని _ నీ భార్యలో నన్ను చూసుకో అంటూ ఒక యాంటీ సెంటి 
మెంటు కోరీక కోరుతుంది. మొదట కూతురు పుట్టదు కృష్ణకాంత్‌ కి. తర్వాత 
పుట్టిన అమ్మాయినే _ (పేయసి “సింధుజి అనుకుంటాడు. ఆ కూతురికి 
"పయింటింగ్‌ లో పెద్ద బహుమతి రాగా . సరిహద్దు మంచి బెజవాడకు హుటా 


హుటీ వస్తాడు కాని, అది బెజవాడ కదా! అతని కూతురు ఒక లారీ క్రింద పడి 
చచ్చిపోతుంది. “అయ్యో పాపం!” అనుకుంటారు పాఠకులు. ఫర్షికకి, రథనానికీ 
పొంతనలేదు బలవంతంగా కథని (టాజడీ చేయడం జరిగింది. 


జులై '94 
ఇన్‌స్టాల్‌ మెంట్‌ (కె. సుజన] ; 

దిగువ మధ్య తరగతి యొక్క మధురస్యప్నం టెలివిజన్‌. భార్య 
అడుగుతూనే వుంటుంది. భర్త శ్రీధర్‌ కొనలేనని అంటూ వుంటాడు. కాని, 
ఆడబోయిన తీర్ధం ఎదురై నట్లు _ ఒక పెద్దమనిషి తలుపు తట్టి నురీ ఇన్‌స్టాల్‌ 
మెంట్స్‌ మీద పోర్టబుల్‌ టి. వి. యిచ్చిపోతాడు. భర్తతో అబద్ధాలాడి, అప్ప 
చేసిమరీ మొదటి ఇన్‌స్టాల్‌ మెంటు తక్షణం కట్టేస్తుంది లత. కాని, అంతలో 
ఆ వూళ్లోనే వుంటున్న లత అక్కు, బావ వస్తారు. లత "కొనుక్కున్న ”టి ఏ, ని 
చూసి _ “ఇది మాదే! మీకెలా వచ్చింది?” అని అడుగుతారు దాంతో తను 
ఇన్‌స్టాల్‌ మెంట్సు మీద కొన్నది దొంగ టివి. అని (గహిస్తుంది లత. పోలీస్‌ 
రిపోర్టు యిస్తారు. దొంగ దొరుకుతాడుగాని, వాడి దగ్గర తంతే నయాపైస 
దొరకదు! 


194 కథా సమీష 141 


డబ్బూపోయింది. టివి దక్క_లేదు. ఇంటి ముందుకొచ్చి, వస్తుపుల మ్మే 
వారీ మాయమాటలు నమ్మి మోసపోకూడదని హెచ్చరించే ఈ తమాషా కథ 
బాగానే వుంది. 


శుభవార్త (వి. సువర్చలారాణి ] : 

శారద కి డిగీ వుంది. వంట బాగా వచ్చును. వంటల పోటీలో బహుమతి 
కూడా వచ్చింది. పెళ్ళి ఘడియ మ్మాతం రాలేదు. ఒకసారి పెళ్ళి చూపులలో 
ఆమెను వరుడు నచ్చుకుంటాడు గానీ, ఆతని తల్లి దండులు ఒక లక్ష 
రూపాయలు కట్నమిమ్మంటారు శారద దుఃఖం ఆపుకోలేక, ఛడామడా తిడు 
తుంది. “మీకు డబ్బుంది. నాకు ఏ లోపం లేదు. మీకు కట్నం ఎందుకివ్వాలి?” 
ఆంటూ నిందీస్తుండ్‌, వాళ్ళు వెళ్ళిపోతారు, 

ఇంతవరకూ సహజంగానే వుంది గానీ, అటు తర్వాతే కథ అసహజమైన 
మలుపు తిరుగుతుంది. పెళ్లి కొడుకు రామారావు దగ్గరనుండి, “నువ్వు పరీక్షలో 
నెగ్గావు - నేనూ, మావాళ్టు పెళ్ళికి సీద్ధ్దం'' అంటూ వుత్తరం వస్తుంది. 


కలా? నిజమా? 

పెళ్ళి కాని ఆడపిల్లలెందరో యిటువంటి “'మెరికల్స్‌'' తమ జీవితాలలో 
సంభవించాలని కోరుకుంటారు గానీ.... 

సువర్చలరాణి గారు కథలోని చివరి ఘట్టం _ పోస్టు వేళ దాటిపోతుందని 
కాబోలు _ అర్జెంటుగా రాసి పంపించేసీనట్టుంది. 


ఆగన్ట్‌ 94 
తానొకటి తలిస్తే (ఏ. ఎమ్‌ ఎస్‌ స్వాతి) : 

“గర్భం మాతం ఆ నెల్లోనే పారంభమయింది ఆ యిద్దరికీ” ఆనే 
కృతక వాక్యంతో మొదలయిన యీ కథ - మేనరికాలకి వ్యతిరేకంగా (పచారం 
చేసీ పుణ్యం కట్టుకోవాలనే రచయితి చేసిన (ప్రయత్నం. 

వడిన, అడబొడుచులు _ పద్మిని, రంజని వియ్యం అందాలనుకుంటారు. 
అందుకు దోహదంగా . వారి సంతానం కూడా గాఢాతిగాఢ్ర మైన (పేమలో. పడి 
పోతారు. తండులు ససేమిరా అంటారు. అయినా, లతామోహన్‌లు దంపతు 


142 1994 కథా సమీష 


లవుతారు. పాపం, వారికి రచయితి తన సంకల్పంతో ఒక “ఏ కోళాన్నా 
హుషారు కనిపించని ఒక బిడ్డని” వసాదిస్తుంది. అయితే, కథానాయకుడు 
మోహన్‌ మాతం “యిది నమ్మను అంటాడు. వదినా, ఆడబొడుచులు 
ఒకరినొకరు పట్టుకొని బావురుమంటారు. “కొన్ని మేనరికాల్లో ఎందుకిలా జరుగు 
తుందో, ఏ కా స్ర్రజ్ఞాడికీ అంతుపట్టని విషయం” అంటూ రచయి| తి స్వాతి ఒకే 
స్టేట్‌ మెంట్‌ కూడా యిచ్చేస్తుంది. కథనం బాగులేదు. ఫీర్షిక బాగులేదు. 
సందేశం ఆంతక న్నా బాగులేదు. ఉదాహరణకు ఒక వాక్యం _ “మోహన్‌ 
లతా ఆనందంగా పెళ్ళి పీటలమీద కూర్చున్నారు. పలువురి సమక్షంలో పెళ్ళ 
యిందని పించుకున్నారు.” కాయితం మీద సీరా ఆరకుండానే పోస్టులో పడేసే 
తొందర వున్న రచయితలు మనకెందరో వున్నారు. 


చిన్న ఆశ (రాధిక) ; 

అర పేజీ దాటకుండా చెప్పిన యీ కథలో చిన్నఆళ కాదు _ పెద్ద ఆశనే 
వ్య క్రం చేసారు రాధికగారు, 

పమదకు చిన్నప్పటి నుండీ జాజులు, గాజులు, పసుపు, కుంకుమ అంటే 
చాలా యిష్టం. ఇద్దరు పీల్లల తల్లి అయింతర్యాత ఆమె భర్త శంకరం రోడ్డు 
(పమాదంలో మరణిస్తాడు. వితంతువై న (పమద బొట్టు రీయదు. గాజులు, 
పూలు ధరిస్తుంది. “మా ఆయన తను చనిపోయినా, నన్ను ఎప్పటిలాగే వుండ 
మన్నారు” అని మనసులోనే భర్తకు క్షమార్పణ చెప్పుకొని ఒక అబద్ధం అడు 
తుంది. 


అవలంబం (ఎజ్జగుంట్ల వరలక్ష్మీ దేవి) ( 

సరోజ, నాగరాజు యిద్దరూ గ్యాడ్యుయేడ్స్‌ అయిన దంపతులు. పాపం, 
సరోజ ముచ్చట్లన్నీ ఆర్నెల్లలోనే తీరిపోయాయి. ఆత్రగాగు రాసి రంపాన 
పెట్టడం మొదలెట్టింది. వ్యసనపరుడ్రై న భర్రయొక్క సాధింపు ఉధృత మైంది. 
పనిచేసే మంగ హితబోధ చేస్తుంది. 

సరోజ ఇంట్లో నించి పారిపోయి - మంగమ్మ పనిచేసే లాయరు గారింట్లో 


ఆశ్రయం ఫొందుతుంది. లాయరుగారు సరోజ భర్త, అత్తల మీద కేసు పెట్ట 
డమే కాకుండా _ సరోజకు ఉదోగ్యం కూడా వేయిస్తాడు, 


1994 కథా సమీక్ష 145 


.. రొటీన్‌గా చెప్పిన యీ రొటీన్‌ కథలో లాయరుగారి పాత్ర అరుదై నది. 
ఒక నాటకీయమైన సన్నివేశ కల్పనగాని, మనసుకు హత్తుకునే సంఘటన గానీ 
తయారు చేసుకోకుండా కథంతటినీ ఏకరువు పెట్టడంచేత - ఈ మూడున్నర 
పేజీల కథని చదివిన పాఠకులు అలసిపోతారు. 


సెపైంబర్‌ '94 
ఎర అంచు _ తెల్టచీర (రచయిత పేరులేదు) : 

లతకి రని అంచున్న తెల్లచీర అంటే చాలా యిష్టం. ఆఫీసులోని ఒక 
సహోద్యోగి తన భార్యచేత ఒక ఎట్టి అంచు తెల్పచీరని బహుమతిగా యిప్పిస్తాడు. 
ఆ చీర కొట్టుకుందామని అనుకొనేలోగానే, ఆమె తల్లి. ఒక బంధువుకి అత్యవస 
రంగా పెట్టవలసి వచ్చి . బొట్టు పెట్టి మరీ యిచ్చేస్తుంది. చాలాకాలం తర్వాత, 
లతకి పెళ్ళయిన తర్వాత ఆమె భర్త - ఒకసారి లాటరీలో అయిదు వేల రూపా 
యలు బహుమతి వచ్చి _ భార్య కోంన చీరను కొనుక్కొని యింటికొస్తాడు, 
అప్పటికే ఆమె స్టా _పమాదంలో మరణిస్తుంది. ఇటువంటి కథలు లెక్కకు 
మించి వచ్చేయి. కథనంలో కూడా కొత్రదనం లేదు. మొదటి పేరా యిలా 
వుంది | 

“లత న్నిదరాక అటూ, ఇటూ పొర్లుతోంది. వయస్సులో వున్న ఆడ 
పిల కోరికలు దారం వదిలిన గాలిపటం లాంటివి, గమ్యం తెలియక అటూ 
ఖే. పయనిస్తాయి.” 


రచయిత ఉద్దేశ్యంలో “పొర్ణడం” అంటే “దొర్హడం" కాబోలు. 


రాంగ్‌ నంబర్‌ (ఎ. లక్ష్మీ గిరిధర్‌) : 

ఏదో ఒక పెద్ద సిటీలో ఉన్న జయ అనే యిల్లాలికి ఒక గుర్తుతెలియని 
అమ్మాయి “సోన్‌ లే దేస్తూవుంటుంది. తనకు పెళ్ళయిందనీ, అత్తగారు పెచే 
వింత బాధలతో సతమతమవుతున్నాననీ, సలవో కావాలనీ, అడుగుతూవుంటుంది . 
ఆ అమ్మాయి అలా అడుగుతునే వుంటుంది _ జయ వింటూనే వుంటుంది. 
రచయ్యితి లక్ష్మీగిరిధర్‌ కొంత సేపటికి పాఠకుల మీద దయదల్చి _ రహస్యం 
కేవలం పాఠకులకే చెప్తుంది. రచయ్యితి భాషలోనే . ఆ రహస్యం తెల్ఫుకోడం 
మంచిది; “ఆ అమ్మాయి ఒక ముప్పయి ఆరేళ్ళ (ప్రౌఢ అని కానీ, ఎంత డబ్బు 


144 1994 కథా సమీక్ష 


“ఎరగా చూపించినప్పటికీ _ ఏ పురుషో త్రముడూ ఆమెని పెళ్ళి చేసుకోడానికి 
రాలేదు కానీ _ వయసులో వున్న కోరిక లుతీరే అవకాశం మరిక లేదన్న ఆవేదనలో 
హిస్టీరికల్‌గా అలా అప్పుడప్పుడు చేతికొచ్చిన నెంబరు తిప్పుతూ........” 
వృుంటుందిట! 


అక్టోబర్‌ 94 
“లక్షీ యోగం" (కె, ఏణారెడ్డి] _ 

పద్మ లక్ష్మీపూజ చేస్తుంది. స్నేహితురాలు విజయతో కలిసి చేస్తుంది. 
అంతలో అలిత వచ్చి _ తన కూతురు పరీక్ష ఫీజుకి, ఆరోజే ఆఖరి రోజు కనుక 
కొంత పైకం అప్పివ్వమంటుంది. శుకవార౦ కనుక యివ్యనంటుంది పద్మ. కాని 
విజయ లలితకు 100 రూ॥ యిచ్చి పంపిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరంలోని అంత 
రార్థం - మూఢనమ్మకం కాదని - పద్మకి జయ బోధించి ఒప్పిస్తుంది కాకపోతే 
పఠితలకు మాతం రెండు మూడు పేజీల యీ చిన్న కథ చదవడానికి బోలెడు 


ఓపిక కావాలి. 


నీతి కథలు చెప్పడంలో ఏణారెడ్డి గారికి ఉన్న అనుభవం యింకా చాల 
లేదు ఆనిపించింది, 


దేంట్లో తక్కువ? [కె. సుజన] : 

పదోతరగతి పాసయిన రాధిక డాక్టరు చదువు చదువుతొనంటుంది. 
అంత తాహతులేని తండి ఏదో ఒకటి సర్దిచెప్పి కూతుర్ని బుజ్జగించాలను 
కుంటాడు. కాని, ఆ మరుసటిరోజే _ అతని చిన్ననాటి స్నేహితుడు రాజారావు 
కనిపిస్తాడు అంతేనా? రాఘవయ్య కూతురు రాధికకి డాక్టరు చదువు కూడా 
చెప్పిస్తాడు అంతేనా? తన కోడలుగా కూడా చేసుకుంటాడు. 


పేకీన్నరలో యింత సుదీర్ద జీవిత గాథను రచయ్యితి “కై. కొట్టె. 
తెచ్చె” రీతిలో చెప్పగలగడం గొప్ప సాహసం! కథకి, ఆధునిక కథానికకి 
తేడా ఏమిటో సుజనగారు తెలుసుకుంటే _ మంచి కథానికలు . రాయగలకళ క్రి 
ఈమె కలానికుంది. 


1994 కథా సమీక్ష 145 


నవంబర్‌ 94 
చెట్టునీడ [కోకా రామలక్ష్మి] : 

అన్న పూర్ణ పొయ్యిమీద గిన్నె పెట్టి, పప్పు పోస్తూంచే వచ్చాడు చుట్టం. 
(నీస్టపో యకుండా వుడక పెట్టే చిట్కా ఏమైనా చదివిందేమో!) ఆ వచ్చిన చుట్టం 
ఆమెకు అన్నయ్య వరస. ఆ పెద్దమనిషి, ఆన్న పూర్ణకి ఆమె యింటిముందున్న 
మామిడి చెట్టును కొట్టివేయించమని సలహా యిస్తాడు _ పట్నం వెళ్ళిపొమ్మని 
కూడా చెపాడు మధ్యాహ్నం బస్సుకి తిరుగుముఖం పట్టిన కోదండరామయ్యకి 
(చుట్టం) పట్నంలో ఏవో గొడవల పుతుండడంవల్ల, రావలనీన బస్సు రాక _ 
తిరిగి అన్న పూర్ణ యింటి కే వెనక్కి వస్తాడు. ఈసారి వెళ్ళిపోతున్న చుట్టం 


అన్న పూర్ణకి మామిడి చెట్టు కొట్టించ వద్దని సలహా యిస్తాడు. రచయిత్రి 
మాటలలోనే _ ఈ ఒక పేజీ కథకి ముగింపు వినండి : 


“అన్నపూర్ణ నివ్వెరపోయింది. అందులో ఏదో వ్యంగ్యం వుంది. సంచి 
పట్టుకు చకచక వెళ్ళే మనిషిని చూస్తూ చెట్టులాగే, నిలుచున్నచోటే ఆగి 
పోయింది చాలాసేపు.” 


పరితలు కూడా నివ్వెర పోతారు ఈ కథ చదివి. 


అనుభవం నేర్పిన పాఠం. (బి. వి. శేషమాంబ] : 

ఉమాపతికి ఉద్యోగం చేసే అడవాళ్ళంటే చులకన, పిలల తల్లులయి 
వుండి కూడా - ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వున్నా _ అతనికి సానుభూతి 
కలగదు. తన చేత్మికింద పని చేసే యిద్దరు స్త్రీలను అతను సాధిస్తూంటాడు. 
కానీ, పరిస్థితుల (పభావం వల్ల ఉమాపతి భార్య గౌరి కూడా ఉద్యోగం చేయ 
వలసి వస్తుంది. బిడ్డతల్లి అనికూడా చూడకుండా ఆమె పనిచేసే ఆఫీసులోని 
“సెక్షన్‌ హెడ్‌ గౌరిని సాధిస్తూంటాడు. ఈ సంగతి భర్తకి చెప్పి _ ఆఫీసుకి 
లేటు కాకుండా వుండేటందుకు ఒక “మోపేడ్‌” కొనిపించుకుంటుంది. ఉమాపతి 
తన భార్యకు కలిగిన అనుభవం ద్వారా _ తానే ఒక గుణపాఠం నేర్చుకొని, 
ఉద్యోగస్తులైన స్త్రీలను కించపరచడం మానేసాడు. 


SK. 10 


146 1994 కథా సమీక్ష 


సీతి బాగుంది. రచయ్యితి 'ఉమాపతి' పాతను సమర్థిస్తూ కథ |పారం 
భించడం - కథాకథన శైలిమీద దెబ్బతీస్తుంది. కథ రాసింతర్వాత ఒకటికి 
రెండుసార్లు చదువుకొని, లేదా నలుగురికి వినిపించి, మళ్ళీ సాప్పువతి రాసి 
వంపించితే _ బావుంటుంది, 


అమ్మాయే పుడితే [న సీన్‌ సుల్తానా] : 

నందా మళ్ళీ గర్భవతి అవుతుంది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే 
ఏంచేస్తావని భర్తని తమాషాగా అడిగితే _ భర్త మల్లేష్‌ కూడా, “మళ్ళీ మళ్ళీ 
ఆడ పిల్ల ల్నేక ౦టూ వుంటే మళ్ళీ యింకో పెళ్ళి చేసుకుంటానని సరదాగానే 
అంటాడు. నందా భర్త మాటల్ని కొంచెం ఎక్కువగానే అర్థం చేసుకొని . 
మగబిడ్డడే కలగాలని దేవుణ్ణి (పార్టిస్తూ - తొమ్మిదినెలలూ గడుపుతుంది. 
ఆమెకు కవలపిల్లలు పుడతారు _ మగ, ఆడ ఇద్దర్నీ కూడా తనివితీరా 
చూసుకొని నందా దేవుడు కరుణించాడు ఆనుకుంటుంది. 


నసీన్‌ సుల్తానాగారు కథని ఉత్కంఠభరితంగా నడిపించారు. గర్భవతి 
ఆయిన సుదతి యొక). మనోవేదనను, బెంగనీ, కంగారునీ రచయితి చక్కగా 
చి తించారు. మంచి “రీడబిలిటి' వున్న కథ. 


ఆగు [శారదా ఆళోక వర్దన్‌ | : 
నందకిశోర్‌ అనే ఒక పెద్ద మనిషికి అచ్చులో పేరుపడి - |వఖ్యాతి 
రావాలన్న “కండూతి ఎక్కువై, కథరాసి పతికకి పంపుతాడు. ఓక బడి 
పంతులమ్మని పన్నెండేళ్ళ పిలకాయ పచ్చిగా కామించినటు ఒక కథ 
౧ ౧ 
రాస్తాడు. అది వారష్మతికలో బొమ్మలతో, (బహ్మాండ౦గా అచ్చవుతుంది. 
నందకిశోర్‌ పుంఖానుపుంఖాలుగా సెక్సు కథలు రాస్తూంటాడు. 


పాపం! అతను రాసే కథలు చదివి కన్నకొడుకే - పదేళ్ళబాలుడు _ 
స్కూల్లో పంతలమ్మకి కామలేఖ రాస్తాడు. స్కూలునించి కుర వాణ్జీ పంపించి 
వేస్తారు. వాడు ఎలుకల మందు తింటాడు, నందకిశోర్‌ కి చాలా ఆలస్యంగా 
“కనువిప్పు కలుగుతుంది. లబ్ద (పళిష్టురాలై న శారదా అశోకవర్ధన్‌ . కొన్ని 
పత్రికల్లో వస్తున్న విపరీత "సెక్సు కథలను _ అవిరాసే రచయితలను ఒక రేవు 
"పెడదామని రాసిన కథ యిది 


1994 కథా సమీక్ష 147 


డిసెంబరు 94 
మంతాశ్షతలు (సత్యవాడ సోదరీమణులు) - 

ఏ వుద్యోగమో తెలీదుగానీ, శ్రీనివాసు అనే యువకునికి ఉద్యోగం 
యిప్పించాలని _ స్వరూప సుధీర్‌, సాగర్‌లతో సుదీర్హ మైన పోరాటం జరుపు 
తుంది. శ్రీనివాస్‌ మీద _ “చిన్ననాటి దొంగ" అన్న చెడ్డ పేరు వుంది అని 
వాదిస్తారు వారు. అప్పుడు స్వరూప అసలు కథ చేప్రుంది. స్వరూప వాళ్ళ మేన 
మామగారింట్లోనే శ్రీనివాస్‌ మీద ఒక నగ దొంగతనం చేశాడన్న నేరం మోప 
బడుతుంది. అతనిచేత నేరం ఒప్పించడానికి _ మూఢ నమ్మకస్టులెన ఆ యింటి 
వారు మంతించిన అక్షింతలు చల్లడానికి [పయత్నిస్తారు. తప్పించుకొని పారి 
పోతాడు శ్రీనివాస్‌. సొంత కాళ్ళమీద నిలబడి, కష్టపడి చదువుకుంటాడు. 


వాస్తవానికి శ్రీనివాస్‌ దొంగ లించాడు అనుకున్న బంగారు నగని 
స్వరూ పావాళ్ళ చిన్న మామయ్యే . తీసి, దాచి పెట్టి _ అత్యవసర మైన పనిమీద 
బయటికెశి పోయాడు. నిష్కారణంగా పాలేరు కొడుకు శ్రీనివాస్‌ నింద 
మోకొడు. 


సత్యవాడ సోదరీమణులు నిరాఘాటంగా చెప్పుకునిపోయే అనేకా నేక 
కథల్లో యిది ఒకటి. చివరికి శ్రీ నివాస్‌కి ఒక్‌ మంచి ఉద్యోగం దొరికినందుకు 
పాఠకులు కూడా సంతోషిస్తారు. 


ఎలచ్చన్‌ అమ్మోరికి బలి (గాయి; తిరాజ్‌) క 

రాజ్యయ్య సమాధుల మధ్య - శ్మశానంలో (బతికే. అభాగ్యుడు అతని 
కొక కల వస్తుంది ఎన్నికల సమయంలో దొమ్మీలు, ఘర్షణలు జరిగి కుప్పలు, 
కుప్పలుగా శవాలు తన శ్మళానంలోకి వచ్చినట్లు, తనకీ, భార్యకీ సాంబారూ, 
గారేలాంటి పదార్థాలతో మృష్టాన్న భోజనాలు లభించినట్లు కలగంటూ వుంటే 
అతని భార్య, న్నిదాభంగం కలిగిస్తుంది. ఎవ్పుడూ 'సీండాకూడు' కలే _ 
కంటావని నిరసీస్తు౦ది. 


ఇక్‌ చివరి మాటలు : 
మొతం మీద ముప్పయి మూడు కథలు చదివిన తకువాత . ఏదో 
అల్బాహార విందు చేసినట్టుగానే వుంది కాని, యిప్పుడొస్తున్న రకరకాల వార 


148 1994 కథా సమీక్ష 


వతికల్లో కథలు చదివాక కలిగే విరక్తి, వెగటు, దుఃఖం, భారం, విచారం 
లాంటి వికారాలు యేవీ కలుగలేదు. 


ఈ కథలన్నీ వడ్డది వనితాజ్యోతి అన్న మాసషతికలో. రచయ్యితులు 
రాసిన లేదా ఆడ పేర్ణతో పడ్డ యీ కథలకు కొన్ని లిమి చేషన్లు వున్నాయి. 
ఆ పిక సంపాదకుడే వీటికి కాఫీ (బేక్‌ కథలనీ, “టీ _ బేక్‌” కథలనీ 
"ేరెట్టి మరీ వేశాడు. అన్నీ మినీ కథలే ఇవియీకకి యీకా, తోకకి తోకా 
పీకి, పాకం పట్టినట్టు విమర్శించాల్సిన పనిలేని కథలు. 


మనసుకు హత్తకునేలాగ, కనులకు కట్టినట్లు కథ చెప్పడం కావాలి, 
కాని, యిందుకు కోరక మాతం చాలదు _ తపస్సు కావాలి! ఆలోచింపజేసే 
కథలురావడం అవసరం. అవి వనితలనుంచే వసాయనీ, రావాలనీ నా ఆశ. * 


వనిత వూసపతిక 


కథ అంటే నివేదించు, |వకటించు, (పదర్శించు, భావించు, వరించు. 
వ్యాఖ్యానించు.... ఇలా.... అర్హాలనేకం.... “కథ్‌" మూలధాతూపపన్నం కథ, 
కథ కల్పితం. ఏనాటిదో అయిన కథ రకరకాల మార్పులకు గురి అవుతూ 
ఆధునిక యుగంలో సృజనాత్మకతతో సమాజానికి దర్పణమై సందేశ కేతనాల 
నెగరేన్తున్నది. జీఏతంలోని వూలతో బాటు ముళ్ళనూ, వెలుగురేఖలతోపాటు నీలి 
నీడల్ని పడుగు పేకలుగా అల్లుతాయి కథలు. ఉత్తమమైన కథ దేశకాల 
(పస క్తి లేకుండా తప్పకుండా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పృతికల్లో వచ్చే 
కథలు చదివే పాఠకులు ఏమర్శలు విశ్లేషణలతో అవసరం లేకుండానే పస 
ఉన్న కథని పసిగట్టి అనుభూతిని హృదయంలో పడిలవర్చుకుంటారు. తెలుగు 
నాట పెరుగుతున్న వివిధ వతికల్లో వివిధ రూపాల్లో కథ తన విశ్వరూపాన్ని 
(వదర్శిస్తూ నూతనస్పూ్రిని సాధిస్తోంది. 


ఇతర సాహిత్య (షృక్రియలతో బాటు మొదటినుంచీ కథపట్ట ఇసుమంత నా 
ఆదరణ తగించకుండా (పాధాన్యతను కల్పిస్తున్న స్త్రీజనమాసప్మతిక వనిత.’ 
(a చాలీ 


జనవరి '94 నుండి నవంబరు '94 వరకు (డి నెంబరు నుండి వనితను 
తాత్కాలికంగా నిలుపు చేశారు) దాదాపు 66 చిన్నవి, పెద్దవి, చిట్టివి కథలు 
(వచురించింది వనిత. ఇవన్నీ మహిళలు రాసినవి కాబట్టి వారు తమ సమస్యల 
పట్ల పూర్తి అవగాహనతో ఇన్‌వాల్వ్‌ మెంటుతో (వాసీనట్లు కన్పిస్తుంది. ఈ 
కథల్లో అధిక భాగం స్త్రీల సమస్యలు. కుటుంబ సమస్యలు ఉన్నా కొన్ని ఇతర 
అంశాలు స్పృశించిన రచయి[తులు లేకపోలేదు. 


తెలుగు సాహితీ రంగంలో లబ్బపతిష్షులెన రచయితుల తొలి కథలు 
ఉగాది సంచికగా వెలువరించిన “ఏపిల్‌” వనితలో (వచురించటంవల్ల వర్గమాన 
రచయ్యితులకు నవ్యస్ఫూ ర్తి లభిస్తున్నది. వనిత సంచికలన్నీ పరిశీలిస్తే లబ్ధ 


150 1994 కథా సమీక్ష 


(పఠివ్షులకే గాదు.కొ త్రగా కలంపట్టి కొంతయినా తపనతో (వాసే రచయి తులు 
కొ త్రవారికి కూడా వనితలో చోటివ్యడం అభినందనీయం. వారు కూడా తమ 
ఉద్వేగాలనూ, ఆలోచనలనూ, సమస్యలనూ నిజాయితీగా నైపుణ్యంగా అందించ 
గలగటం విశేషం, 


వనితలో '94 సంవత్సరంలో వెలువడిన కథల్లో (వధానంగా భార్యాభర్త 
లకు సంబంధించినవి అధికంగా కన్పిస్తున్నాయి. కుటుంబాల్లో వచ్చే కలహాలు, 
అపార్థాలు, అనురాగాలు, మూడోవ్యకి (పవేశం వల్ల జరిగే అల్లకల్లోలాలు 
చాలా కథల్లో రచయితులు స్పష్టంగా హెచ్చరిక ల్లా [వాశారు. మణీ నవకాంత్‌ 
వాసిన “మగువ మనసు' లో భార్యా భర్తల మధ్య ఉండవలసీన అనురాగపు 
విలువల్ని వివరిస్తూ కష్టమైనా సుఖమైనా కలిసి వంచుకోవటంలోనే ఆనందం 
ఉంటుందని, అందని పళ్ళకోసం ఆ|రులు చాచేకం టే అందుబాటులోని జీవితాన్ని 
సంతృ ప్తికరంగా అనుభవించాలని శ్రీ కోరుకుంటుంది కానీ, ధనాన్ని కాదని, 
ఆవసరం అయితే భార్య కూడా భర్తతోపాటు సంపాదనకు సంసారంకోసం కష్ట 
వడగలదు గానీ భర్త సాన్నిహిత్యాన్ని మాతం దూరం చేసుకోలేదని నీలిమ 
పాత ద్వారా సెన్సిటివ్‌గా అందించారు రచయితి. 


ఇటీవలికాలంలో సమాజం ఎదుర్కొంటున్న మరో సమస్య ఉద్యోగినులై న 
స్రీలది. భార్య హోదా భర్తకంటే మిన్నగా ఉంటే అతన్ని కించపరచటమో 
లేదా అతనిలోని ఇన్‌ఫీరియారిటీ ఫీలింగ్స్‌ వల్ల ఆమెకు దూరం కావటమో! ఇటు 
వంటి కుటుంబాల్లో పిల్లలెంత నలిగిపోతారో చూపిస్తూనే పరస్పర (పేమ 
గౌరవాలు కలిగి ఉండాలంటూ ఒంటరితనం మిగిల్చే గొప్పతనం ఏమీ లేదనే 
సత్యాన్ని, రచయితి విన్నకోట సుకీలాదేవి కరిగి నీరయింది'లో వివరించారు. 
మధ్యతరగతి మన స్తత్వాలకు దర్పణం _పజ్వల రచించిన “ఇదండీ సంగతి.' 


మానవ జీవితం వడ్డించిన విస్తరి కాదు. కట్నంకోరే అ త్రింటివారికోసం 
ఉద్యోగం చేస్తూ డబ్బు కూడబెళ్చే అమాయకురాలు రమ లాంటివాళ్ళున్నంత 
కాలం ఆడవాళ బకుకులు బాగువడవు. రాజీ కూడదని హెచ్చరించారు భాస్కర 
స్వర్హాంబ “మరి మీకో” కథలో, 


భారతీయ సంస్కృతిలో కుటుంబవ్యవస్థ రూపాలను మార్చుకుంటూ 
నసాగుతూనే ఉంది. “సంసారం అనే రేడియోకి భార్యాభ ర్రలు ఏరియల్‌ 
ఎర్తులలాంటి వాళ్ళ”ని ఓ మహాకవి అన్నారు. మరి వారిద్దరి మధ్య ఉండవలసీన 
సత్సంబంధాల గురించి, ఎదుర్కొనే సమస్యల గురించి చాలా కథలు వచ్చాయి 
గతంలో ఆలాగే వనితలో వచ్చిన కథల్లో “సహచర్యం' (సి లలిత రచన, 
జీవనవనం (విజయ రచన) కథల్లో శ్రీలు ఆత్మవిమర్శ చేసుకుంటూ స్యయం 
నిర్ణయాధి కారాన్ని కలిగివుండాలనటం |పస్తుత సమాజంలో (పతి స్రీ ఆలో 
చించాల్సిన విషయం. 


మాలతీ చందూర్‌ *సుశి అనే ఓ కథను వనితలో ఆమె తొలి కథగా 
(పచురించారు. స్త్రీ వ్య క్రిత్వానికి మన స్తత్వానికి |పతీక “సుకి'. కథల్లో వాయటం 
కాదు. స్రీ వ్య క్రిత్వాన్ని దూరంగా చూసి ఆదరించి అధిమానించగల పురుషుడే 
ఆమెను భార్యగా మాతం భరించలేకపోవటం నిత్యం చూస్తున్న సత్యం. స్త్రీకి 
భార్య కావటంకం టే ఎక్కువ ఆశయం కూడా ఉంటుందని పురుష [పపంచం 
గుర్తించాలని రచయితి చేసిన [పయత్న౦ం వృథాకాదు. “మీరు _పేమించలేరు'లో 
ఆలూరి విజయలక్ష్మి కోమలానురాగాన్ని హృదయంలోనే దాచుకోవాలనీ, (పద 
ర్మిస్తే లాలిత్యం ఉండదనీ పారిజాతాల జల్లులా వర్షింపజేళారు. 


వాసిరెడ్డి సీఠాదేవి “సాంబయ్య పెళ్ళి'లో కురూపి హృదయాకాళంలోని 
ఆశల చుక్కల్ని ఏరి కూర్చారు. 'వంకరగీత'ల వెంట తెలిసీ పరుగెపే ఆదు 
నిక పోకడల్ని నిలదీళారు డి. కామేళ్వరి. 


తనదైన శైలిలో, విమర్శల్ని ఢీకొట్టే ఆకర్షణీయబాణీలో పాఠకుల్ని 
ఆకట్టుకొనే యద్దనపూడి సులోచనారాణి భగ్న పేమకథ 'ఐ లవ్‌ యు'లో 
ఆర్థరింగా పలికిన ఓ వాక్యం నన్ను కదిలించింది! “మా దేశంలో పెళ్ళి అయిన 
ఆడపిల్ల, జీవితంలో ఆఖరికి పీల్చే ఊపిరి కూడా భర్తదే!” ఎంతటి పరాయీ 
కరణ ఇది! సరస వినోద భరిత కథలు “మా ఆవిడి, 'భోజ్యేషు మాతా” 


మొదలై నవి. 


వనితలో మరో తరగతికి చెందిన కథల్ని మనం ఎక్కువగా చదివాం, 
'94 వ సం॥లో, ఆవి వృద్ధుల పట్ల నిరాదరణకు సంబంధించినవి. ఇటీవల 


152 1994 కథా సమీక్ష 


కాలంలో అందరి హృదయాలను కలచివేస్తున్న సమస్య ఇది! సమాజంలో 
వస్తున్న పెనుమార్పులే సాహిత్యంలో |పతిఫలిస్తాయి చిన్న కుటుంబాల్లో 
సభ్యులుగా చూడబడని వృద్దులపాత కుటుంబాల్లో మూలకి తోసేయబడుతోంది. 
అందుకే వృద్దుల విశ్రాంతి ఆలయాలు పెరిగి పోతున్నాయి. ఆందుకే ఆవి 
కథలుగా వ్యథలుగా ష్మతికల్లో చోటు చేసుకుంటున్నాయి. 


*అమ్మ' కథకీ కవితకీ అందనిదీ. అమ్మ ఎక్కువగా పేమింపబడ 
వలనీందీ, ఎక్కువగా నిరాదరణకు గురి అవుతున్నది కూడా ! “అమ్మ' కథను 
ఆర్జంగా మలచారు ఎమ్‌. వి. కమలాదేవి. పండిన ఆకును పదిలం చేసుకోవాలి 
అంటారు. విదేశాల్లో ఉన్నా తెలుగులో రచనలు అందిస్తున్న కొమరుచోలు 
సరోజ 'తోడు'లో అయితే. ఆరచయ్యితి చూపిన పరిష్కారం స్థాయికి భారతీయ 
సమాజం ఇంకా ఎదగలేదనే చెప్పాలి. 


వృద్ధా హ్యంలో ఉన్న తనని సరిగా _పేమించలేని, సేవలనందించలేని 
'కొడుకు.కోడలు' మెర్సీ కిల్లింగ్‌ నిరాకరిస్తూనే తానుగా చనిపోతూ అస్తిని 
వృద్దుల శరణాలయానికి చెందేలా (వాని నిరసన _పకటించిన తల్లివేదన అక్షరాల 
కందనిది. తల్లి తన డబ్బుతో జీవితం చివరి దశల్లో ఓ యిల్లు కట్టించుకుం టే 
గుండెజబ్బుతో బాధవడే ఆమెకో గది కేటాయిస్తేనే ఓర్చుకోలేక అవమానించే 
పిల్పలకి, గొజుబొమ్మ లాంటి ఆ తల్లి ఏమని బదులివ్వగలదు? పిల్లల్ని కనే 
యంతంలా, దాదిగా, | పేమమూరిగా గడిపిన ఆమెకో గది ఇవ్వటం న్యాయం 
కొదా? 'గది కథ చెప్పే న్యాయం అదే! మాడుగుల కృష్ణకుమారి న్యాయం 
కోసం చేసిన కథా పోరాటం ఇది. 


నవంబరు సంచికలో కే. రామలక్ష్మి (వాసీన “వాణ్ణి రానివ్వకండి" కథ 
మనసును పట్టేస్తుంది, “చాకిరి చేయలేనురా, నాకు ఓపిక ఉడిగిపోయిం"దం టే 
విశ్రాంతి నివ్యలేని కొడుకులు....కోడళ్ళు....బాధ్యత వహించవలనిన వీరంతా 
ఆమెను దూరంగా విశ్రాంతి నిలయంలో వదిలి....చూడటానికి రావటానికి కూడా 
భారమే....ఆ తల్టి కొడుకును రావద్దన్నదంటే ఆమె గుండెనెంత రాయిని 
చేసుకుందో....అలాంటి తలు లెందరో ఈ సమాజంలో! 


1994 కథా సమీక్ష 153 


“మనం కని పాచ్చి పెంచిన సగం జనాభా 
మన మీద జులుం చేస్తారు పెద్దవాళ్ళయి'' 
ఎంత చేదు నిజం ఇది! 


స్త్రీల సమస్యలేగాక సామాజిక సమస్యలు ఏకుతూనే తమతమ పరిధుల్లో 
పరిష్కారాలు సూచించిన రచయ్యితుల రచనలు వనితలో చోటు చేసుకున్నాయి 
'94 లో. 


స్రీలలో నిరక్షరాస్యత పోవాలని పిలుపు నిచ్చిన మహామహులు వివేకా 
నందుడు....బావూజీ. అదే ఆశయంతో |వాసిన కథ సి. హెచ్‌ ఇందాణి “ఒద్దను 
కున్న ఓనమాలు” స్త్రీకి విద్యలేక పోలే మొదటి గురువు స్థానాన్ని కోల్పోయే 
[ప్రమాదాన్ని సూటిగా చూపించారు ఓ సినీనటి పాపులర్‌ కావొచ్చు. అంగాంగ 
విన్యాసాలో పలుచ్చి తాల్లో నటించి డబ్బు గడించవచ్చు. కానీ ఆమె సమాజానికేం 
చేసిందనే [(పళ్న వచ్చినప్పుడు శూన్యమే మిగుల్తుంది. అదే ఓ సైంటిస్టు....ఎవరికీ 
కన్సడకుండా పరిశోధ నళాలలో మగ్గినా విశ్వ శేయస్సుకై [(శమించే ఆవ క్రి 
ఆరాధనీయుడు! ఇదే పెయ్యేటి విజయలక్ష్మి రచన “జీవన సరిహద్దుల్లో సరి 
గమలు” కోడలు కూతురు కావాలని కోరే అత్తమామలు తాము ముందు తల్లి 
దండులుగా మారాలని కూడా గహీంచాలంటారు 'తనవారెవరు'లో లో శేశ్వరి. 


“చంద రాసిన చిట్టి కథ 'ఆరంభం' నాకెంతో నచ్చింది. సమాజంలో 
ఆడ శిశువుల పట్ట చూపుతున్న వివక్ష ఇతివృత్తంగా రాసీన ఈ కథలో తల్లి 
గర్భంలో ఉన్న “కవలలు బాబు, పాప ఆలోచనలు, జన్మించినాక వాస్తవంలో 
పాప కెదుర్రై న చేదు అనుభవాలు.... కళ్ళకు కట్టినట్టు చెప్పారు. పాపకు తన 
వట్ట ఎదురైన వివక్షత పిడికిళ్ళు మం కు 'శ్రామ్మిది నెలలుగా తానున్న 
లోకంకన్నా ఈ లోకం చిన్నదిగా చీకటిగా ఉన్నట్లు తోచటం (పతి ఆడశిశువుకూ 
అనుభవం! 


కొడుకు పోయినా కోడల్ని డాక్టర్ని చదివించి మళ్ళీ పెళ్ళి చేనిన ఆదర్శ 
మామ గారి కథ, కన్నడానికి తెలుగు అనువాదం కె. కారద చేసినది. ఆలాగే 
మరో అనువాద రచన ఉర్హూకు తెలుగులో 'టెల్మిగాం' కథగా లో కేళ్యరి వినోద 
భరితంగా అక్షరాస్యతా (పాధాన్యతను తెలిపారు. 


154 1994 కథా సమీక్ష 


ఒక స్రీ కష్టాల్లో ఉందంటే దాన్ని ఆమె మరచే (పయత్నం చేయటం 
నేరమా? భర్త మరణిస్తే తెల్ప చీరలు కట్టుకొని బొట్టుతీ సేస్తేగానీ పత్మివతకాదా? 
శ్రీకి స్రీయే శతువని “లోకం పోకడ 'లో సుచితామౌళ అంటే స్త్రీకి స్త్రీయే రక్ష 
అని *క్ష్షమయాధర్శితి'లో శేషమాంబ రాయటం విశేషం. కట్నాలకు మగవారే 
కాదు-ఆడ పిల్లలు కూడా ఆడంబరాలకోసం పుట్టింటివార్ని వేధిసారని లోకం 
లోని వింత (పవృత్తులకు అద్దం పట్టిన కథ కోరికలే గురాలయితే' అనే 
(జ్వల కథ. 


కొడుకు పున్నామనరకం నుండి ఉద్దగిస్తాడనీ, తలకొరివికి అతడే 
అర్హుడనీ, అతడ్ని అందలమెక్కి.౦చి ఆడపిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆతడు స్వార 
టో ౧ ౧ rd ® 
పరుడైె తనదోవ తాను చూసుకోవడం, ఆడ పిల్ల తల్రిదర్శడులకు ఆసరా కావటం 
అనే ఇతీవృ త్తంతో డి కామేశ్వరి “పున్నామ నరకంి, 'మణినవకాంత్‌ ', “పట్టు 
పరికిణీ' పాఠకులను ఆకట్టుకుంటాయి. సత్యవాడ సోదరీమణులు “సౌభాగ్యానికి 
సోపానాలు? కథలో ఉద్యోగాలు శ్రీలు చేయటాన్ని నిరుత్సాహపర చినట్లు 
ఫ్‌ ఇ. ఇ 

కన్పించి నా సందర్భానికి ఉచితంగా ఉంది. 


కష్టాలో ఉన్నవార్ని ఆదరించి, దీనుల హీనుల యెడల జాలిచూపే 
వారిలో దేవుడుండటం “యుగధర్మం” అడ్ధదోవల్లో పిల్లలకి ర్యాంకులు తెచ్చు 
కోవాలనుకునే తల్రిదం డులకు 'శ్వేతష్మతం' పెళ్ళిళ్ళు చెడ్డగొ ట్రేవార్కి “ఆకాశ 
౧ a టబ 
రామన్న'లు. వనిత ఇసిన హెచ్చరికలు “జాలి” భరించలేకపోవటం ఆత్మ 
విశ్వాసం గల శ్వేత గొప్పతనం. తోడుకోసం తపన 'తిరిగిరానిగతం' వనితలను 
ఆలోచింవజిస్తారు. 


వనితలో వచ్చిన కథల్లో ( పేమకథలు కూడా ఉన్నాయి. శారదా అశోక 
వర్ధన్‌, ఆచంట శారదాదేవిల “_పేమపుష్పం', “అష్మశుతి” ఆ కోవకు చెందినవి 


“చాలా కాలంగా ఎదురు చూస్తున్న విశ్రాంతి రిటైరుమెంటు. డబ్బు 
వ్యాపక౦ కాకూడదు. రిప్రెరయ్యాక స్యతం తంగా ఉండనీయాలి” అనేది (పతి 
వాళ్ళూ ఆలోచించాలి “రిటైర్డు ఆఫీసరు వెంకటామయ్య! కథలో అన్నపూర్ణ 
ధ్వనించిన తీరు |పశంసనీయం. వాతావరణ కాలుష్యాన్ని వివరించారు 
యర్ణకర (ప్రభావతి “పంచభూతాల సాక్షిగా' కథలో. 'బీవితం' మాతృత్వానికి 


1994 కథా సమీక్ష 155 


మచ్చగా నిల్చిన తల్లిని వేలెత్తి చూపిస్తుంటే పనిమనిషి విలువను 'బౌరా 
కలికాలం” అని ముక్కున వేలేసి చూపిసుంది. 


రేప్‌ చేయబడిన స్రీ పోరాటంలో కోర్టు ఆతన్నిచ్చి పెళ్ళి చేయటం 
ఆమెకే శివ. ఇది *పరష్కారం' కాదు. పిసినారి కోడళ్ళకు “ట్యూషన్‌ ఫీజు 
కనువిప్పు. “పేమిస్తే అంతే' “కోడలూ నేనే అతా నేనే అలోచనాత్మకాలు. 
“గోదావరి సాక్షిగా” కులవృ త్రిని హైలెట్‌ చేయడం. '“ ఈతర౦ంపిల్ల' ల్లో అమాయ 
కత్వం లేదు _ ఆలోచన ఉందంటారు గోవిందరాజు సీతాదేవి. “పాపం పెళ్ళి 
కొడుకు' ఫారిన్‌ 'పెళ్ళికొడుకుల అవస్థలకు అద్దంపడిలే, పద్మ కథ “అతడు . 
ఆమె _ ఇతడు” కథ “ఆమీబా ల్మాప్రొటియస్‌గా క్షణానికో ఆకారం మార్చుకునే 
గోపిలాంటి వ్యక్తులకు స్వప్న ఇచ్చిన [టీట్‌ మెంటు" అందరకీ నచ్చుతుంది. 
ఆము పెళ్ళిళ్ళ సమస్యకు చావును పరిష్కారాన్ని చూపించి ఆలోచింప 
జేశారు శీరదా అకోకవర్గన్‌ “చీకటి విసిరిన నిళ్శబ్దం' ల్‌ 


“ఆడ నేర్చినా వేటాడ నేర్చినా'లో భానుమతి రామకృష్ణ తనదైన శై లిలో 
ఈ కాలం పిల్లల వేత మన పురాణాలు వ్యాఖ్యానం రాయిస్తే బాగుంటుందేమో 
అనిపించింది. నమ్మలేనివీ, నమ్మించినవీ అన్ని కుండ బద్ద లు కొట్టినట్లు రాయ 
గల శక్తి ఈ తరం వాళ్ళకే ఉందేమో!” అనటంలో నిజం ఉంది. 


అబ్బూరి ఛాయాదేవి 'స్థాన మహిమలో “ఆడపిల్ల మంచైనా చెడైనా తన 
[పవ ర్రనకి తను బాధ్యత వహించటం, తన జీవనమార్గం గురించి స్వయంగా 
ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది” అన్న మాట (పతి యువతిని ఆలో 
చింప జేస్తుందనటంలో అతిశయో క్రి లేదు. సమాజం పాముల మధ్య బతకలేని 
స్రీ నిర్ణయం రావినూతల సువర్ణా కన్నన్‌ “పునర్వివాహం ' వివేకానందుడు 
చెప్పినట్లు స్రీ పురుషులందరిలో “మాతృహృదయం ఉండాలి అన్నది గుర్తు 
చేస్తుంది “శ్రీ హృదయం.’ మన్నెం శారద “అమ్మ' కథ నేటి యువతలో వెరి 
తల లేస్తున్న విశృంఖబత్వాన్ని ఖండిస్తుంది. 


“డబ్బుమీది కాంక్ష అందరి మనస్సులను ఒక్కొ క్షణం రకరకాలుగా 
ఊపింది. సహజమైన స్యభావానికి విరుద్ధంగా కదిలింది. అంతలో ఉప్పొంగి 
పికి లేచి మళ్ళీ అంతలో విరిగిపడి |పళాంతంగా అణగిఫోయి అధిలా నిలిచింది” 


156 1994 కథా సమీక్ష 


అంటూ “ఒక్క క్షణం" బలహీనతను ఆచంట శారదాదేవి కథననై పుణ్యంతో 
వర్ణించటం అబ్బురంగా అన్పిస్తుంది. “అభిమాని” రచయితకు మానసిక పరి 
వక్వత అవసరమంటారు. అత్తకోడళ్ళ బంధానికి 'నోము' పెద్దపీట వేసింది. 
'బహుమతి' మధ్యతరగతి మన స్తత్వాల కథ. 


మొత్తంమీద '94 లో వనితలో వచ్చిన కథలన్నింటిలో వస్తు వై విధ్యం 
ఉంది. అంశం రిపీట్‌ అయిన సందర్భాల్లో కూడా చెప్పటంలో దేని (పత్యేకత 
దాని దే! 


నేడు వెలువడుతున్న వివిధ వ్యాపార వ్యతికల ధోరణులకు భిన్నంగా 

ఉదా త్రమెన రీతిలో సందేశాత్మకంగా సంస్కారయుతంగా, కొస 

మెరుపులు మెగిపిస్తూ, మురిపిస్తూ, ఆలరిస్తూ, ఆలోచింపజేసే ఈ కథల్లోని 
ఆర & ట్ట pn WA 

ప్మాతలు అన్నీ మనక నిత్యజీవితంలో తారసపడే వే! మనచుట్టూ అల్జకున్నవే! 

కొందరురచయి తులు ఇంకా శిల్పం సాధించవలసీవున్నా నిజాయితీకి లోటు 

లేదు. % 


విపుల మాసప,తిక 


తెలుగులో మంచి కథలను [పచురించే పృతికల పేర్గ్ణు చెప్పాల్సి వచ్చి 
నప్పుడు మన మనసులో మెదలే నాలుగయిదు పేర్లలో__'విపులి (పముఖంగా 
పేర్కొనదగ్గది. అయితే _ యింకను మించిన (పత్యేకత కూడా ఈ పతికకు 
వుంది. కేవలం తెలుగు కథలను |పచురించఓం మా,తమే గాక - ఈ పిక 
ఇంగ్లీమతో సహా ఇతర దేశాల భాషల్లోనూ, మన దేశంలోసి ఇతర |పాంతీయ 
భాషల్లోనూ వచ్చిన కొన్ని కథలను వతీ నెలా తెలుగులోకి అనువదించి 
_పచుంస్తోంది. ఆనువాదకులు ఎంచుకున్న కథల విషయంలోనూ, వారు అనువ 
దించిన తీరు విషయంలోనూ, ఆందరికీ ఒకే విధమైన అధి పాయం లేకపోవచ్చు 
నేమో గాని _ఏ భాషలో వెలువడివ మంచి కథ అయినా తెలుగువారికి అందాలనే 
ఈ ప్యతిక ఆశయం విషయంలో రెండు అభ్మిపాయాలు వుండేందుకు అవకాశం 
లేదు. 


ఇతరి భాషల్లో వచ్చిన కథలతో బాటుగా “విపుల*లో |పతినెలా రెండు 
తెలుగు శథలు |పచురిస్తూ వుంటుంది. యివి అన్నీ మంచి కథలు అని చెప్పలేను 
గానీ _ వాటిల్లో మంచి కథలు చెప్పుకొనదగ్య సంఖ్యలోనే క నబడ్డాయి. ఆంతే 
కాదు - సమకాలీన తెలుగు కథా సాహిత్యం విషయంలో కనబడే విభిన్న ధోరణు 
లకు, (పభావాలకు కూడా ఆ కథలు కొంతవరకూ అద్దంపడతాయి. 


యివాళ-తెలుగు సాహిత్యంపై, అందునా కథా సాహిత్యం పై వస్ఫుటంగా 
కనబడుతున్న (పభావాలలో స్రీవాద దృక్పత (ప్రభావం (పత్యేకించి (పస్తావించ 
దగి. “Feminism is understood to include recognition of the 
కంప! status of Women Economically, Socially, Culrurally 
and Politically and a commitment to redress this condition ." 
అంటూ Women's foundation స్రీ వాదం అనే మాటకు సార్య|తిక రీతిలో 
ఆర్థం చెబుతుంది. వీరిలో అతివాద శ్రీ వాదుల (Radical Feminists) దృష్టి 


158 1994 కథాసమీక్ష 


(వత్యేక తరహాకు చెందింది. స్త్రీపై జరుగుతున్న అణచివేతకు సంబంధించిన 
మూలకారణాలను వీరు పరిశీలిస్తారు. స్రీ పురుష సంబంధాలలో ఘర్షణ 
అనివార్యం అని పీ! భావం. Kate Millett వంటి రచయి తులు Sexual 
Politics వంటి రచనల్లో వెలిబుచ్చిన అభ్మిపాయాలు కూడా ఈ సందర్భంలో 
గుర్తుంచుకోదగ్గవి. 


ఈ తరహా అలోచనాసరళిలో యిటీవల తెలుగులో చెప్పుకొనదగ్గ 
సంఖ్యలోనే కథలు వస్తున్నాయి. ఈ ఏడాది 'విపులిలో వచ్చిన ' దేముడు”, 
“ఘర్షణ”, వంటి కథ ల్లోకూడా ఈ ధోరణి కొంతవరకూ కనబడుతుంది. 


“__మా ఆయన సద్గుణ సంపన్నుడనీ, నన్ను భార్యలా కాక స్నేహితు 
రాల్లా చూచుకుంటాడనీ, నాకు అన్నివిధాలా సహకరిస్తాడనీ, మా కొలీగ్స్‌ 
చాలామందే కాకుండా, మా చుట్టాలు గూడా అంటూ వుంటారు...” అంటూ 
[పారంభమవుతుంది “దేముడు కథ ('విపుల' జనవరి సంచిక_ రచయ్యితి ; 
పె. సత్యవతి ) 


యింటికీ, యిల్లాలికీ కావలసీన వస్తువులను ఆమురుస్తూ, ఎలాంటి 
దురలవాట్లు లేకుండా సంసారం నడుపుకొచ్చే భర్రకు సమాజం సందేహించ 
కుండా “మంచి మొగుడు" అని సర్టిఫి కేట్‌ యిస్తుంది. మరి. అతగాడు లౌకిక 
దృష్టిలో భార్యను * పేమ'గా చూచుకునేవాడుగా కనిపించినప్పుడు అతగాడికి 
' దేవుడు' అనే బిరుదుకూడా లభిస్తుంది. యిలాంటి దేముష్ట కూడా భార్యల 
వ్య క్రిత్వాలను గౌరవించరనీ, కట్టుకున్న యిల్లాలి యిష్టాయిష్టాలను గుర్తించే 
[ప్రయత్నం చెయ్యరనీ చెప్పే కథయిది. 


ఈ కథలోని సుమతి భర్త “దేముడు' లాంటివాడు అయితే. వాసంతి 
మొగుడు ఆకరాలా '“దెయ్యఎ'లాంటివాడు. భార్యను హింసించడమే ఒక 
“దినచర్య 'గా భావించి ఆమెను కొట్టి హింసించేవాడు. అటువంటి పరిస్థితిలో 
వాసంతికి పుట్టింటివారు కనకదుర్గ వూజా కుంకుమ యివ్వడం మినహాగా ఏ 
సహాయమూ చెయ్యలేకపోతే. ఆమె సుమతి దగ్గిరకు వచ్చింది “_మన స్నేహితు 
రాళ్ళందరిలోకీ నువ్వు మంచి స్థితిలో వున్నావు. మీ ఆయనతో సమానంగా 


1994 కథా సమీక్ష 159 


సంపాయిస్తున్నావు. నువ్వే నన్ను ఒక దరికి చేర్చాలి_” అని అంటూ. సరే. 
సుమతి అభయ హస్తం యిచ్చింది. 


కథ యింతటితో అయిపోతే_. సుమతి మొగుడు అక్షరాలా దేముడి 
లాగానే వుండేవాడు. వీరేశలింగంగారు “సత్యవతీ చరిితిలో చెప్పిన ధోరణిలో 
“ఓ కాంతామ తల్చులారా!. చూడుడు సుమతి చదువుకుని యుద్యోగము చేయు 
చున్నది. అందువల్ల స్వతంత్ర నిర్ణయములు తీసుకొనగలిగినది. తాను సుఖి 
ముగ నుండుటయే గాక మితురాలికి సహాయము చేయగలిగినది” _ అని 
చెప్పెయ్యడానికి బాగుండును. 


కాని _ కథ పూర్తి కాలేదు! భర్తతో సమానంగా సంపాయిస్సున్న ప్పటికీ 
సుమతి “అభయ హస్తానికి విలువ లేకుండా పోయింది. ఆర్థికంగా, విద్యా 
పరంగా, భార్య ఏ స్థాయికి చెందిన వ్యక్తి అయినప్పటికీ యింటిలో ఆమెకు 
వుండేది “రెండో స్దానం) మాతమే. ఎంత “దేముడు” కూడా ఈ విషయంలో 
దేముడుగా వుండడు. దేవుడిలోని దెయ్యం బయటకు రాక తప్పదు ఆనే హెచ్చ 
రిక ఈ కథలో వినబడుతుంది! మరి ఆలాంటప్పుడు “_ఇంతకాలం నాకేం 
కావాలో తెలుసుకోలేక పోయినందుకు, కళ్టు తెంచి లోకాన్ని చూడలేకపోయి 
నందుకు విచారం కలగలేదు. నాకు కర్తవ్యం ఒక్కటే గుర్తొచ్చింది" అని 
సుమతిలా౦టి వాళ్లు అనుకోక తప్పదనుకుంటాను. అలాంటి క ర్రవ్యం' గుర్తు 
చేసే కధ యిది. 


యిక_.'మే' నెల సందికలో వచ్చిన 'ఘర్గణ' (రచన; కాళ్ల కూరి కృష్ట) 
కథలోని డాక్టర్‌ శివరావుకు తాను చేసే వైద్యవృత్తి మాత మేకాదు _ “భార్య 
నెలశ్షన్‌” కూడా ఒక వ్యాపారమే. ఒక అమ్మాయితో | పేమ వ్యవహారం నడిపి, 
ఆమె అన్న సహాయంతో అమెరికా వెడదామని పథకంవేని, ఆ వ్యాపార ఒప్పందం 
అనుకున్న విధంగా జరగకపోవడంతో ఓ డాక్టరమ్మ మెడలో తాశిగట్టి తన 
నర్సింగ్‌ హోమ్‌కి కావలసిన యంతాన్ని సమకూర్చుకున్న మానవుడి కథ ఇది. 


ఈ కథలోని వనజ చిన్నతనంలో తండి కఠిన శిక్షణలో పెరిగింది, 

ఏ విషయంలోనూ తనకుగాని, తల్లికిగాని స్వతంతం లేదు. ఆన్నింటా తండి 

యిష్టం |పకారం జర గవలనిందే. వనజ తండి కరుణాకరం హృద యవై ద్య 
ట్‌ 


160 1994 కథా సమీక్ష 


నిపుణుడేగాని.హృదయానికి సంబంధించిన విషయాలేవీ అతనికి పట్టవు. అతని 
ధ్యాస ఎప్పడూ డబ్బు సంపాదనమీదే. చదువురునే రోజుల్లో వనజ తన చదువు 
అయిపోయాక ఉద్యోగంలో చేరితే తండి చెల వదిలిపోతుంది పాపం, అమ్మకు 
ఈ బానిసత్వం తప్పదు అని అనుకునేది. చివరకు ఆ ఆమ్మాయి డాక్టరయింది 
(అచీ తండి కోరుకున్నట్టుగానే). 


ఆమెకు మరో డాక్టరుతో పెళ్ళి అయింది. అయినా, పరిస్థితిలో మార్చు 
లేచు. ఒక బందీఖానాలోంచి మరో బందీఖానాలోకి మారినట్లు అయింది.అంతే. 
ఆమె కూడా ఒక డాక్టరు అయినప్పటికీ, భర్త శివరావు ఆమెకు 'యజమాని' 
లాగానే వవర్తించేవాడు. తండిలాగానే అతనికి కూడా డబ్బు సంపాదన తప్ప 
మరో ఆలోచన లేదు చిన్నప్పుడు తం డితో ఘర్షణ పడకుండా స్వంతంగా ఆలో 
చించడం మానుకుని నిర్ది ప్రతతో ఎలా |బబతికిందో _ అలాంటి నిర్ది ప్రతతోనే 
ఆమె శివరావుతో కాపురం చేసీంది. అయితే, ఆ త్తవారింటో మరొక కొత్త (పహ 
సనం [పారంభమైంది. అత్తగారి ఆజ్ఞ [ప్రకారం శివరావు భార్యగా మొఖానికి 
పసుపు, గాజులు, కాలిపట్టిలు-ఇలాంటి సంప్రదాయ భారత స్రీవేషం వెయ్యాల్సి 
వచ్చేది. (వృత్తి నిర్వహణకు ఆవి ఆటంకాలుగా వుండేటప్పటికీ.) ఇక విద్యాధికు 
కురాలయిన ఆధునిక యువతిగా, డాక్టర్‌ గా, డబ్బు సంపాదించే కార్య కమంలో 
కూడా పాల్గొనాలి. భర్త ఆజ్ఞానుసారం మానవత్యాన్ని కూడా మరిచి రోగుల 
దగ్గిర డబ్బు గుంజాలి. నోములు, వూజలు చేసుకుంటూ ఉపవాసాలుండేరో జుల్లో 
కూడా ఆవరేషన్లు చెయ్యాలి, ఇలాంటి ద్విప్మాతాభినయనం అలా కొనసాగివుండే 
దేమోగాని “వత్సల' ఉదం౦ంతం౦.“అమలి ఉదంతం ఆమెలో జ్ఞానోదయాన్ని కలి 
గించాయి. “నిర్దీ ప్రతకం దే ఘర్షణవల మనసుకు లభించే శాంతి, భౌతికంగా 
కలిగే సౌఖ్యాలు చాలానే వున్నాయి అనే విషయం (గహింపుకు వచ్చింది. దాని 
ఫలితంగానే శివరావు భార్యగానూ, కరుణాకరం కూతురుగానూ ఇన్నాళ్ళూ 
ఆమెలోవున్న 'నిర్హి ప్రత' తొలగిపోయింది 'ఘర్షణ'"కు సమాయ త్తం కాగలిగింది 


స్రీ విద్యాధికురాలై ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నంత మాత్రాన. 
చట్టపరంగా ఆమెకు కొన్ని రక్షణలు కల్పించినంత మాతాన స్త్రీకి విముక్తి 
లభించదు. పితృ స్వామ్య సమాజంలో స్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడు 
కోడానికి పురుషాధిక్యతతో ఘర్షణ వడశం, పోరాటం సలపడం తప్పనిసరి 


1994 కథా సమీక్ష 161 


అవుతుంది అని చెబుతూ సమస్యను మూల కారణాల్లోంచి పరిశీలిస్తాయి 
ఈ తరహా కథలు. వీరేశలింగం గారి కాలంనాటి ఉదార స్తీ వాదం (Liberal 
Feminism) కూ ఈనాడు భారత దేశంతోసహా పలు దేశాల్లో (పాముఖ్యతను 
సంతరించుకుంటున్న అతివాద స్ర్రీవాదం Radical Feminism) కూ మధ్య 
లేడా యిక్కడే ఉంది అనిపిస్తుంది. 


తెలుగులో హాస్య, వ్యంగ్య కథలు చెప్పుకోదగ్గట్టుగా (రాశిలో కాదు) 
రావడం లేదనే ఏమర్శ యిటీవల తరుచూ వినబడుతున్నది. బహుశా దీనిని 
దృష్టిలో వుంచుకునే కాబోలు ఈ షతికలో వ్యంగ్య, హాస్య కథలనుగూడా 
పలు సందర్భాలలో (పచురిస్తున్నారు. వీటిల్లో “'విగహాలు' (రచన: [(పతాప 
రవిశంకర్‌. ఫ్మిబవరి సంచిక), “మాయ.మహామాయి (రచన: వివినమూర్రి -_ 
మార్చి నెల సంచిక) నన్ను ఆకట్టుకున్నాయి. 


ఎప్పుడో యాభై ఏళ్ళ (క్రితం కొడవటిగంటి కుటుంబరావుగారు 'కులం 
గాడి అంత్య కియలు' ఆనే కథ రాశారు. అయితే _ కుటుంబరావుగారు భావించి 
నట్టుగా కులంగాడు చావలేదు. అతడు చిరంజీవి, యితర దేశంలో పుట్టగొడుగుల్లా 
పుట్టుకొస్తున్న కుల సంఘాలు, కుల వ్మిగహావిష్కరణలు, కుల మహానుభావుల 
సన్మానాలు యిందుకు తార్కాణాలు. 


భారతీయులకు స్వభావరీత్యా '*విగవాల స్థాపన'కు సంబంధించిన 
“కల్చర్‌” అధికం. ఎవడినయినా ఎప్పుడయినా గౌరవించాలని బుద్ధి పుట్టిందం టే 
అమాంతంగా ఆతడి విగహాన్ని నడిరోడ్డుమీద నిలబెట్టందే మనకు తోచదు. 
యిలాంటి 'కల్చర్‌'కు కులతత్త్యం తోడయితే నిప్పుకు గాలి తోడయిన 
చందంగా వుంటుంది, 


ఈ కథలో ఒక కులంవారు స్యాతంత్య పోరాటంలో మహానాయకులకు 
వంట వండిన ఒక స్వకుల మహాసుభావుడి వి గహాోన్ని ఓ వీధిలో నిలబెట్టి తమ 
కులం మం|తిగారిచేత ఆ విగహాన్ని ఆవిష్కరింపజేశారు. అది చూచి మేం 
మాతం తక్కువ తిన్నామా అనుకుంటూ యితర కులాలవారూ తమ కులంలో 


[5.11 


162 1994 కథా సమీ 


వున్న “మహానుభావుల భోగట్టా సేకరించి వారందరికీ తలో వీధిలోను విగ 
హాలు వెలయింపజేశారు ఆలా పలునాయకుల విగహాలతో వూళ్ళో అన్ని 
వీధులూ నిండిపోయాయి, వాహనాల మాట దేవుడెరుగు నలుగురు మనుమలు 
కలిని వీధిలో నడవలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో ఉ స్పెన వచ్చి 
కులంతో (ప్రమేయం లేకుండా ఊళ్ళో వాళ్ళందరూ చనిపోయారు కాని, గట్టివి 
కావడంచేత కులనాయకుల విగహాలు మాతం రేపటి తరానికి స్పూర్తిని యిస్తూ 
మిగిలిపోయాయి. ఉ ప్పెనవచ్చినా, వరదవచ్చినా, మరేంవచ్చినా కులతత్వం, 
వ్మిగవాల స్థాపనకు సంబంధించిన “గుణమూ' వదిలేజబ్బులు కావని ధ్వని, 


యిక . 'మాయ _ మహామాయి కథ పెట్టుబడిదారీ సమాజంలోని 
వ్యాపారసీతిపై “వ్యంగ్య బాణా'లను సంధిస్తుంది. GATT ఒప్పందాన్ని 
దృష్టిలో వుంచుకుని చురుక్కు మనిపించే వ్యంగ్య స్పూర్తితో వివినమూ రర్రి 
(వానీన కథ యిది, 


పెట్టుబడిదారులందరిదీ స్థూలంగా ఓ కేదృష్టి. వినియోగదారులను దోచు 
కొనడం విషయంలో వీరందరికీ ఏకాభిపాయం వుంటుంది. అయితే _ చిన్న 
చేపను పెద్దచేప మింగుదామని చూచేటట్టుగా ఒక పెట్టుబడిదారు మరో పెట్టుబడి 
దారుణ్ణి కబశిద్దామని చూస్తూ వుంటాడు. ఈ “నీతి'ని మనకు మరోమారు 
జ్ఞాపకంచేసే కథ యిది. 


గ ఫ్యాక్టరీలను జాతీయం చే సేద్దామంటాడు కమ్యూనిస్టు. మార్కెట్‌ ను 
అంతర్జాతీయం చే సేద్దామంటాడు కేపిటలిస్టు. ఇద్దరి సమానత్వాలలో ఎవరిది 
పెద్దదంటావ్‌?.... .. మనం కేపిటలిస్టులం. కనుక కేపిటల్‌ పెట్టిన మనమందరం 
ఒక జట్టు _ పదిహేమ ఇరవై ఏళ్ళబట్టీ తింటున్న మనమూ, నిన్నా మొన్న 
వచ్చినవాడూ సమానులం. కనుక వాడిని తిననివ్వాలి. ఆలాగే వాడు మన 
తిండిలో జొరబడితే వానిని తప్పించడమూ మన ధర్మమే” అంటాడు ఈ 
కథలోని మరకతం “పెద్దదిక్కు. (మార్కెటింగ్‌ మేనేజర్‌)తో _ శ్రీకృష్ణ 
పర మాత్ము డికి అర్జునుడు రర్మసూక్ష్మం నెలవిచ్చిన ధోరణిలో. 


ఈ ధర్మసూవ్మాన్ని మరకతం, మాణిక్యం అనే రెండు బేడ కం పెన్‌ల 
నేపథ్యంలో మనకు చెబుతాడు రచయిత. ఈ కథ అంతా ఒక పత్తునూ - కథ 


1994 కథా సమీష 163 


చివరిలో మాణిక్యం కం పెసీని మట్టిలో కలిపేసిన తర్వాత _ “. ఎక్కడయినా 
అంతర్జాతీయ మరకతం వున్నాడేమో. ఈ జాతీయ మరకతం, జాతీయ 
మాణీక్యంగాళ్ళని భోంచెయ్యడానికి గోసాయి చిట్కాలు వాడిదగ్గిర ఎన్ని 
వున్నాయో!” అంటూ రచయిత చేసిన హెచ్చరిక మరొక ఎత్తునూ _ 
యిప్పుడు మనం అంతర్జాతీయ మరకతాలకి స్వాగతం పలుకుతున్నాంకాదూ?. 


తెలంగాణాలో భూస్వాములు బడుగువర్గాల (ప్రజలపై చేసీన దౌర్జన్యాలను 
తెలిపే కథలు వచ్చినట్టుగానే - ఈ మధ్యలో భూపోరాటాల ఆనంతరం 
భూస్వాముల పరిస్థితులలో వచ్చిన మార్పులను తెలియజేసే కథలు వస్తున్నాయి. 
మారుతున్న భావాలకు, మారని విలువలకు మధ్య జరిగే సంఘర్షణను తెలియ 
జేస్తాయి ఈ కథలు. ఆ కోవకు చెందినదే డిసెంబరు సంచికలో వచ్చిన 
“చిందొర్సాని' కథ (రచయిత : కాలువ మల్లయ్య). 


దొరల కటుంవాల్లో బానిసల్లా (బతికే పనివాళ కన్నా అధికంగా మాన 
సిక బానిసత్వానికి గురి అవుతున్న ఇంటి ఇల్లాళ్ళ, కూతుళ్ళ మూగ ఆర్తనాదం 
ఈ కథలో ఆంతర్రీనంగా కనబడే మరో ఏషయం. ఈ కథ చివరిలో 'కూతురు 
మాటల గురించి ఆలోచిస్తుంది సుకాత తల్లి" ఆనటంలో రేపటి కథ అర్థం అవు 
తుంది. అభ్యుదయ దృక్పథం కలవారందరూ అలాంటి రేపటి కథినే కోరు 
కుంటారని (పత్యేకించి చెప్పనవసరం లేదు. 


ఈ షత్రీకలో వచ్చిన కథల్లో 'తూకంబతుకు' (రచన ని. సుజాత, జూన్‌ 
నెల సంచిక) మరొక మంచి కథ. మనుషుల నెంటి మెంట్టమీద గబ్బు” గారు 
చేసే అలజడి ఎంత బలమైన దెబ్బ తీయగలదో చెప్పే కథ యిది. ఈ కథలో 
అతడు, ఆమె, యిద్దరూ చిన్న ఉద్యోగులు. యిద్దరూ (ప్రేమించుకున్నారు. 
పె) చేసుకుందామనుకున్నారు యిన్నాళ్ళూ యిద్దరూ వంటరివాళ్ళీ కాబట్టి 
సృతం భోజనం, మఠం నిదగా రోజులు దొర్జిపోయాయి. పెళ్ళి అయిన తరు 
వాత యిద్దరూ చిన్న యిల్లు అద్దెకు తీసుకుని “గృహమే కదా స్వర్గసీమ” అను 
© ౧ ది ణి 
కున్నారు. కొన్నాళ్ళు గడిచేసరికి ఆమె గర్భవతి కావడంతో మొదలయింధి 


ఆసలు కథ. 


164 1994 కథా సమీక్ష 


“ఉదయాన్నే వాంతులు మొదలయితే సీరసంమీద అఫీసు పని ఎలాగా?. 
జీతం నష్టం మీద సెలవు పెడితే ఎన్నాళ్ళని తట్టు కుంటాం?__” ఆనే ఆమె 
ఆందోళన _ అంతలోనే “రాబోయే పాపాయి కోసం కొ త్ర ఊహలు యి వేనా?” 


అనే సంఘర్షణ, 


చివరకు పాపాయి పుట్టడమూ _ యిద్దరూ ఉద్యోగస్తులే కాబట్టి పాపా 
యిని చూచుకోడానికి అత్తగారు రావాల్సి రావటమూ జరిగాయి. యింట్లో మను 
మల సంఖ్య పెరగడంతో ఒకే గదిగల యిరుకు కొంపలో భార్యా భర్తలకు 
ఏకాంతం కరువయింది. “జీవితం నిస్సారంగా వుంది” అని అతగాడు ఉసూరు 
మంటి మటుకు చెయ్యగలిగింది ఏముంది? చుక్కలు ఆంటే అద్దెలు వుండే మరో 
నగరంలో రెండు గదులువున్న యిల్లు అద్దెకు రీసుకోవడం సాధ్యమయ్యే విషయ 
మేనా? వరిస్థితిని సహృదయంతో అర్థం చేసుకున్న అ త్తగారు “పోనీ, పాపాయిని 
నేను తీసుకు వెళ్ళిపోనా? పల్లెటూర్లో ఆంత ఖర్చు వుండదు.” అంటే సంతోషిం 


చాలా? ఏడవాలా? 


“పాపను నా దగ్గిర పుంచుకోపడం ముఖ్యమా? సుందరానికి నాకూ దొరికే 
ఏకాంతం ముఖ్యమా? అత్తయ్యతోబాటు పాపాయి వెళ్ళిపోతే తగ్గిపోయే ఖర్చు 
ముఖ్యమా? తన భర్తకు కన్న తల్రీ _ తనకు తన బిడ్డా భార మైన” (బళుకులోని 
విషాదం ఎంత చేద్దె నది? 


చివరకు ఆత్రగారు పాపాయిని తీసుకుని వెళ్ళిపోయింది. యిప్పుడు 
ఆ చిన్న యిల్లు ఎంతో ఖాళీగా వుంది. కావలసినంత ఏకాంతం. కాని, ఏదో 
వెలితి. అతగాడు ఆఫీసునించి రాగానే చాపమీద వెలకిలా పడుకొని “_జీవితం 
శూన్యంగా వుంది విజయా!” అని అన్నాడంటే అనడూ మరి?___ 


దిగువ మధ్య తరగతి (బతుకుల్లోని ఏషాదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే 


౧ 


కథ యిది. ఒక అతిసాధారణమైన యితివృతాన్ని రచయి; తి తీసుకున్న ప్పటికీ. 


కథలో ఆద్యంత మూ ద్యోతక మయ్యేసహజ ఆవేశం కథకు పరిపుష్టిని యిచ్చి 
పాఠకుల మనసులను ఆర్థం చేస్తుంది. 


1994 కథా సమీష 165 


మరికొన్ని కథల గురించి సంక్షి ప విశ్లేషణ... 


ఒకరి |పమోదం మరొకరికి (పమాద౦, సమస్య ఏదయినా సమయ 
స్ఫూర్తి వ్యవహారం సమస్త జనులకు ఆమోదం అన్న ఇతివృత్తాన్ని ఆధారంగా 
చేసుకుని సాగిన కథ వి. రామలక్ష్మి రాసిన *లో వెలుగు' కథ పగలు కాలేజీలో 
చదువుకుని, సాయం్యతం ట్యూషన్‌కో ఇతర పనులమీదో వెళ్ళి ఇంటికి ఆల 
స్యంగా చేరే అమ్మాయిలకు దార్లో ఎడురయ్యే ఆభ్యదత, చీకట్లో ఒంటరిగా 
వెళ్ళే ఆడపిల్లను చూసి చెలరేగిపోయే రౌడీయిజం ఈ కథలో (పధానాంశం. 
ఎన్ని ఆత్మరక్షణ కరాటేలు, క త్రిసాములూ నేర్చుకున్నా (పమాద౦ ఎదురయిన 
వణాన పడతుల పాట్లు పలురకాలని చెబుతూనే ఆంతటి బలవంత మైన సర్పము 
చలి చీమలచేత. చిక్కి అన్నట్టు ఓ ఆడపిల్లను చెరబట్టబోయి అదే క్షణాన ఇంకో 
ఆడపిల్ల చేతిలో చావు తప్పి బై టపడ్డ గూండాలకు హెచ్చరిక ఈ కథ, 


ఆరవ దశాబ్దంలో అడుగు పెట్టిన అత్తలు, అనురాగానికి కొ త్తర్థాలు 
చెప్పుకొనే కోడళ్ళు, ఆడపిల్లను అత్తవారింటికి పంపిస్తే చాలనుకునే తల్లులు 
అనుక్షణం ఆలోచించాల్సిన అక్షర సత్యాలు ఫి బవరి నెలలో వేసిన యార్హ గడ్డ 
నిర్మల “ఎదురు చూపులు' కథ నిరక్షరాస్యురాలైన ఆనాటి న్రీనుండి నేటి 
విద్యాధికురాలై న మహిళదాకా బాధ్యత మరిచి బైట తిరిగే భర్తకోసం అర్ధర్మాతి 
అపరాత్రి దాటినా న్మిదాహారాలు మాని ఆరోగ్యాలు పాడు చేసుకుని, ఎదురు 
చూడ్డం చక్కగా చూపించిన కథ. 


మార్చినెల కథల్లో కొఠారి వాణీ చలపతిరావు కథ “ఫ్రీడం 'ఫైటర్‌' 
[పభుత్వ రాయితీల పై చురక, (పభుత్వం స్వాతంత్య సమరయోధులకు ఇచ్చిన 
ఉచిత (పయాణ సౌకర్యం, వారికి సహాయ పడేందుకు మరో వ్యరికి ఇచ్చే 
(ఫీపాస్‌లు ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతున్నాయో, సిసలైన సమర 
యోధులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చాటి చెబుతుంది. అయితే, తీసుకున్న 
ఇతివృతాన్ని ఇంకొంచెం బలంగా చెప్పివుండాల్సింది. 


ఏపిల్‌ నెలలో 'పెయ్యేటి రామలక్ష్మి “డోన్ట్‌ డీలింక్‌' కథ 'హం౦బగ్‌ చైన్‌ 

మనీ సర్కులేషన్‌ టికె,_ట్ల' తమాషా. కానీ అవి ఒక మధ్య తరగతి మనిషిని 

ఎంతలా (పలోభ పెట్టి పీడిస్తాయన్నది ఆ తమాషా మాటున వున్న కరుణరసం, 
ట్స్‌ బడసి 


166 1994 కథా సమీక్ష 


భమిడి వెంక టేశ్వర్డు 'సొగబండి' ధూమపాన [పియులను మార్చ [వయ 
త్నించడంలో భార్యలు వడే అగచాట్లకు అక్షర రూపం. కథనంలో దిగువు లేక 
సస్పెన్స్‌ వీడిపోయి ముగింపు తేలిపోయింది. 


మే నెలలో ఎం.వి వి. సత్యనారాయణ వేగుచుక్క కథ జీవితంలో అన్ని 
విధాలుగా ఓడిపోయిన వారు, నిరాదరణకు గురయిన వాళు ఆత్మస్థయిర్యంతో 
వుంటే భవిష్యత్‌ దానంతట అదే బాగుపడుతుందని చెప్తుంది. ఓ వక్క_ ఇందులోని 
పాతల చేత ఆత్మహత్యా పయత్నం చేయిస్తూనే పతివారూ తమకంటే తక్కువ 
స్టాయివారితో పోల్చుకుంటే బతకడానికి ఆనేక మార్గాలు కనిపిస్తాయని 
హెచ్చరిస్తాడు. 


జూన్‌ నెలలోని భవానీ రమణ కథ అడిగేవాడు” టైటిల్‌ని బట్టి ఇదేదో 
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ సామెత కథ అనుకుందీ పొరపాటే. ఆఫీసుల్లో 
గాని ఇతరచోట్లగాని జరగాల్సిన అన్ని పనులకీ నియమాలూ, నిబంధనలూ 
వున్నా మానవ సంబంధాలు వాటిని [వతిచోటా డామినేట్‌ చేస్తూనే వుంటాయి. 
అపుడపుడు అవి బాధ్యతల్ని, హక్కుల్నీ కూడా తల్లకిందులు చేస్తుంటాయి 
అన్నది ఇతివృత్తం. కానీ టాపిక్‌ తీసుకుని వ్యాసం రాసినట్లు కథ రాశారు. 


జూ ల్రైలోని అల్లూరి గౌరీలక్ష్మ “రొటీన్‌ కథి ఓ కండక్టర్‌ ఊహాచ్చితం, 
ఇదేనెల సత్యవోలు సుందరసాయికథ చావుబతుకు _ అయినవాళ్ళందరికీ 
దూరంగా 'చెరరిస్టుల నడుమ కాశ్మీర్‌ లో రాజభోగాలనుభవించే ఓ అధికారి 
హృదయవేదన. 


ఆగస్ట్‌లో ఉలాపు బాలకేశ వులు 'ఎదగలేనిమనసు' కథ ఆడదాని స్వంత 
ఆలోచనలను, వ్య క్షిత్వాన్ని భరించి, సహించలేని మగవాని మనసు కథ. వి. 
నాగరత్న ' పెళ్ళిషరతు' (పాక్టికల్‌ (పాబ్బమ్స్‌ ఆలోచించకుండా స్వార్థంతో 
ఎగిరెగిరిపడే యువతీ యువకులకు ఓ చిన్న గుణపాఠం, 


కళకు భాషాభేదం లేదు, (పేమ లాభనష్టాల బేరీజు వేయదు ఒక దీపం 
మలిగేలోగా మరోదీసం వెలిగించాలని సందేశమిచ్చేకథ సెపైంబర్‌లోని శారదా 
అశోకవర్ధన్‌ 'జ్యోతి' కథ. 


1994 కథా సమీక్ష 167 


కొండపల్లి లక్ష్మి 'దోంగ' సాదాసీదా కథేగాని ఒంటరిగా ఇళ్ళల్లో వుండే 
వృద్దులు, గుడ్డి వారు హమేషా ఆపమత్తులె వుండాలని హెచ్చరిస్తుంది, 


అక్టోబర్‌ లోని బోడపాటి రమేష్‌ “ఊరు మారింది” పల్లెల్లోని వ్యక్తుల 
ఆలసత్యానికి, అ శద్ధకు మారుపేరు. ఆలాగే పి. పద్మా శ్రీనివాస్‌ శాపం 
మానసీక వికలాంగులపట్ట మానవత్వం కలిగి వుండాలని చెప్పేకథ. 


నవంబర్‌ లోని వారణాశి రామకృష్ణ సాలెగూళ్ళు! ఏలువల్ని మరిచి వీధి 
కెక్కిన తాగుబోతుకు పట్టిన దురవస్థను వివరించే కథ. పి.వి బి. శ్రీరామమూర్తి 
“బహుపరాక్‌ ' పెద్దలకు హెచ్చరిక. పిల్లల ముందు వాళ్ళ వినగూడని మాటలు, 
సమస్యలు, బాధలు ఏకరువు పెట్టరాదని, వాటి |పభావం పిల్పల మనస్సులమీద 
ఎంత గాఢంగా వుంటుందో చె ప్పేకథ. 


[ప్రపంచ పటంలోని వేరు వేరు ద్వీపాల్లో ఎవరి [బతుకు వారిదై పోయిన 
ఆధునిక జీవన సరళికి దర్పణం ఓల్గా కథ “అమూల్యం. తరాల్లో అంతరా 
లున్నా అమ్మమ్మల నాయనమ్మల అనుభవాలు భావితరాల వారికి అమూల్య 
వరాలని, వాటిని కాపాడుకునే బాధ్యత యువతదేననీ బలంగా చెప్పిన కథ, 4 


తెలుగు విదా;రి కథలు 


తెలుగు విద్యార్థి కథల ప్మతిక కాదు |/వముఖంగా విద్యారంగానికి 
సంబంధించిన ప తిక. సాహిత్యం విద్యా విషయకమైన అంశంకూడ కదా? 
అందుకే హో “తెలుగు విద్యార్థి”లో సాహిత్యానికి సముచితమైన స్థానమే 
యివ్యబడుతూ వస్తున్నది. (పతి సంచిక లోనూ ఒకటి రెండు సాహిత్య విమర్శనా 
వ్యాసాలు.... మంచి సంఖ్యలో కవితలు.... పుస్తక సమీశలతోపాటు. .. తప్పని 
సరిగా ఒక కథానిక |పచురించబడుతుందై ఒకో సంచికలో కధానికతోపాటు 
మినీకథ కూడ ఒకటి యిస్తుంటారు. '94లో మొత్రంమీద 118 కథానికలు ఈ 
ప తిక లో (పచురించబడినై . వీటిలో 6 మినీ కథలు. 


“తెలుగు విద్యార్థి" కథానికల రచయితలలో లబ్ద (వతిమ్టులకం టె వర్ణ 
మాన రచయితలే ఎక్కువగా కనిపించారీ _ 94లో. అయితే కథానికల వాసీని 
బట్టి మనకీ తేడా అంత ఎక్కువగా ద్యోతమానంకాదు. ఇతివృ త్తపరంగా కథ 
లన్నీ (దాదాపుగా) ఉదా త్ర మైనట్టివే. కమిట్‌ మెంటు వగ్గెరా యిబ్బందులు 
లేనట్టివిగానే యివి మనకు కన్చిస్తయి కథలన్నీ దాదాపుగా మనిషిలోని మంచి 
తనాన్ని పెంచగోరేవిగానే ఉన్నాయి. కథకులందరికీ వ్యక్తుల మంచితనమీద 
విశ్వాసం ఎక్కువగానే ఉన్నదనిపిస్తుంది. Man 18 t0 be saved from 
man by man (మనిషి మనిషి నుంచి మానవుని చేతనే రశ్నీంచబడాలి) అన్న 
అవగాహనతో సిద్ధార్టుడు రాజ్య పరిత్యాగం చేశాడని ఎడ్విను ఆర్నాల్లు అంటారు: 
ఆటువంటి అవగాహనే వివిధ స్థాయిలలో ఈ కథకులకుకూడ ఉన్న దనిపిస్తుంది. 
ఈ 18 కథలు ఒక్కసారిగా చదివినప్పుడు _ సామాజిక జీవితంలోని అవక 
తవకలను, మనిషికి మనిషికీ మధ్య ఉండవలసివంతగా లేని స్నేహ, బంధు 
భావనలను ఈ కథకులు స్పృశిస్తారు. అయితే వీరి చిత్రణలో నకారాత్మక 
ధోరణి కనిపించదు. 2888108 the buck . తప్పును |పభుత్యంమీదనో, మరో 
బాహ్య వ్యవస్థమీదనో పడవేసే ధోరణి వీరిలో అంతగా కన్పించదు. చీకటిని 
చిరుదీపాలు నిర్జించగలవనే నమ్మకమే వీరిలో చాలమందిలో కన్పిస్తుంది. 


1994 కథా సమీక్ష 169 


ఒకొ,క-రుగా కధకులలో యింతటి వివేచన ఉన్నా లేకపోయినా _ ప తిక 
విద్యారంగానికి సంబంధించినది కాబట్టి, కథల ఎంపికలో తగు జాగత్తలు తీను 
కున్నారేమో? 


నెపైంబరు సంచికలోని కథానిక “పాత రోజులు మారాలి” ఓ సాదా 
సీదా (ప్రేమకథ. బెంగుళూరులో వాటరు వర్కు ఇంజనీరు అయిన శాంతారాజ్‌, 
వసంత అనే సుందరాంగిని _పేమించి, అమె తండి మెడలు వంచి, పెండ్లికి 
ఒప్పించుకో గలుగుతాడు. “రాజారావుగారు శాంతారాజ్‌ వసంతల పెళ్ళి ఘనంగా 
ఉడ్‌లాండ్‌ హోటలులో ఏర్పాటు చేశాడు" అంటూ కుభం పలుకుతాడు ,క థకుడు 
వివాహాత్సూర్యపు [వణయాలుూ.... లేచిపోవడాలూ... వగ్గెరాలు లేని కథే 
అయినా _ కథ. చెప టంలో మెలకువ లోపించినందువల్ల సాదాసీదాగా కన్పిస్తోందీ 
కథ. 


మిగతా కథల ధోరణికి విభిన్నంగా ఉన్న మరో కథ డా॥ కాలువ 
మల్లయ్య “స్వాములోరు.” సాహిత్య పతికా రంగాలలో సర్వసాధారణ మనిపించే 
అసూయా ద్వేషాలకు దర్పణంపే కథ యిది. ఒక వతిక జిల్లా అనుబంధలోని 
సాహిత్య పేజీల్లో (పవీణ్‌ అనే రచయిత పేరు కన్పించక పోవటం _ ఈ కథా 
వస్తువు. అటువంటి (ప్రవీణ్‌ పేరు, మరో యిద్దరు ముగ్గుకు బాగా |వాస్తున్న వాళ్ళ 
పేర్లు వదిలి పెట్టారట _ ఆ పేజీ సంకలనం చేసిన సాంస్కృతిక విలేఖరి. 
“అతనిపట్ల (పవీణ్‌ పట్ట) ఆ విలేఖరి పవ ర్రనకు కారణం కుళ్ళు మెంటాలిటి... 
వ్య క్రిగత ద్వేషం” అనేది కథకుని ఆరోపణ. సబ్జెక్టవిటీి ఈ కథను డామినేట్‌ 
చేస్తుంది. దీనిని సార్యజనీనం చేయాలని కథకుడు [వయత్నించకపోలేదు. కాని 
ఆదేమంత ఫలించినట్లు తోచదు. “రచయిత గాని కవిగాని, విమర్శకుడు గాని 
తమ రచనలకున్న శక్తి ద్యారా బతుకుతాడు గాని ఇలాంటి రాతల వల్ల 
కాదు.”....“ఈ సాహిత్యలోక మే గదా బంగోరెలాంటి గొప్ప పరిశోధకున్ని తీరని 
మనోవేదనకు గురి చేసింది.”........ “చేరాలాంటి అగస్తుల సంగతి వదిలి పెడితే 
సాహిత్యకారుల్లో ముఠాలు, [పాంతీయతత్వం లాంటివి చోటు చేసుకోవడంవల్ల 
కూడ కొందరు నష్టపోతున్నారు.” ఇట్లాంటి సంభాషణల ద్వారా సాహిత్యపషతికా 
రంగపు ఆసమంజస ధోరణుల మీద కొంత చర్చ జరుగుతోందీ కథలో. ''ఆంటే 
విమర్శ రంగంలోనూ స్వాములోర్లు బయలుదేరారన్న మాట” అనటంతో కథానిక 
శీర్షిక ఎస్టాబ్టిష జన (పయత్నం శేయబడిందీ కథలో, 


170 1994 కథా సమీశ 


ఇలాంటి విషయం ఒక కథకు యితివృ త్తంగా ఉండదగినదేనా? అన్న 
[1పళ్నను అటుంచుదాం. కథానికకు ఎత్తుగడ, గమనం, మలుపు, ముగింపు 
వంటివి ఉండాలంటారు గదా! ఎత్తుగడ తప్ప మిగతా వేవీ ఉండటానికి ఆవకాశం 
లేని ఇతివృత్తం కదా యిది? ఈ కథానికలోని పాతలు, |వ్రసావించబడిన 
సంఘటనలూ.... అవన్నీ కథకునికి సుపరిచితాలు కావచ్చు. వారితోపాటు మరి 
కొంతమందికి కూడ అవి తెలిసినవి అయి ఉండవచ్చు. సామాన్య పాఠకుల 
సంగలేమిటి? వాటిని దృష్టిలో పెట్టుకునే, కధకులు తమ దృష్టి పథంలోకి 
వచ్చిన ఒక అనౌచిత్యాన్ని సార్వజనికం చేయాలని [(వయత్నించారు. ఆ [పయ 
త్నంలో వారు సఫలీకృతులై నార నిపించదు 


ఈ రెండు కథానికలూపోను మిగతా 16 క థానికల్లో (వధానమైన 
అంశం _ మనిషి, అతనిలో గూడు చేసుకునే మంచిచెడులు. పరిణా 
మంగా సామాజిక జ్రీవితంలో ఏర్పడే ఒడిదుడుకులు. వాటిని సంస్కరించే 
ఉద్యమాలు, పయత్నాలు. మనిషిలో మౌలికంగా ఉండే మంచితనం పై విళ్వా 
సంతో చి తించే మలుపులూ, ముగింపులూ. ఆట్టి మంచితనాన్ని సపెంచగోరేవి 
గానే ఉంటై ఈ కథలన్నీ దాదాపుగా. (వతి కథలోనూ ఏదోజక సందేశం 
సూటిగానో, సూచ కాత్మకంగానో మనలను మురిపిస్తూ ఉంటుంది _ ఇతివృత్త 
పరంగా. శిల్పపరంగా కూడ వీటిలో కొన్ని కథలు ఉ త్రమంగానే ఉన్నాయి 
మరికొన్నింటిలో శిల్పం మరింత మెరుగ్గా ఉంటే బాగుండుననిపిస్తుంటుంది. 
మొత్తంమీద కథకులందరి కమిట్‌ మెంటూ పాఠకునికే; అతనిలోని మంచిని 
'పెంచటానికే ననిపిస్తుంది _ మొత్తంగా ఈ కథలన్నింటిని ఒక్కసారిగా చదివి 
నప్పుడు. 


94'లో తెలుగు విద్యార్థిలో వచ్చిన కథల నన్నింటినీ ఒక్కసారిగా 
చదివినప్పుడు మనకు నచ్చే మరొక అంశం ._ వాటిలోని వై విధ్యం 
సామాజిక రంగాన్ని దాని సుతిమెత్రని (tender) |పదేశాలనన్నింటిలో 
స్పృశిస్తూ ఉండే కథలివి. లంచగొండితనం, సారానిషేదం, కిడ్నీల అమ్మకం 
వంటి బాధావహమైన సమస్యల నుంచి _ ఈవ్‌ టీజింగ్‌, మమ్మీ డాడీ పిలుపులూ 
ఎంనెట్‌ చదువులపై పెరుగుతున్న వ్యామోహం కంటి నొప్పి కలిగించే లోపా 
లోపాల వరకూ. వివిధమైన సామాజిక రుగ్మతలను పరీక్షకు నిలుపుతారీ కథ 


కులు, పాతలలో కూడ మంచి వై విధ్యమే కనిపిస్తుందీ కథలలో. బలపాలమ్ము 
కుని జీవించే వదేండ్ల అభాగ్యుడు కోటిగాడు మొదలు.... సమాజానికి జలగలుగా 
రూపొందిన కొడుకుల తండీ, స్వాతంత్ర సమరయోధుడూ అయిన రాఘవయ్య 
గారి వరకు.... వివిధ స్థాయిలలో ఉంటారీ కథానికల నాయకులు. సామాజిక 
జీవనంలో పెరిగిపోతున్న చెడుతో సంఘర్షణ పడేవారే. మొ త్రంమీద వీరంతా. 
సమాజానికి బాహ్యంగానో... దానికి అతీతులుగానో కాకుండా....రోగగ స్త 
మవుతున్న సమాజంలో అంతర్భాగంగానే సరీ సంఘర్షణలో నిలిచి గెలువగోరు 
తుంటారు. 


94లో “తెలుగు విద్యార్థి” కధలు వదవారింటిలో కొన్ని మంచి 
కథలని ... మిగతావి మంచివి కాదగిన కథలని మనం విభాగం చేయ 
వచ్చు. ఈ విమర్శకు ముందు మనం వేసుకోదగిన పశ్న - ఆసలు మంచి 
కథ అంటే ఎట్టా ఉండాలి? నాలుగు దశాబ్దాలకు పూర్వం సు పసిద్ధ 
కథకులు కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజులు 'ఉత్తమ 
కథ” అన్న అంశంపె ఒక చర్చ జరిపారు. 1953లో ఆలిండియా రేడియోలో 
అని (పసారమైందట. ఆ చర్చ ద్వారా వారు చేసిన నిష్కుర్ష “ఉ త్తమ కథకీ 
మొట్ట మొదట ఉండవలసింది శిల్పం. రెండోది వాస్తవికత. మూడోది జీవిత 


సత్యానికి సంబంధించిన (పయోజనం స్ట 


ఈ నలఖై సంవత్సరాలలో ఈ నిష్కార్షకు వచ్చిన (ప్రత్యయం 
ఏదన్నా ఉన్నదంటే. అది '(పయోజనం' స్వరూపం గురించి మ్మాతమే. కథ 
అయినా, మరొక [ష్మకియ అయినా - అసలు సాహిత్య (వయోజనం సర్వజన 
హితం అవుతుందా? కాదా? అన్న దానిమీదనే భేదాభ్మిపాయాలున్నయి గాని... 
వాస్తవికత, శిల్పంల గురించి వివాదం ఏదీ పెద్దగా ఉన్నట్లు తోచదు. [తి 
వృత్తంలో వా స్తవికత ఉండాలి. కథనంలో మంచి మెలకువ చూపించాలి. ఆ 
కథ కొక సార్వజనీనమెన (పయోజనం ఉండాలి. ఉంటే ఆదే మంచి కథ అవు 


తుంది. 


172 1994 కథా సమీష 


వాస్తవికత అంటే దానికి పద్మరాజు వివరణ యిచ్చారు. ““పాతలూ 
సన్నివేశాలూ, వా స్తవికాలై నంతమాతాన కథలో వాస్తవికంగా కనిపిస్తాయని 
రుజువేంలేదు. మనం సృష్టించేది వాస్తవిక | భాంతిగాని, వాస్తవంకాదు'' అంటారు. 
అట్లాగే శిల్పాన్ని గురించి కొడవటిగంటి ఒక హెద్బరీక చేశారు. “నా ఉద్దే 
శ్యంలో అనేక మంది రచయితలు శిల్పాన్ని పోగొట్టుకునేది జీవితంలో తాము 
గమనించిన కొన్ని విషయాలు తీసుకొని వాటికి బలాత్కారంగా తమ (పయో 
జనం జోడించడంవల్లనే.”' తెలుగు విద్యార్థి కథకులలో యిట్లా బలాత్కా రంగా 
[వయోజనాన్ని జోడించటం మనకెక్కడా కన్పించదు. వయోజనం ముందే నిర్ణ 
యించుకొని తదనుగుణ్యమైన ఇతిసృత్తాన్ని, సంఘట”లను ఎంచుకొని వారీ 
కథలను | వాశారనిపిస్తుంది. 


““కథకుడై నవాడు, రచయిత ఆయినవాడు మన సమాజం ఆరోగ్య 
వంతంగా ఉండాలనే ఆలోచనతో |వాయాలి” అంటారు దాశరథి. ““శాశ్యత 
విలువ ఒక్క టే. అది మానవ |శేయస్సు” అంటారు మధురాంతకం. కథలకు 
సీత్రి (పధానమన్నాడు.టాల్‌ స్టాయ్‌. శిల్పం, శైలి ఎంత సుందరంగా ఉన్నా.... 
మానవునికి, సమాజానికి [శేయస్సు కలుగజేయనపుడు ఆది ఊత్తమమైన 
సాహిత్యం కాదంటారాయన. ఇటువంటి [వయోజనమేదో ఈ కథకులందరూ 
అభిలషించారనిపిస్తోంది. శిల్పం విషయంలో కొన్ని కథలు బలహీనంగా ఉన్నా 
కథ గంలో మెలకువలు అందరూ (వదగ్శించలేక పోయినారు. 


ఇతివృ త్తపర౦గా, శిల్పపరంగా కూడా మంచిగా ఉన్న కథలు మూడు 
నాలుగున్నయి. ఈ పదహారు కథల్లో, అట్టి వాటిలో మొదటిదానిగా యం నీ. 
ఆంజనేయులు కథ “ఒక బలపం విరిగింది" చెప్పుకోవచ్చు. డిసెంబరు సంచి 
కలో వచ్చిన కథ యిది. ఇందులో నాయకుడు 10 సంవత్సరాల కోటిగాడు. 
సారా మవామ్మారికి తండి బలయిపోగా, కొండూరితిప్ప పలకరాళ్ళను బలపా 
లుగా ఆరగదీని, వాటినమ్మి తల్రిని పోషిస్తుంటాడీ పదేళ్ళ నిర్భాగ్యుడు. “తెల్టగా 
కండగా, మెత్తగా రాసే కోటగాడి బలపాలంటే ఆ వూరి బడీ పిల్లలందరికీ బలే 
బలేయిష్టం.”' ఇది కంటగింపు ఆవుతుంది మరో యిద్దరు బాల వ్యాపారులకు, 
రంగమ్మ, శివయ్యలు ఆ వూరి బడికెదురుగా ఓ జంకు పెట్టారు, చాకెట్టు, 


1994 కథా సమీష 173 


వీక్తెట్టు, పిప్పర మెంట్లు _ వీటిని కాదని పిల్లలందరూ కోటిగాడి బలపాలకని ఎగ 
బడడం వాళ్ళకు కన్నెర అవుతుంది. వాడి మొహానో పది రూపాయలు కొట్టి, 
ఇక మరునాటి నుంచి వాడిని బడి చాయలకు రాకూడదని బెదిరిస్తారా బాల 
రౌడీలు. దాంతో కోటిగాడికా రాతి జ్వరం వస్తుంది. దాంతో న్మాలోజాలు లంఖ 
ణాలు చేసిన కోటిగాడు, ఐదో రోజున తన సరంజామాతో కొండూరి తిప్పకు 
బయలు దేరడంతగో ఆరంభమపుతుందీ కథ. నిస్సత్తువ కృంగదీస్తున్నా, పొట్ట 
తిప్పలు తప్పవు కాబట్టి. కోటిగాడ ట్లాగే కొన్ని బలపాలు అరగదీసి, వాటితో 
తిరిగి వస్తుంటాడు. దారిలో వాగు, దానిమీద చ కాల మడుగు వంతెన. అక్కడి 
కొచ్చేటప్పటికి వాగు పొంగి వంతెన మీద నీళ్ళు, అట్టా నీళ్ళలోనే నడచుకుంటూ 
వస్తుంటాడు కోటిగాడు. ఇంతలో వంతెన కూలిపోవడం కోటిగాడు (బతుకు 
నీళ్ళపాలు కావటం జరుగుతుంది. కథలో మలుపు, ముగింపు యిక్కడే 
వస్తుంది. కోటిగాడిలో పోటీదారుడ్ని చూచిన రంగయ్య, శివయ్యలు కన్నీరు 
మున్నీరుగా విలపిస్తున్న కోటిగాడి తల్లి మంగమ్మను దరిచేరి “ఆమ్మా, నీకు 
మేమున్నామమ్మా తోడు” అంటూ ఆవిడను పట్టుకొని బావురుమనటంతో కథ 
ముగుస్తుంది. తివ్పలు, వాగుల వర్ణనా....ప్మాత చితణా....అన్నీ నచ్చే విధంగా 
ఉన్న కథ యిది వాస్తవిక యితివృత్తాన్ని మంచి మెలకువతో కథగా మలచి, 
మనిషిలోని మంచితనంమీద విశ్వాసాన్ని "పెంచే [వయోజనంతో రచించబడిన 


కథ యిది. 


ఇట్లాగే బాగున్న మరో కథ కోన పద్మాపతి “మూడోతరం" (ఏపిల్‌ 94) 
త్యాగనిరతితో స్యాతం త్య ఉద్యమంలో పాల్గొన్న వాడు రాఘవయ్య. ఒక కొడుకు 
లాయరు. మరో కొడుకు డాకరు. స్వాతం త్యానంతరం పెచ్చుమీరి ఫోతున్న 

ట్‌ 
ధన సంపాదన వ్యసనానికి బానిసలవుతారీ యిద్ధరు కొడుకులు, సాటి స్యాతంత్య 
యోధుడికి సాయం చేయమని తండి కోరినా తిరస్కరిస్తాడు లాయరు విశ్వం. 
“చూడండి నాన్నగారూ, ఇలా మీకులా నేను కూడ అబద్ధపు కేసులు వాదించ 
కూడదన్న గాంధీజీ సిద్ధాంతాలను పట్టుక్కూర్చుం టే ఇంక నాకు కేసులే 
ఉండవు.'' అని తండికే ధనదేవత పురాణం విన్పిస్తాడా న్యాయవాది. రెండో 
కొడుకు డాక్టరు బుషి. ఆదేమదేమని కిడ్నీల వ్యాపారంలో కమీషన్లు కొడుతుం 
అ 
టాడా డాక్షరు - తర్మడి పెట్టిన పేరుకే అపచారంగా. ఆదేమిటా బాబూ అంటే. 


174 1994 కథా సమీక్ష 


“చూడండి నాన్నగారూ, ఆశయాలు ఆదర్శాలూ ఆంటూ కూర్చుంటే ముందుకు 
పోతున్న [వపంచంలో మనం ముందుకు వెళ్ళలేము” అంటూ 'నీతులు' బోధి 
సాడా = బుషిగారు! ఇక కూతురు శృతి జ్‌ యింటియిల్లాలే ఆయిడఉండి కూడ . 
ఆల్దా మోడరన్‌ సొసైటీలో కూరుకుపోయి క్లబ్‌లు కాలకేపాలతో (పొద్దు 
పుచ్చుతూ ఉంటుంది. పిల్లలను చూడటానికసివెళ్ళి... యివన్నీ చూచివచ్చిన 
రాఘవయ్యగారి మనస్సు తుఫాన్‌లో చిక్కుకున్న నావలా కల్లోలితమవుతుంది. 
ఇక్కడ కథను మలుపు [తిప్పుతుంది _ రచయితి. ఆశావాదంలో. ఆ వృద్ధి 
దంవతులు తోడుగా ఉంటాడని ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డడు - చైతన్య, 
“తప్పుచేస్తే ఎంతటివారినైనా శిక్షించాలిగదమ్మ మ్మా” అంటూ వచ్చిన చైతన్య 
తాతగారి గుండెబరువును తేలిక చేయగలుగుతాడు. మూడోతరం౦ం'పై ఆశలు 
మొలకెత్తుతాయి - ఆ స్వాతం ౧ సమరయోధుని ఆలోచనల్లో. దేశపు సార్వ 
భౌమాధికారాన్ని స్వార్థభౌమాధికారంగా, సారాభౌమాధికారంగా మార్చిన నేటి 
తరానికి విభిన్నంగా రేపటితరం ఉంటుందనే జశ _ నిన్నటితరం రాఘవయ్య 
గారిని సేద తీరుస్తుంది. ఇతివృత్తపరంగా గొప్పగా ఉన్న కథ యిది. రేపటి 
తరంమీచ ఆశలు పెంచుకోవటం అసహజమేమీ కాదుగదా! ఊరికే ఆశలు 
పెంచుకోవటంతోనే ఆగిపోడు _ రాఘవయ్య. న్యాతంత్యానికి పూర్వం దేశం 
కలలుగన్న నవ భారత నిర్మాణానికి అనువుగా చైతన్యను తీర్చిదిద్దుకోవాలను 
కుంటాడీ వృద్దమూ ర్తి. రేపటితరాన్ని మనకంటె అధ్వాన్నంగా తీర్చిదిద్దటానికి 
సన్నాహాలు జరుగుతూనే ఉన్నప్పటికీ! “వయోజనాన్ని జోడించటం” గురించి 
కొడవటిగంటి చేసిన హెచ్చరిక కొంత మేరకీ కథానిక కిల్పంలో _ ముఖ్యంగా 
ముగింపులో - పాటించబడి ఉంటే, మరింతగా ఒ ప్పేటి కథ! 


ఇరవై ఏండ్ల తర్వాత : 

ఇతివృత్తం నలిగిన దే ఆయినా....కథనం బాగున్న మరో కథ . డి.వి.ఎస్‌. 
కామేశ్వరరావు “ఇరవై ఏండ్ల తర్వాత” (జూన్‌ 94, “వేసవిలో వసంతం” 
అన్న |పత్యామ్నాయపు శీ రిక కూడా యిచ్చారీ కథకు (పభుత్వ యంతాంగంలో 
"పెనుభూత౦లా పెరిగిపోతున్న లంచగొండితనం యితివృ త్తం. కథ లెన్ని 
_వాసీనా ...విమర్శ లెన్ని చేసీనా.... కాపనార్థా లెన్ని పెట్టినా పకపకలాడుతూ 
పెఃగిపోతున్న దే తప్ప, విరిగి, పడిపోవటం లేదుకదా లంచాల పెనుభూతం! 
లంచాలు పుచ్చుకునేవాశ్ళే యిచ్చుకుంటూ కూడ ఉంటారు గదా! అదో విష 


1994 కథా సమీక్ష 175 


an 


వలయం. ఆ వలయాన్ని తనదగ్గర తెగకొట్టిన పరంధా మయ్యగారి పెద్దబ్బాయి 
వెంకటావు హీరోగా ఉన్న కథ యిది. తన పెన్షన్‌ తెచ్చుకోవటానిక్రై రికైర్దు 
టీచరు పరంధామయ్య రెండువేలు లంచం యివ్యవలనీ వస్తుంది, వీరు జోగా 
రావు అనే క్లర్కు అంతకు తకు'వైతే ఫెలు కదలదని బెట్టు చేసి, బేరం 
కుదుర్చుకుంటాడు. అదే జోగారావు రిదైర య్యేటప్పటికి పరంధామయ్య కొడుకు 
వెంకటావు పెన్షను కరు అవుతాడు. గతం గుర్తుకొచ్చి కోవము, కనీ, 
కక్ష ముంచుకొచ్చాయి” వెంక టావుకి. కాని తండి మంచితనం గుర్తుకొచ్చింది. 
ఇక్క డే కథకు మంచి మలుపు యిచ్చారు రచయిత. తండితో బీరు జోగారావు 
మాట్లాడిన మాటలన్నీ రిపీటు చేస్తాడు వెంక టావు. పది వేలివ్యకపోతే “మీ 
"ఫెలుకి గోరీ కట్టించెస్తాను” అంటాడు అంతే.కానీ పెసా తీసుకోకుండా పనివూ ర్రి 
చేసి పంపిస్తాడు. “తాను పెంచి పోషించిన లంచాల రాబందుల (గుడ్డు వ పిల్ల లై 
ఎదిగి తన నే పీక్కు తింటానికి సిద్దమైనవన్న వివేచన” వీరు జోగారావులో 
కలుగుతుంది. ఇతివృత్తం పాతదే అయినా కథనం బాగున్న కథ యిది. ఏనాడూ 
ఏ పభుత్వ కార్యాలయానికీ రాని పరంధామయ్య పెన్షను కోసం వచ్చి బీరు 
జోగారావు పాలిట పడటాన్ని మంచి పోలికతో వల్లిస్తాడీ కథకుడు. “ఆ యింటి 
మూల ఈ యింటి వెనకాల ఆంత కాలమూ గడ పుతూ వచ్చిందో పిల్లిపిల్ల 
ఇప్పుడేమో అరణ్యం లాంటి ఆరుబయళ్ళకు రాక తప్పలేదు, దానికి....ఎదురుగానే 
వచ్చి, కసుక్కున (పిల్లిపిల్ల) గొంతు పట్టిందో కోరపళ్ళ కుక్క” ఇట్లా ఆరంభ 
మవుతుంది కథ. మరో పోలిక _ పరంధామయ్య మంచితనం ఆయన పెరడులో 
పాతిన మామిడి చెట్టు వంటిదని అది అందరికీ మధురఫలాలనే యిస్తుంది గదా! 


ఆ చెట్టు క్రిందుగా వెళ్తున్న బీరుజోగారావు ముందుకూడ ఓ మధురఫలమే పడిం 
దని కథ ముగించబడుతుంది. వస్తువు, కథనం, [పయోజనం మూడూబాగున్న 
కథ యిది. 


“94 తెలుగు విద్యార్థిలో వచ్చిన ఆరు మినీకథల్లో రెండు ఈవ్‌టీజింగు 
యితి వృత్తంగా కలిగినటివే. వెంటపడి ఆడపిల్లల్ని ఏడ్చించే ఒక అన్నగారి 
తాల ట్‌ ౧ ళ్‌ 
చెలెలు _ సుజాత. ఒక రోజున ఆమెనే కాలేజీ విద్యార్థులు ఏడిపిస్తారు. అది 
౧ 
తెలిసి అన్నగారు మండిపడితే ఆ చెల్లి అంటుంది _ “నన్ను ఏడిపించిన వారిని 
నిగదీసే నైతిక ఆర్హత సీకు లేదు. నీకు చెల్లెలుగా పుట్టినందుకు నీ తరపున 
[గ జనాల 


176 1994 కథా సమీక్ష 


ఈ కిక నేను వడక తవ్నదు.” పులిచేది జ్యోతిమహేష్‌ రాసిన మినీకథ్ర.''పరి 
వర్తనిలో విషయమిది. ఇట్లాగే గుర్యటెడ్డిబాబుగారి మినీ కథ “సిస్టర్‌? 'కూడ 
ఈవ్‌ టీజరులో పరివర్తన తేవాలని ఉద్దేశించిన ట్టిదే తెల్ల కోడిపిట్ట అని ఒక 
నర్ఫును ఏడిపించే ఆల్హరిగుంపులో ఒకరికి గాయమైతే, ఆ నర్రే ఆతనికి (పథమ 
చికిత్స చేస్తుంది. దాంతో వాళ్ళు ఆమెలో సెక్సీఫిగర్‌ను కాకుండా సిస్టర్‌ నే చూడ 
గలుగుతారు. 


“జబీవనిల్పం' అన్న తన మినీకథలో వై. అనసూయ ఒక సాంసారిక 
మైన సమస్య తీసుకున్నారు. తన భార్య విద్యావంతురాలు కాదని వేసటపడే 
భర్తకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందో మితురాలు. అతని భార్య శిలే ఆయితే 
అతడిని శిల్ఫిగా మారీపొమ్మని ఆమె (పోత్సహిస్తుంది. ఆతను తన భార్యను 
విద్భావంతురాలిని చేస్తాడు. ఆమె విద్యావంతురాలై, టీచరై, ఉత్తమ ఉపాధ్యా 
యురాలుగా అవార్డు అందుకుంటుంది. 


ప్లాష్‌బ్యాక్‌లో చెప్పిన కథ యిది. 


సారా ఉద్యమం త్మీవంగా ఉన్న రోజుల్లో (మే 94) వచ్చిన కథ. 
స్రీ శకి. శిల్పం దృష్ట్యా దీనిలో ఒక విశేషం గోచరిస్తుంది. కథ మధ్యలో 
(పయో క్ర వచ్చి కథను నడిపించడం. సారా నిషేదం తర్వాత మళ్ళీ మహి 
ళలు విజృంభించి సంపూర్ణ మద్య నిషేదం సాధిస్తారన్న ఆశాభావంతో రచిం 
చిన కథ యిది. రచయ్యితి. |పవల్లిక. ఆమె ఊహించినట్టు కాకపోయినా, 
ఆశించిన సంవూర్ణ మద్య నిషేధం వచ్చిందిగదా! ఆశావాదంతో కూడిన వాస్తవి 
కత, ఆంత అద్భుతంగా ఏమీలే౦ కథన చాతుర్యం. ఈ కథను మామూలుగా 
ఒక మంచి కథను చెసినై. 


నేడు, రేపు విద్యారంగంలో రెండు రకాల వ్యామోహాలు బలీయంగా 

క న్చిస్తున్నయి. పసీపిలలను కాన్వెంట్లకు పంపించాలని.... కాలేజీ చదువుకొచ్చిన 
అనీ రా ® 

(పతివారూ ఎం సెట్‌ పరీక్షలు (వాసి ఇంజనీర్లో, డర్ట్‌ ర్లో అయిపోవాలని 

నండూరు వెంకట సుబ్బారావు కథానిక “అర్హత'లో కురవాడు తలితండులు 

చదవమన్న ఎం సెట్‌ పరీక్ష చదువు వద్దంటాడు. తాను డిగీ చదివి, బడిసంతు 


1994 కథా సమీక్ష 177 


లవుతానంటాడు. అదేమంటే -_ “టీచర్లే సమాజానికి మూల స్తంభాలు నిర్మాతలు" 
అని, అందుకే తాను టీచరు కాగోరుతున్నా నని అంటాడు. అట్టాగే శే బరిచెర్జ 
రామకృష్ణ కథ “తేనెకన్నా తీయనిదొలో (శ్రావణి తండ్రికి తన కూతురు తమను 
మమ్మీ, డాడీ అని పిలవటం యిష్టం ఉండదు. తల్లికేమో అట్లా పిలిపిందుకోవా 
లని వ్యామోహం. పొరపాటున బావిలో పడి, రక్షించబడిన శావణి 'అమ్మా!' 
అనే ఏడుస్తుంది అప్పుడా తల్లి అనుకుంటుంది. తల్లి భాష తియ్యనై నదని, 
సాదాసీదా గానే ఉన్నా సందేశాత్మకంగా ఉన్న కథలివి, 


కాలువ మల్రయ్యగారి మరో కథ “స్తీ హృదయం”లో పట్నవాసప్పు 
యిల్లాలి యిక్కట్లు.... ఆమె వాటిని తన సహజమైన బంధు భావనతో ఎదు 
ర్కొనటం....చక్కగా చ్మితించబడింది. “ఈ వెధవ సంత నేను భరించలేను. 
వచ్చిన వాళ్ళందరికీ వండి వడ్డించటం నా వల్ల కాదు. ఈ రోజు నే నెవ్వరికీ 
వంట చెయ్యను మనం కూడా ఏ హోటల్లోనో భోంచేద్దాం" అంటూ సరోజ 
హఠం చేయటంతో ఆరంభ మవుతుందీకథధ. “బాబాయిగారూ, తినండి" అంటూ 
కొసరి కొసరి ఆమె వడ్డించటంతో ముగింపుకొచ్చే కథ యిది. మధలో సరోజ 
పాత చ్మితణ మనకు ముచ్చటగొలుపుతుంది, ఆమెది |ప్రాక్టికలు దృష్టి. పోయే 
వాళ్ళు | వచ్చేవాళ్ళు వస్తుంటే . ఎంత బంధువులై నామటుకు ఎవరైనా 
ఎట్టా భరించగలరు? ఇంటి యజమానికి ఒక్కటే సమస్య - డబ్బు. ఇంటి 
ఇల్లాలికి అట్లా కాదుగదా! “అన్నీ కొనుక్కు.౦టూ, జీతం డబ్బులతో (బతికే 
మనకు, రోజూ అతిథులను భరించటం సాధ్యమా?.... అయినా, నేను అతిథు 
లసలే వద్దంటున్నానా?” ఇదీ సరోజ (పాక్టికలు దృష్టి. రామారావు అర్థం చేసు 
కునే దృక్పథ మే అది. కాని, అతడుమ్మాత మేంచేయగలడు? వాస్తవికతకు 
దర్పణంపళ్లై క్‌; నిబ్బరంగా, సీట్‌ గా కొనసాగే కథనం మలుపూ, ముగింపూ 
ఉండటానికి వీలులేని మంచి కథ. 


దాసిరెడ్డి (పసాద్‌ “విచిత జీవితం*ళో నాయకుడు గిరీశం తన సవతి 
తల్లిలో కన్నతల్లిని చూచుకోగల మంచివాడు. వాసీరెడ్డి (పసాద్‌ క్ర “మార్పు”లో 
కాలేజీ స్నేహితులందరూ కటసీ ర మేష్‌లోని వంకర బుద్దిని సాపు చేస్తారు, 


KS.12 


178 1994 కథా సమీక్ష 


“హాటాప్‌ టుయూ సత్యం" కథలో [పభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా 
నిక్కచ్చిగా ఉండే సత్యంల కథ ఆందంగా చెపబడింది, “ఆకరజ్యోరి” మినీ 
కథలో అక్షరాన్యుడై అంద సీ ఆశ్చర్య పరచిన చేతికరతో నడిచే పల్లెవాని 
విజయం వర్ణించ బడింది 


“తెలుగు విద్యార్థి" కథలను గురించి (పత్యేకంగా పస్తావించుకోవంసిన 
అంశం _ వాటిలో చెడ్డ కథ ఎ లేవు! “అవినీతిని గాని, హింసను గాని, అసభ్య 
శృంగారాన్ని కాని.... మరేదైనా _ సమాజానికి దోహం చేసేది ఏదైనాగాని 
పబోధం చేయకూడదు" అంటారు ద్వివేదుల. ఇట్లాంటి అనౌచిత్యం మనకు 
ఏ కథలోనూ కన్పించదు కథ్రలన్నీ ఉ త్రమంగా లేకపోయినా = అన్నీ మంచి 
కథలే. పాఠకునిలో మంచిని పెంచగోరేవే. అటువంటివే మంచికథ లంటారు 


గదా. బుచ్చిబాబు! 


“తెలుగుకథ ఎంతో దూరం నడిచింది. ఎందరో దానితో తోడు 
నడిచారు” అన్న విహారిగారి మాటలు ఇక,డ గుర్తుకొస్తున్నాయి. ఖః 


ఈనాడు 
ఆదివారం అనుబంధం 


దిన పతికలంటే ఒకప్పుడు ఆనాటి వార్తలను అందించే షతికలుగా 
మాతమే ఉంటూ ఉండేవి, సాహిత్య పృతికలూ, సెక్సు విజ్ఞాన పత్రికలూ - 
కథల పృతికలూ, సీనిమా కబుర్ల పతికలూ _ యిట్లాంటివన్నీ వేరుగా 
వస్తుండేవి. ఇప్పుడట్లా కాదు. దిన పృతికల్లోనే వివిధ విషయాలకు చోటు 
లభిస్తున్నది. అట్లాగే కథల మాగజై న్లలో రాజకీయ సమీక్షలూ....వార్తా కథనాల 
ష తికల్లో కథలూ కవితలూ.... యిట్లా ఎవరికి వారు తమది ఆల్‌ - ఇన్‌ - వన్‌ 
షతికగా రూపొందించాలని ఆరాటపడుతున్నారు ఇదేమీ వరిహసీంచదగిన 
పరిణామం కాదు. తీరక సమయం దృష్టా, పర్సుల మూలుగుల దృష్ట్యా....నేడు, 
రేపు పాఠకులు పది వ్మతికలు కొని చదివే సావకాశం ఉండటం లేదుకదా! 
అందువల్ల 'పై పరిణామం ఆహ్వానించదగిన దే అవుతున్నది. పాఠకులకు ఏరందించే 
విషయం అంతో యింతో పయోజనకారి అయినంత మేరకు. 


ఇట్టా వివిధాంశాలను ఆందించటానికి దినప తీకలవారికి దొరకిన ఏర్పాటు. 
ఆదివారం అనుబంధం. రోజువారీ అనుబంధాలు కూడా యిప్పడు కొన్ని పిక 
లందిస్తున్నా....మన తెలుగులోని (ప్రముఖ దిన షత్రిక లన్నీ ఆదివారం అనుబ౦ధా 
లను మ్యాగజై ను రూపంలో చాలకాలంనుందే వెలువరిస్తున్నాయి. అందుకో.... 
యిందుకో అవన్నీ చదువదగినవిగానే ఉంటున్నయి. ఇక |ప్రస్తుతాంశానికి 
వస్తే....ఈ అనుబంధా లన్నింటిలో కూడ వారానికో కథానిక వెలువడుతూనే 
ఉంది. కథల ప తిక లలో వలెనే ఈ కథానికలు కూడ అటుగానో, యిటుగానో 
ఉండి సమీక్షించుకోదగిసవిగానే ఉంటున్నాయి, 


'ఈనాడు' ఆదివారం ఆనుబంధంలో... 1994 లో....మొ త్రం 52 కథలు 
వచ్చినై. వీటిని 45, 46 మంది రచయితలు [వాళారు వీరిలో ఒక్క కె.కె 
రఘునందనవి మటుకే 3 కథలు వచ్చినై. మరో నలుగురివి రెండేసి వచ్చిన, 


180 1994 కథా సమీక్ష 


మిగతా అందరూ తలా ఒకటి (వాసినపారే. ఆయా కథల వానిని బట్టి మాకీ 
(పాధాన్యతల హేతుబద్దత స్పష్టం కాదు. ఆడలా ఉంచుతాం. ఈ కథకులలో 
లబ్బపతిష్టులు కొందరున్నా చాలా మంది వర్ణమాన రచయితలే. వీలై నంత 
ఎక్కువ మంది వర్థమాన రచయితిలనిలా (ప్రోత్సహించడం సంపాదకుల 
ఉద్దేశ్యమెతే అది హర్షణీయమె. 


సాపాత్య కాలుష్యం అన్ను విమర్శ నేడు _ రేపు ఎక్కు వగా విన్సిసుగ్నదీ 
కదా! అతిగా హింసను, అభ్యంతరక రంగా అశ్రీలాన్ని చితించే రచనలు పాఠ 
కుల మ*.సులను కల.షితంచెసి....వాటిని నింపే ఆర్థరితను ఎండబె టెసి ..సమా 
జాన్ని పెడదారులలో నడిపి సవనే ఆవేదన నేడు సాహితీ పియులెందరికో దృగ్గో 
చర మవతూనే ఉంది. ఇట్లాంటి విమర్శకు తావిచ్చే కథ ఏ ఒక్కటీ కూడా 
' ఈనాడు" అనుబంధంలోని 52 కథల్లో లేదు. ఇప్పట్టున అభినందనీయులు - 
దాని సంపాదకులు 


అందరూ అంగీకరించని, వలువురు పేర్కొనే మరో కాలుష్యం. మనిషిని 
మనిషిగా పరికించి, ఆతనిని మనీషిగా ఎదిగించే పయత్నం చేయకుండా .... 
మనిషినొక చటంలో ఒదిగించై వర్గ దృకృథానికి అద్దం వచే రచనలు కూడా 
పాఠక సమాజాన్ని కలుషితం చేయగలవనేది. ఇట్టి నిబద్దత గల రచనలు 
మిగతా మానవీయ విలువలను మన్నించలేవు గదా! ఎంతో గౌరవంతో తమ 
దగ్గరకు వె పాఠకుల నిట్టి రచయితలు . నా లాగా నూరేళ్ళు వర్టిల్ల మని 
దీవించే వారవుతారని ...వారి విమర్శకులు జోక్‌ చేస్తుంటారు కూడ. శాంతి 
సౌభాగ్యాల మార్గం మీద .... కుటుంబ వ్యవస్థ వంటి వాటి పవ్మితత మీద 
విశ్వాసం లేని సిద్దాంతానికి నిబద్దులైన రచయితలే అసలీ అంతులేని హింసకు, 
రోత పుట్టించే శృంగారానికి కారకులని కూడ ఇట్టి విమర్శకులు ఆరోపిస్తుంటారు. 
ఈ విమర్శల సంగతి వదిలేద్దాం. రాజకీయ ఆర్థికాది సిద్ధాంతాలకు నిబద్ధత 
కూడ సాహిత్య కాలుష్యానికే దారి తీస్తుందని అంగీకరించినా _ అటువంటివి 
కూడ ఒకటీ ఆరా మించి లేవు. ఈ 52 కథలలో. కుటుంబం - ఈ కథలలో 
ఎక్కువ వాటికి న్యూక్సి యస్‌. కుటుంబ సభ్యులు దాని చుట్టూ వర్తులంగా 
న ర్రించే ఎలక్టా9నులు. వారు సంఘర్షించుకుంటూనూ ఉంటారు. కలినీపోతూనూ 
ఉంటారు. ఆకర్షణ దురాకర్షణలకు లోనవుతుంటారు _ వికర్షణ లకు కాకుండా. 


994 కథా సమీక్ష 181 


ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలను సిర్ణయి స్తవన్న ఆరోపణలకు ఈ 
కథల ప్మాతలు గురవుతూ ఉంటాయి అంతలోనే అనురాగపు ఆకర్షణల పరిధి 
లోకి పచ్చేసి.... వలలను కొరికేస్తూ ఉంటారు ఈ 52 కథల్లో అక వాటిలో 
వస్తువు - మానవ సంబంధాలే. బలహీనమవుతోన్న అనురాగపు స. నేటి 
మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న దుర్భర దారిద్యం _ పేమానురాగాల దరి 
దమే గదా! అది బాగానే పోకస్‌లోకి వస్తుంది _ ఈ కథలన్నింటిలో. [ఇది 
మళ్ళీ వివరించుకుందాం. ] ఓక్క మధు చకవర్తి కథకు మటుకు నేపథ్యం 
భిన్నంగా కన్నిస్తుంది. ఆ కథ పేరు నేవ” అట్టాగే కొండముది (శ్రీరామ 
చందమూ ర్తి కథ “ఇంతవణ్న వెట్టించండిశ ల్లీ” అన్న కథ ముగింపులో కూడ 

నవతా భావనల గెలుపు స్పష్టం చేయబడలేదు. శవం (పక్కన పెట్టిన పాల 
గ్లాసు మరో పేదరాలి బిడ్డడి ఆకలి తీర్చిందని ఈ కథను ముగిస్తారు. శ్రీ మూరి. 
అంతకుమించి ఈ లోకం బాగుపడదనే నిరాశవాదమేమో తెలియదు. పసివాడు 
కౌళిక్‌ అశాదీపమే అయినా. సందేశం సంగతిశేమిటిగాని _ పాతల చితీకరణ 
బాగున్న కథ యిది. అత్తగారు, కోడలు, పెద్ద మనుమడు _ అతీతపు జీవు 
లుగా చితించబడిన తీరు బాగున్నది. 


ఉన్న మంచిని వివరించుకోవటానికి ముందు, ఉండవలసిన వై విధ్యాన్ని 
స్పృశిద్దామా? ఒక సంవత్సరం కథలు చదువుతున్నామన్నపుడు అవి నవరస 
భరితంగా ఉండాలని కోరుకొంటాం కదా! వివిధ రసాలను పోషించే వేర్వేరు 
కథలన్నా ఉంటే బాగుంటుంది కదా! ఈ 52 కథల్లో ఆ విధమైన వై విధ్యం 
మనకాచే కన్పించదు. ఉదాహరణకు.... తెలుగు కథా సాహిత్యంలో హాస్య 
కథలకు | పత్యేక స్థానం ఉంది. కాని, ఈ 52లో ఒక్కటి మాతమే ఆ కేటగిరీ 
[కిందకు వస్తుంది. సుమన్‌ [వాసిన “మహా రచయిత” కథ. ఒక్క. వారంలోనే 
ఎన్నో వారాల వోస్యం పండించారీ కథలో _ సుమన్‌. పృతికలో ఆరో "పీజీలో 
ఏదో ఒక మూల తన కథ వడితే, తానిక మహా రచయితను అయిపోయానని.... 
పది మంది వూలదండలతో తనను ముంచెత్తుతారని పొంగిపోయే పిచ్చి బాబు 
కథ యిది తన మొదటి కథ అచ్చులో చూసుకున్న (పతి రచయితా. ఈ 
కుండల రాఘవరావు రూపాంతరమే, ఊళ్ళో వారెవరూ తన కథ సంగతి (పస్తా 
వించక పోవటంతో సుబ్బడితో తానే చెప్పుకుంటాడు. “నేను రాసిన కథ అచ్చ 
యింది" అని. దానికా అమాయకుడు” మీరే రాశారా పాపం, ఎందుకయ్యా, 


లచ్చణంగా పొలమదీ ఉం చేను'అంటాడు. ఈ మలుపు దగ్గరి నుంచి ముగింపుదాకా 
పాఠకుడు హాయిగా నవ్వుతూనే ఉంటాడు. చివరలో మహా రచయితగారి భార్య 
వచ్చి “....ఎవరిదో అచ్చు మీ పేరే.... కుండల రాఘవరావట.... ఈ పేరుతో 
కథ అచ్చయింద౦డి. భలే తమాషా.... చూడండి” అనటంతో పావం, మహా 
రచయితగారి ముఖ విన్యాసం మన కళ్ళ ముఎదు కదలాడి భళ్ళున నవ్వేస్తాం. అతి 
సాన్ని హిత్యం గొప్పతనాన్ని చూడనీయదు కదా! భార్యల దగ్గర ఇటువంటి 
“భంగపాటు” మహామవుల కందరికీ మామూలే కదా! ఒక కవిగారు తనకు 
శాలువా కప్పి సన్మానం చేస్తారని సతీమణితో చెప్తే, ఆవిడ తీరికగా. “పోనీలెండి 
పాపం, వడియాలు పెట్టుకోవటానికి గట్టి గుడ్డముక్కన్నా వస్తుంది" అని 
మురిసిపోయిందిట! 


వెన్నెలకంటి [పద్‌ప్‌ కుమార్‌ కథ “మగబుద్ది” (27 నవంబరు) హాస్యం 
కథ కాదుగాని.... దాని వస్తువు మంచి హాస్య కథకు అనువుగా ఉంది కాలేజీ 
క్లాస్‌ మేట్‌ను ఆనందంగా పలకరించిన భార్యను కట్టడి చేసిన భర్త....తన కాలేజీ 
మేట్‌ కలిసేసరికి ఆమె తోటిదే లోకంగా (పవ ర్తిస్తాడు. “మగబుద్ది!' అంటూ 
దీనికేదో స్త్రీవాదం జోడించకుండా.... హాయిగా నవ్వుకునే కథగా దీనిని రూపొం 
దించి ఉంటే బాగుండేది. సంపాదకుల ఎంపిక ధోరణి ఇట్టి _పోత్సావాన్ని 
యివ్వవచ్చు. 


“అరటి పిలకలు" అన్న కథ ఒకటి వచ్చింది . పి. వి. బి. శ్రీరామమూరి 
రచన. కథ బాగా కరుణ రసాత్మకంగా ఉంది. పారమ్మ పేదరాలే. కాని 
గుండె ధైర్యం, మనోనిబ్బరం ఉన్న మనిషి. సవతి తండి (తల్లి కాదు) కారణం 
గానే కష్టాల పాలైన అభాగ్యురాలు. తన కాళ్ళ మీద తాను [బతుకున్న ఆ 
వీరాంగన సహజపు విలనీ చేత నిర్జించబడుతుంది. నిర్జీవురాలవుతుంది. (కొ తగా 
ఆరికారం చేపట్టినవారు కాస్తంత హడాహడి చేయటం.... నీతివంతులమని 
నాటకాలాడటం.... ఆవినీతిలో మునిగి తేలటం నేడు రేపూ ఆనవాయితీనే గదా! 
అట్లాంటి మున్సిపల్‌ కమీషనరుకు “డబ్బు విలువని అతని భార్యామణి ద్వారా 
అతనికి ఆర్థమయేలా బోధించారు.” అటు తర్వాత అన్నీ [అకమాలన్నీ] 
మామూలే అయిపోయినై. “ఆక్కడ అస్కూలు ఆవరణలో మళ్ళీ కనిపించనిది 
మాతం . పారమ్మే.” అని కథ మగింపు కొస్తుంది. మంచి ముగింపే, కరుణ 


94 కథా సమీక్ష 183 


రసాత్మకం కడా! భారతీయ సాహిత్యంలో |పధాన రసం . కరుణే! ఆదికవి 
వాల్మీకి గుండె లోతులను కదిలించింది _ కరుణార్దరితే. కాకపోతే, ఈ కథలో 
రచయిత 'సహజపు విలసీ'ని చితించటానికిచ్చిన పాధాన్యత ఈ రసపోషణకు 
యివ్వలేదు. 'కన్యాళుల్కం'లో హాస్యం పాలు ఎక్కువై అసలు సమస్య 
అడుగునబడినట్టుగా.... ఈ కథలో కూడా “విలనీ! ఉధృతం ముందు పారమ్మ 
పాత చితణ బలహీన పడినదనిపించదు. ఎట్లాగో చెప్పలేము కాని.... మరో 
ధోరణిలో [వాసి ఉంటే.... ఇది ఉదా తమైన కథ ఆయి ఉండేదనిపిస్తుంది. 


ఎందుకో తెలియదుగాని... నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన కథల్లో 
ఇతమిత్హమని చెప్పలేని మార్చేదో గోచరించింది _ ఈ 52 కథల్లో. తారక 
రామారావు “ఒంటరితనం” ఒక విలక్షణమైన కథ. సమకాలీన సమాజంలో కులాం 
తర మతాంతర వివాహాలు అలవాటై పోతండగా, దేశాంతర ఏవాహాలు కూడ 
అక)_డకడా జరుగుతున్నాయి ఏీటిల్లో కూడ “అరేంజెడు” వివాహాలు సర్వ 
సాధారణమవుతున్నాయి.మంచికో, చెడుకో. మిగతా సాంపదాయిక వివాహాలలో 
వలెనే వీటిలో కూడ కొన్ని విఫలమవుతున్నాయి; కొన్ని హాయిగా నడుస్తున్నాయి. 
కాని, ఓక విశేషమేమిటంటే . వాళిలో అయినా, వీటిలో ఆయినా “ఆరేంజెడు" 
వివాహాలే ఎక్కువ శాతం విజయవంతమవటం! అరేంజెడు వివాహమంటే బల 
వంతపు పెళ్ళి అనే ఒక నిరసనను పతికలు, సినిమాలు కలిగిస్తే కలిగించి 
ఉండవచ్చు. కాని, అటువంటి వివాహాల విచ్చిత్రిని కుటుంబమంతా (పతి 
ఘటిస్తుంది కాబట్టి, అవి ఎక్కువగా విచ్చిన్నం కావు దండల పెళ్ళిళ్ళకు బయటి 
వారి మెచ్చుదల తాత్కాలికంగా ఉన్నా, ఆయిన వారి అండదండలు సమర్థ 
వంతంగా లభించవని పిస్తున్నది. 


“ఒంటరితనం” కథలో ఒక శర్మ, ఒక అయేషాను దండల పెళ్ళి చేసు 
కుంటాడు. అయేషా ధనవంతుడైన ముస్టిం వ్యాపారుని కూతురు. ఆ కుటుంబానికి 
డబ్బు సమస్య కాలేదు. శ్రీమతి లక్ష్మీపార్వతి తన భర్తకు మాంసాహారం వండి 
వడ్డించటం యిబ్బంద్‌గా ఉందని చెప్పింది గదా! ఆమేషా అటువంటి యిబ్బం 
దులకూ లోను కాలేదు. అన్నపూర్ణగా ఆమె పేరే కాదు; ఆమె తీరే మారి 
పోయింది. “నుదుట కుంకుమ. చేతులకు బంగారు గాజులు.... పట్టు చీరెలో 
అయేషా (అది లక్ష్మమ్మ) కొలువు దీరిన లక్ష్మీ దేవిలా” ఉండేది. కొడుకులు” 


184 1994 కథా సమీక్ష 


కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు _ గంపెడంత బలగం ఏర్పడింది ఆయినా 
ఆమె అ యింటిలో పరాయీకరణ భావనతో వేగిపోతుంది శర్మ కుటుంబం 
ఆయనకు సన్నిహితమవుతున్నారు. వారితోపా టే ఆయనకు తన కుటుంబ సంప 
దాయం, ధర్మం, పద్దతులు సన్నిహితమవుతై . ఒంటరితనం ఆయేషా పాలవు 
తుంది. కుటుంబపు అనుమతితో ఈ వివాహం జరిగి ఉంటే? ఆంధా, చైనీసు 
కుటుంబాలవారు గాంధీజీ ఆ|శమంలో వియ్యమందుకొని, హాయిగా ఉన్న సంగతి 
ఈ సమీక్షకుడికి తెల్సు. అదలా ఉంచండి. ఈ కథకు తారకరామారావు 
అనువైన, అందరినీ మెప్పించే ముగింపును యివ్వలేరు కదా! కథగా ఇది అంత 
గొప్పగా ఏమీ లేకపోయినా, కథా వస్తువు సామాజిక, మనోవిజ్ఞాన కా స్త్రజ్ఞులు 
వట్టించుకోదగినంత గంభీర మైనట్టి దనిపిస్తున్నది. 


మరో విలశమైన కథ సంవత్సరం ఆఖరి వారంలో వచ్చిన జంధ్యం 
వెంకటేష్‌ బాబు “శతువు!” దుక్నీలుడు, త్రాగుబోతై న కొడుకు మంచి సంపాదనా 
పరుడు కాబట్టి తల్లి మెచ్చుకుంటుంది. అతగాడికే హీరో 'వాగ్గత్త'ను యిచ్చి 
పెళ్ళి చేయటానికి సిద్ధమవుతాడు హీరో మేనమామ. హీరో తల్లి జోధనలతో 
సుశీలుడుగా ఎదిగినవాడు. లోకం తీరు చూసి, నిరాశోపహతుడై అతగాడు 
“నువ్వు చెప్పిన ఆ నీతి నన్ను చెడగొట్టింది.... నాకు.... నాకు వేరెవరో శతు 
వులు కారు. నా శ్మతువ్వి నువ్వే....” అని తల్రిని నిందించటంతో ఈ కథ 
ముగుస్తుంది. కొందరికి సహజమైన మంచితనం (Native goodness) 
ఉంటుంది. అందరిలో అంతో యింతో మంచి ఉంటుంది తల్లి బోధనలవల్ల యిది 
వృద్ధి చెందుతుంది. అంతే తప్ప, ఈ కథలో హీరో లాంటి మంచివారుండరు. 
కట్టుడు పష్ట మంచితనం ఉండదు. మంచి వారికి కూడ దుర్మార్గపు స్యరూపం 
అవగాహనకు వచ్చి ఉండాలి. ఈ కథకు ముగింపు వ్యంగాత్మకంగా ఉంటే 
బాగుండేద నిపిస్తుంది. సంవత్సరంలో చివరి కథ కదా! ఎంపిక బాగుంటే 
బాగుండేది, అట్లాగే సంవత్సరం మొదటి కథ “పులి వేషం” కూడ వాస్తవ 
(భాంతిని కలిగించదు. రచయిత వరకట్నాలకు వ్యతిరేకంగా కథలు (వాస్తాడని 
అతగాడి చెల్టెలుకి పెళ్ళి సంబంధాలు రాకపోవటం న్యూ యియర్‌ జోక్‌! 
సంవత్సరం ఆరంభం, ముగింపులోకూడ కథా కథనం చర్చనీయాంశమైన కథలే 
వచ్చినై - 'ఈనాడు' ఆదివారం అనుబంధంలో. 


1994 కథా సమీక్ష 185 


వాస్తవిక మనిపిస్తూనే మంచిని పెంచే ఇతివృ త్తం, అబ్బుర మనిపించే 
కథనం (శిల్పం), నెభాషనిపించే సామాజిక |పయోజనం ఉన్న కథలు మంచి 
కథలనిపించుకుం టై. వీటి మధ్యలో మునో విజ్ఞాన శాస్త్రపు సొబగులను సూక్మపు 
పరిశీలనల సొగసులనూ అలంకరిస్తే.... అట్టి కథ “అహో అనిపిస్తుంది. తెలుగు 
రథ పునరుజ్జీవనం పొందుతున్నది కదా! ఒకనాటి లాగే మళ్ళీ ఈనాడు కూడ 
మన పత్రికల్లో అప్పుడప్పుడన్నా “అహో” అనిపించే కథలు వస్తున్నాయి. సింద్‌ 
బాద్‌ కథలోని రత్నాల లోయలోని రత్నాలకు మల్లేనే అయినా. వాటిని వెలికి 
తెచ్చుకోడానికి నింద్‌బాద్‌ పడిన అవస్థలు సహృదయ పాఠకులు పడవలసీ 
వస్తున్నా. అయితే, ఈ 52 కథల్లో అట్టా “ఆహో ' అనిపించిన కథ తటస్థ పడ లేదీ 
సమీక్షకుడికి. అతగాడి దృష్టి లోపం కూడ ఆందుకు కారణం కావచ్చు. 


కాని కొడవటిగంటి, పాలగుమ్మి పద్మరాజుగారలు సిష్కుర్కకు వచ్చిన 
వాస్తవికత, శిల్పం, పయోజనం _ ఈ మూడూ ఒ“గూడిన మంచి కథలు ఈ 
52 లో కొన్ని ఉన్నయి. ీటిలో మొదటి రెండూ బాగుండి, బాగున్న కథలు 
మరికొన్ని ఉన్నయి. ఏ ఒకటో అందంగా అమరి, బాగానే ఉన్న మూడో రకం 
కథలు కూడ ఇందులో ఇంకా కొన్ని ఉన్నయి. అన్ని కథలను సమీక్షించా 
లన్న పుడు ఇట్లాంటి గీటురాయి గీతలేవో అవసరం కదా! 


దేశ కాల మాన పరిస్థితులకు నిజాయితీతో, నీతితో కొంచెం రాజీ పడితే 
తప్పు కాదనే ఒక అవ్య క్రపు “ఆలోచ న నేడు వ్యా ప్తిలోకి వస్తున్నది అట్టాంటి 
రాజీ ధోరణిని ఆమోదించని ఒక నిరుద్యోగి తండి నిర్ణయాన్ని ఇచ్చావురపు రామ 
చం (దం గట్టిగానే సమర్థిస్తారు _ తమ కథ “నిర్ణయం”లో, ఏనాడూ అవినీతితో 
ఖో పడని విశ్వనాథం మేస్టారి బాల్య స్నే హితుడొకడు మేస్టారి నిరుద్యోగి కుమారు 
నికి ఆరు వేల రూపాయాల జీతం యిస్తానంటాడు. కొడుకూ నిప్పు లాంటి మనిషే 
నని తెలుసుకుని. అట్లాంటి మనిషికి తన ఆ న్తిపాస్తులన్నీ అవ్పగించి, విదేశాల్లో 
ఉన్న తన కొడుకుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం వచ్చి. ఆ సంతోషపు వార్త 
ఆందిద్దా మని రైలు కన్న వేగంగా పరుగెత్తే మన సుతో ఊరికి వచ్చి, అనకాపల్లి 
ఫాట్‌ ఫారం మీద దిగంగానే, జేబుదొంగ ఆయన శూన్యపు జేబులో బెయ్యి వె పెట్టి 
పట్టు బడిపో తాడు. తీరా చూస్తే అతను ఆయన కొడుకే! నిప్పుకు చెదలు పట్టినై 
నిజాయితీవరుడ్ని నిజ జీవితపు వా స్తవం లొంగతీసుకుంది, అప్పు డేంచేయాలి ట్ర 


186 1094 కథా సమీక్ష 


తండి? తన కుమారుని ఆరు వేల ఉద్యోగానికిపంపాలా? వద్దా? పంపకూడద నేది 
ఆయన నిర్ణయం అన్న సజెషన్‌తో ముగుస్తుందీ కథ. ఇటువంటి నిష్టగల 
వ్యక్తుల సామూహిక |పభావం సమాజం మీద పనిచేయవలసిన అక్కర నేడు 
ఎక్కువగానే ఉన్నది గదా! ఇదో మంచి కథ 


“మంచితనం యింకా చచ్చిపో లేదు” అన్న ఆళావాదపు నోట్‌ మీద 
ముగింపు కొచ్చే శారదా అశోక వర్దన్‌ “ఎర కలువ' మరో మంచి కథ. వ్య క్రి వాద 
మని తీనిపారేయకుండా... ఒక్కొక్క వ్యకి సమస్తశ కి ధారపోసి పనిచే స్తేతప్ప 
సమాజపు తీరు సౌఖ్యదాయినిగా మారదనే అవగాహనతో [వాసీన కథ యిది. 
సారాబుడ్డి కోసం కన్న బిడ్డనే అప్పగించబోతున్న భర్తను అడ్డుకొని, భర్తనూ 
బిడ్డనూ యిద్దరినీ కోల్పోతుంది కనకమ్మ. హంతుకురాలిగా జైలుశిక్ష అనుభ 
వించి బయటకు వస్తుంది. ఇన్‌ స్పెక్టరు మంజూష ఆలోచిస్తుంది:. ''కనకమ్మను 
తన ఇంటికి తీసుకొనిఫపోతే?'' 


మళ్ళీ వెంటనే మరో ఆలోచన ఎందరినని తీసుకుపోతుంది తానిలా? 
ఏది మార్గం? అని ఆమె చీకటి మూలలను వెతుకుతుంది. విషవలయంలో చిక్కు 
కున్న వారకి ఒక్కటే మార్గంఎతన దగ్గర ఆ వలయాన్ని ఛేదించటమే! “వీది 
ఏమైనా కనకమ్మని ఒంటరిగా ఉండనివ్యకూడదు' అన్న నిశ్చయానికొస్తుందా- 
ఎరకలువ. ఈ కథ ఇక్కడే అగిఉంటే ఇంకా భాగుండేది. కథను ఎక్కడ 
అపాలో తెలియడం కూడ ఒక గొప్ప విషయమేనంటారు కదా! కాకపోయినా 
కథకురాలీ కథకు ఇచ్చిన పొడిగింపు అందమైన కథను వెక్కిరించినట్లుగా 
మటుకులేదు. పాక్షికంగా (పయోగించిన మాండలిక౦. ఈ కథకు మరో సులక్షణం. 


అరణి “సీడ” కథలో కాఫీ.లవ్‌ పాత సబ్జెక్లే, కథనం కొత్తగా ఉంది. 
తుక్కుతుక్కు అయిన సైకిల్‌ సింబాలిజం “అహో” అనిపిస్తుంది. అవి వాహితులు 
గానే తల్లులైనవారికి సమాజపు నీడ లభించదు సామాజికపు కట్టు బాట్లను సీద్దాం 
తపు బలిమితోకాక, లోలుపతతో ధిక్కరించేవారు సమాజపు సీడను ఎట్టా కోర 
గలరు? కన్యామాతృత్వం పె ముగింపులేని కథ యిది. 


“చుక్క ల్లో చందుడు'లో భర్త రోజుకో చుక్కను పక్కలోకి తెచ్చు 
కుంటాండాడు. కృత్తిక, అనూరాధ, ఆశ్లేష, స్వాతి....యిట్లా తారలతో దారులు 


1994 కథా సమీక్ష 187 


తప్పే భర్తతో పోట్లాడి, యాగీ చేయదు సుభ్యద. “ఎంగిలి పడ్డ ఆహారం నేను 
తినను. తిండి లేకపోయినా మాట్తానుగాని” అని ఆమె విధికి ఎదురు తిరిగి నిల 
బడుతుంది. సిలిచి గెలస్తుంది. మరణశయ, మీదనుంచి లేచి వచ్చి మరో ఉత్ర 
రను వెతుక్కున్న భ రకు కూడ ఆమె విడాకులివ్వలేదు. ఆకాశమార్గాన ఆమె 
వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవటంతో అయ్యగారి [బతుకు బండలవుతుంది. 
ధవళదూసరుడై పోతాడు.చందుడు. సందేశాత్మక మైన ముగింపు. వివాహేతర 
బంధాలు ఎట్టా దళసరివో చెప్పే కథ 


కుటుంబంలోని వారు ఒకరి కొకరు త్యాగాలు చేసుకోవడం అపురూవమేమీ 
కాదు. అయితే, యిది నెంటిమెంటులా నాన్సెన్సుగా  పెరుగకూడదు. (పాక్టికా 
లిటీ | పేమానురాగాలను సక్రమ మార్గానికి మళ్ళించాలి. అయ్యగారి శ్రీనివాస 
రావు కథ “కాంతిలో తవిటయ్య అందుకున్న [కాంతి సందేశం యిదే. తమ్ము 
డిని అమితంగా ప్రేమించి, అతని కోసం ఆగచాట్టు పడితే... ఆతనికి డబ్బు 
సంపాదన ఒక వ్యసనంగా మారుతుంది. చదువు చెప్పించి అంతవాడిని చేసిన 
అన్న కూతురు పెళ్ళికి సాయం చెయ్యమంటే, ఒక వెయ్యి రూపాయలు “చందా” 
యిస్తానంటాడు అన్న కష్టంతో పెంచిన మామిడి తోట కాపును 680 వేలకి 
అమ్ముకొని, అన్న కష్టానికి 600 రూపాయల వెల గడాడు. అప్పటికి కళ్ళు 
తెరుస్తాడు _ తవిటయ్య. మామిడి తోట కాయలన్నీ తానే కోయించి అమ్ముకుం 
టాడు. నిశ్శబ్ద ఏప్టవం! ఎత్తుగడ, కథనం, ముగింపు అన్నీ బాగున్న కఠ, 
మాండలికం ఎంత అందంగా వాడవచ్చో, ఆంత అందంగా వాడిన కథ ఒక 
మంచి కథ, మరో విజ్ఞాన శాస్త్రపు సొబగులతో తమ్ముడి ప్మాతలో ఎదుగుదల 
చూపించి ఉంటే. ఉత్తమ కథ అయి ఉండేది. అనురాగాల మార్గం అనర్థ 
దాయక మని అన్నగారు గుర్తించాడనేది ఈ కథ అందించగోరిన సందేశ మైతే 
మటుకు _ ఈ కథ మెట్టు దిగవలని రావచ్చు. 


'91 తర్వాతి దేశపు ఆర్థిక విధానంలో వచ్చిన మార్పులు కూడ రెండు 
మంచి కథలకు వస్తువులైనై. షేర్గ మార్కెటు తై తెక్కలతో చిందులు వేసిన 
మాననిక రోగుల కథ “తిరిగి వచ్చిన అదృష్టం", రెండు కథలు ఈ సంవత్స 
రంలో వచ్చిన వారిలో ఒకరైన న గ. (పసాదరావు కథ. ఎదుటి వాడికి 
ఉన్నదని ఏడ్చి, తమకున్నది పోగొట్టకున్న అజ్ఞానుల కథను అందంగా 


188 1994 కథా సమీక్ష 


చెప్పారు (క్రీ రావు. అట్టాగే, బ్యాంకుల జాతీయకరణ నేడు _పహసనంగా 
మారింది కదా! సోషరిజం కేకలతో నాడు పరవళ్ళు తొక్కే. బానిస భావనలతో 
బ్యాంకులను వాతీయం అంటూ ఏదో చేశారు కదా! నేడా బ్యాంకులు మూత 
పడుతుంటే .. అందుకు కారకులలో ఒకరైన బ్యాంకు ఉద్యోగుల స్పిట్‌ మెంటా 
లిటీ చితించే కథ _ “దేవ” రహస్యం. సత్యవోలు సుందరశాయి రచన, 
సాదాగా బాగానే ఉన్న కథల్లో ఒకటి. 


తెలంగాణాలో వనివాళ్ళను అరణంగా వంపించే [కూరాచారాన్ని కథా 
వస్తువుగా తీసుకొని, తెలంగాణా మాండలికంలోనే అందంగా చెప్పిన కథ _ 
ఐకా చందయ్య కథలో కొత్త మెరుపు మకు కన్నిస్తుంది. ఆరణంగా వచ్చిన 
వాణి వంట పనులు, ఇంటి పనులు, ఒంటి పనులూ _ అన్నీ పాపం చేస్తూనే 
ఉంటుంది _ జానెడు కడుపుకోసం. అటువంటి వాణి యాదృచ్చికంగా బీడీలు 
కట్టటం నేర్చుకుంటుంది ధాన్యం బాగుచేస్తూ పప్పు రుబ్బి నాలుగు రూపాయలు 
సంపాదించగ లుగుతుంది రెక్కలు వచ్చినవని తెలుసుకొని వెట్టి చాకిరీ వంజెరం 
నుంచి ఎగిం పోతుంది. పతిత జనోద్దర ణకు ఒకే ఒక |పభావకీలి మార్గం _ వార 
లకు (బతుకు తెరువు మార్గం తెలియజేయుటకు అన్న సందేశం ఉన్న కథ, 


గిడుగు రాజేశ్వరరావు కథ “తాకట్టు బతుకు”లో విషయం. బాల కార్మి 

కుల అగచాట్లు. పక్క పోర్లను వారి పతిస్పందనల ద్వారా రాయుడుపై పాఠ 
౧ a (aa 

కుల సానుభూతిని సంపాదించిన శిల్పం అద్భుతంగా ఉన్నదీ కథలో. రాయుడు, 
ఆతని అ_పెసర్స్‌ ఈ కథలో వాయి సెసుగా మ్మాతమే విన్పిస్తారు తప్ప, కన్పిం 
చరు. మంచి శిల్పం. ఆయితే ముగింపులో రాయుడిని ఒక వెరి నాగన్నగా 
వదిలేస్తాడు తప్ప, కథకుడు వాణికి లాగా అతనికో విము క్రి మార్గం చూపించడు. 
(పతి సమస్యకూ కథకుడి సమాధానం చెప్పాలనే రూలు లేదు గదా-సాపిత్యంలో. 


ఫిమేల్‌ ఫోటస్‌ (గర్భస్థ కిశువు)ను అంతం చేయటం ఇతివృ శ్తంగా 
ఐ.క విత “అమ్మాయి వొద్దూ?" అన్న ఒక మంచి కథ (వ్రాశారు. ఎత్తుగడ చాల 
బాగున్న కథ యిది. నిస్సంతురాలైన ఒక గృహిణి చేత ఈ దురాగతాన్ని 
చెప్పించటం.ఈ కథను గొప్ప కథ చేస్తుంది. సుమధుర పాత చితణ మధురం 
గానే ఉంది. వైద్య విజ్ఞాన శాస్రం అభివృద్ధి చెంది వీరంగం వేసిన కారణంగా 


1994 కథా సమీక్ష 189 


ముంచుకొచ్చిన ముప్పు.ఆడ శిశువులను అమ్మ గర్భంలోనే అంత మొందించ టం. 
అడ వాళ్ళు లేకపోతే సృషే ఆగిపోదూ? అంతటి దూరాలోచనలు లేని దురాలోచ 
నల లోకంగా మారిపోతున్నది గదా _ నేటి లోకం! 


అట్టాగే మంచిలో నుంచి పుట్టుకొస్తున్న మరో చెడును కథావస్తువుగా 
తీసుకున్నారు _ డా| కాలువ మల్లయ్య. పెద్ద పెద్ద చదువులు కారణంగా 
“మమతలు మరుగై 'పోతున్న బాధా వహపు పరిణామాలను చితీస్తారీ కథలో. 
పెద్ద చదువు లసలే వద్దనే బాధాసర్ప దష్టుడైన తండి ఆ|కోశిస్తాడనుకోండి. 
చదువులు కన్నయ్యలను దూరం చేస్తున్నట్టు, పరాయీకరణకు గురిచేస్తున్న ట్లు 
కిష య; (హీరో) గు ర్రిసాడ నుకోండి. అట్లా అని ఎలుకలున్నవని యిల్లు తగ 
లెట్టుకోలేము కదా! “'మరీ చదువుల్లో తమ మూలాలను మరిచిపోయేలా చేస్తున్న 
అంళాలను తొలగించటం ఎట్లా?” అన్న |పశ్నను పాఠకుల సహృదయం 
మందుంచుతాడీ కథకుడు. ఇది కొంతవరకు వ్యాసపుధోరణే అయినా.... వస్తువు 
పరంగా బాగున్న కథ యిది. 


అనుభూతులకు దూరి మై నేటి మనుషులు శిలాజొలుగా రూపొందుతున్నారు. 
“ఓ తల్లి కథ సినిమాను బాక్సాఫీసు హిట్‌చేసిన (పేక్షకులు కన్నతల్లి 
విషయంలో 'రాతిగుండె' వారవుతున్నారు ఇది వస్తువుగా శ్రీకంఠస్పూ ర్తి కథ 
“'రాతిగుండె'” మరో మంచి కథ. పొడుగశిపీంచ, కొంత యిబ్బంది పెట్టినా 
ఆది “మమకారాల గొడుగు, అత్మీయతల గొడుగు, ఆదరాభిమానాల గొడుగు” 
కావటంతో మనకు పి.పి. పర్యపసాదరావు “గొడుగు కథ కూడ మంచి కథే 


అనిపిస్తుంది.ముగింపును బట్టి. 


పాము_ముంగిసలను ఆడించి పొట్ట నింపుకొనే పేద కుటుంబానికి వాటి 
పొట నింపటం కూడ దుస్సాధ్యమైపోతే! చమత్కృతి కలిగిన వస్తువు. “రెక్క 
విప్పిన గువ్వ” కథలో ముగింపు విషాదమే. తండి చెయ్యిని కాటేసిన పాము 
కుమారునికి జీవనాధారం అవుతుంది. మానవుని పొట్టతిప్పలు! 


మానవత్వం తొణికిసలాడే మనుషుల కథలు కూడ కొన్ని ఉన్నాయి 
ఈ 52 లో. వారణాసి పసాదరావు “తంబురా” కథ మత విభేదాలకు ఆతీ 
తంగా మానవత్వం వెలిగిన సంఘటన చ్చిత్రించబడింది మంచి ముగింపుతో, 


190 1934 కథా సమీన్ష 


భమిడి వెంక టేశ్వర్దు “అస్మదీయుడు”లో అస్పష్టత కొంత యిబ్బంది అని 
పించినా, మలుపు దగ్గర కథలో హీరో మార్పిడి జరిగినా, శంకరయ్య మాన 
వత్వపు విశ్వరూపం దగ్గర కథ ముగింపుకు రావటంతో యిది కూడ ఒక మంచి 
కథే అనిపిస్తుంది. 


ఇతివృత్తం ఉదాత్తంగా ఉండి, కథా కథన శిల ౦ చక్కగా అమిరి, 
ముగింపు దగ్గరలో కొంత అవగాహన చూపించి ఉంచే, మరీ బాగుండేవని అని 
పించే కథలూ కొన్ని ఉన్నాయి. 


తాజ్‌మహల్‌ అనంగానే షాజవోన్‌ | పేమమూర్తి అన్న వివరమే మన 
ఆలోచనల కొస్తుంది. దానికి రాళ్ళిత్రిన కూలీలెవ్వరన్న (వశళ్న మహాకవికి పుట్టు 
కొస్తే అసలు షాజహాన్‌ (పేమ స్వరూపుడేమిటి? అన్న వివేచన చేస్తారు 
కె. కె. మీనన్‌ _ తమ కథ “వెన్నెల్లో తాజమహల్‌'' లో. అదొక కళాఖండం 
కావచ్చుగాని, | పేమచిహ్నం కాదంటాడు కథకుడు. షాజహాన్‌ కసలు _పేమించ 
జమే తెలియదనీ, తలిదండుల నాయన చెరపట్టడం _ శిల్పుల కళ్ళు పీఓించడం 
అటువంటి (కూరాత్ముడు _పేమజిీవి ఎట్టా కాగలడంటాడు _ కథలో హీరో. 
తన భార్యతో. బాగానే ఉంది. ఒక సృజనాత్మక రచనగా దీనికి ముగింపు 
ఏమిటి? “ఈ విషాదగాథ వినటానికేనా ఇంత దూరం వచ్చింది!” అంటుంది 
హీరోయిన్‌. నిజమే. ఇంట్లో కూచొని చెప్పుకోవచ్చుగదా! నాదాగా బాగున్న కథ. 


పాత చితణలో వై చితి వల్ల కొన్ని కథలు పాఠకులను మెప్పిస్తాయి. 
అటువంటిది. ఎమ్‌ వి, వి. సత్యనారాయణ “ఎద లోతుల్లో”! కథ. పేమ 
స్వరూపుడుగా గుర్తున్న మామయ్య డబ్బు జబ్బు పట్టిన రోగిగా తార సపడడం . 
ఈ కథలో వస్తువు. మామయ్య పాత చితణ బాగుంటుందీ కథలో, అట్లాగే 
కుప్పిలి పద్మ కథ “నాన్నగారి స్నేహితుడు” లో మరో రకం మామయ్య, 
ఈయనకూడ హీరోయిను బాల్యస్ళ్మతుల్లో సౌందర్య స్వరూపమే కాలం తెచ్చిన 
దూరం మనుషుల అనుబంధాల్లో తెచ్చిన మార్చును చతించే కథ యిది. వాసు 
మామయ్య లలితను ఆరేళ పీల్లగా ముద్దు చేశాడు, అరవై ఏళ్ళ వయసులో 
ఆయన అట్టాగే ముద్దు చేస్తాడని ఆశించటం న్యాయమా? ఈ కథలో [ప్రయోజన 


మేమిటి? 


1994 కథా సమీష 10] 


_ హాస్య కథలలాగానే రాజకీయ బేతాళ కథలకు కూడ ఆప్టే పాధాన్యత 
యిచ్చినట్టు కన్చించిందీ 52 కథల ఎంపికలో. కె. 3. రఘునందన కథలో 
మంతిగారి బంధువై న కథానాయకుడు “పుణ్యానికి సోతే'” ఆ మంతిగారి రాజ 
కీయాలలో చిత్తయి పోతాడు. అట్లాగే రాచకొండ దశరథరామయ్య కథలో 
పాత పేపర్ల వ్యాపారి కధానాతుపుడు రాజకీయ వ్యాపారికి “ఉడుత సాయం 
చేయబోయి... .ఆతగాడి షడ్యంతంలోకి ఈడ్వబడతాడు. తనదై న మంచిత నంతో 
ఆగగాడు బయటపడతాడు. ముగింపు నిజాయితీ నోట్‌ మీద కావటంతో మంచి 
దైన కథ యిది - రాజకీయపు రగడే అయినా, అక్రమ ధవార్థనల చర్మితే 


ఆయినా, 


ఎవ్వరూ తీసుకొనని వస్తువుతో చంద శేఖర అజాద్‌ కథ “బహుమతి 
పాఠకులను మురిపిస్తుంది. విలాసాల దంపతులకు వారి వివాహానికి వచ్చిన బహు 
మతు లన్నిటిలోకి విలువైనది _ ఒక చిన్న పుస్తకం. అది ఆర్థం చేసుకున్న 
“రూపిణి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.” అట్టి తన్మయత్వం పాఠకు 
లకు కూడ తనంతట తానుగా కలిగేలా కధనం నడిచి ఉంటే, మరో ఆద్భుత మైన 
కథ అయి ఉండేదిది. 


విలాసాల జీవితాల మధ్య మగబుద్దిని చిత్రించిన మరోకథ వి.కె. చైతన్య 
“చం దలేఖ.'' ఈ చందలేఖ ఒక విద్యుత్తు లతే భర్త కామె. పేమాస్నదురాలే, 
స్నేహశీలే, కాని,ఆమె స్నేహశీలత్యం విశృంఖలత్వంగా అపార్థం చేసుకుంటాడు 
వతిదేవుడు. అది అతని తప్పన్నట్టుగా చితించారు కథకులు. అట్టా కాకుండా 
ఉంటే, యింకా బాగుండేది కథ 52 కథల్లో దాదాపుగా అన్నీ వూరిగుడి నెల్లో, 
సేద కొంపల్లో, కూలుతున్న పెంకుటింట్లలొ మ్మాతమే జరుగుతై . ఇట్టాంటివి 
నాలుగైదు మ్మాతమే సోఫిస్టికే దెడు జీఏతాలనబడే వారి కథలున్నయి. సామా 
జిక (యోజనం పెద్దగా కన్పించని కథలు. 


అట్టాగే జీడిగుంట రామచందమూ ర్తి కథ “పిచ్చితండి”' లో పెద్ద 
చదువులు, స కళ్ళటాలవల్ల పెరుగుతున్న ఒంటరితనం క థావస్తువుగా స్వీక 
రించబడింది. డా॥ కాలువ మల్లయ్య కథలాంటిదే ఈ కథ కూడ, 


199 1994 కథాసమీక్ష 


మూఢాచారాలు కారణంగా బిడ్డను పోగొట్టుకున్న తల్లి కథను హోతా 
పద్మినీదేవి “ఆకలి చావు" లో చెప్పారు. ఒక నిస్సంతురాలి దృష్టికోణం నుంచి 
ఈ కథను చెప్పించడంలో _ మంచి |పభావశీలియైన కథ అవుతుందిది. 


మనకున్న మంచి కథకులలో ఒకరైన శ్రీసుభా తమ కథ “పందెం” లో 
అత్తాకోడళ్ళ అనుబంధాల మానసిక అవనికలను ఆవిష్కరించారు. భర్తతో ఆ 
తల్లి కాచిన పందెంలో ఆమె గెలిచి వుంచే మరింతగా ఆహ్హాదం కలిగించేదీ కథ. 
ఆయితే జీవిత వాస్తవాలు మన ఆర్డరు మేరకు రూపొందవు గదా! మంచి కథల్లో 
ఇదొకటి, 


అతా కోడళ్ళ మధ్య డబ్బు సంబంధాలు అప్పరూపమేమీ కాదు గదా! 
ముద్దం శెట్టి హనుమంత రావుగారి కథ “ఆంతర్యం” లో వీటిని పాత పద్దతిలోనే 
చి తీక రించారు. డిగీీ చదివిన కోడలు సంపాదన పరురాలు కాదని ఆమెను 
ఈసడించుకొని, ఇంటి నుండి వెళ్ళగొట్టిన ఆత్తగారు _ ఆమె బ్యాంకు ఉద్యోగి 
అయిందనంగానే కొడుకును పురమాయించి, కోడలిని ఇంటికి తెచ్చుకోవాలను 
కుంటుంది. కథలో నూతనత్యం ఏమిటంటే ఆ కోడలు నేను రానుపామ్మం 
టుంది అత్తా భర్తల కోణం నుంచి కుక్క కాటుకి చెప్ప దెబ్బే! మరా ఇంటి 
కోడలు దృక్పథం నుంచి విడాకుల పరిష్కారం ఉన్నది గదా అంటారా? 


బిడ్డలు దూర మైనందువల్ర అనుభవించవలసీవచ్చ ఒంట తనాన్ని 
కొంగల సంసారంలో పోల్చి చెప్తారు గోవిందరాజు రామకృష్ణారావు “రెక్కలు” 
కథలో. వచ్చే జీతం సంసారపు ఖర్చులకే చాలక సదమదవయ్యే ఓ ఏ బాసి 
గుమాస్తా తన కంటే తక్కువ సంపాడనతోనే బంధుత్వ భావనలను ఎదిగించు 
కొస్తున్న తన "స్నేహితుని వైనం తెలసు”ని సేదలీరుతాడు _ కె.కె. రఘు 
నందను మరో కథ “జీవితం [పతిపదం....* లో. చిన్న గీత (పక్కన పెద్దగీత। 
గోవిందరాజు సీతాదేవి కథలో అవమార్ష౦ పుట్టిన ఐచ్చూకి ఆప్యాయతల శిక్ష" 
వేస్తాడు ముసలాయన. 


ఇవన్నీ కూడ ముగింపు దగ్గర మురిపించి, మనసులలో చోటు సంపా 
దించుకోలేకపోయినా....చదువుకోడానికి హాయిగా ఉన్న కథలు. 


$ 


1994 కథా సమీక్ష 193 


వేర్వేరు అంశాలతో కలుషిత పైన కథలేవీ ఈ 52 లో లేవని చెప్పుకున్నాం 
గదా! కాకపోతే కొన్ని కథలు సాదాసీదాగానే ఉంటై _ వీటిలో. మానవత్వపు 
అనుబంధాలు, మమతానురాగాల మీద డబ్బు సంబంధాలే డామినేట్‌ చేసిన 
కథలు కూడా కొన్ని ఉన్నయి కాశీ విశ్వనాథ్‌ కథలో సత్యవతి కట్నం 
బాధితురాలై ఉండికూడి, కట్నంకోనం కోడల్ని హింసించి బాధిస్తుంది. ఆడదానికి 
ఆడదే శతువని రుజువుచేస్తోంది. “ఎందరో సత్యవతులు" అన్నదీ కథ 
పేరు. నిజమే. ఇందరు సత్యవతుల్ని ఏంచేయాలి? మెరుపులు, మలుపు లేని 
కథనం కాబట్టి సాదాగా బాగున్న కథ అది. ఒక సాగా (వంశ చరిత) లాగా 
ఉన్న రెండు మూడు కథల్లో ఒకటి కలువకొలను సదానంద ““హాయమ్మా 
హాయీ” ఒక కన్నతల్లి కథను ఉయ్యెలనుండి పాడెవరకూ చెప్పుకుంటూ 
సోతారీ కథలో. కన్న తల్లి పేమవస్తువుగా గల కథ పాఠకుల హృదయాలను 
ఆపే కడిలించదు. అట్టాగే పాలడుగు వెంక టిశ్వర రావు ““ఈషణ” కూడా 
రెండు జీవితాల చర్మితగా సాగుతోంది. ఉపకారికి ఉపకారం చేసే మంచివాడి 
కథేయిది మంచి మంచిని పెంచుతందనే సం దేశమున్న కథే. కథనంలో 
మెళకువలు దర్శింపజేయని కథ. పాతచితణ (ప్రధానంగా నడీచే మరో కథ 
“విక్రమార్కుడి వ్యాపారం ఓలేటి శ్రీనివాస రావుది. లాభార్జనకి చుక్కెదురు 
బాబాయికి. ఆయన ధోరణికీ వ్యాపార ధోరణికి పొసగదు. అటువంటి బాబాయి 
కథ యిది ఇటువంటి బాబాయివల్ల హాని ఏముంటుంది. లాఖభార్గనకీ అనుకూల 
మైన [కూరజీవులు |పమాదజీవులవుతారు గాని! 


నృద్దులైన తలిదం డులమీద ఇదివరలో ఒక గొప్పకథ వచ్చింది. పేరు, 
రచయిత నుర్తులేదు. లంబరు రూము పరంగా చెప్పిన కథ. అటువంటి శిల్ప 
వైభవం లేకుండా ఆదే సమస్యపై వచ్చిన కథలు _ కాకాని కమల 'బాధ్యత', 
కోరుకొండ సత్యానంద “నా మంచిచొక్కా” కథలు. రెండూ కూడా వృర్దులైన 
తలితం|డులయందు పిలల బాధ్యతలను గుర్తుచేసే కథలే. భారతీయ జీవన 
దృక్పథం (ప్రకారం మనిషి మూడుతరాలవారికోసం సంపాదించాలంటారు. 
తాను, తన తలిదండ్రులు, తన సంతానం - ఈ మూడుతరాల బాధ్యత నీదే 
నంటుంది _ మన కుటుంబ వ్యవస్థలోని భాన్నత్యం. ఆ ర్థికపు ఒ త్రిడితో మంచిని 


KS.13 


194 1994 కథా సమీక్ష 


వమ్ము చేయటం బాధావహమే. అట్టాగే చిన్నప్పటి నుంచీ తన నెరిగిన వృద్ధుడు న్‌ 
పల్లెనుంచి పట్నంబాబుని చూడటానికి వస్తే....ఆతగాడు తనను అప్పు అడుగ 
టానికి వచ్చాడని ఉలికి పడే “మనుసులేని మనషులు" బి. రఘురామరాజు 
కథలో విమర్శించబడతారు కథనం బాగున్నకథ. |గామపు అనురాగభావం 
పట్నవాసపు పరాయీకరణను ఆశ్చర్యపరిచే కథ యిది. అఫీసుల్లో అవినీతిని 
సాఫీగా, సూటిగా వర్ణించిన కథ వాణిశ్రీ “మొదటికే మోసం.” ఇది కూడా మంచి 
హాస్యకథగా రూపొందించి ఉంటే, మరింతగా బాగుండేది వాస్తవిక (భాంతిని 
కలిగించటంలో పడిపోయిన కథలు కూడ కొన్ని ఉన్నవీ 52లో. కాకాని 
చక పాణి “తాకట్టు” కథలో వేళ్యాజీతం కథావస్తువు. భార్యభర్తల మధ్య 
అనుభూతుల ఐక్యత లోపించటం దానిని సరిదిద్దుకొ నడం గోగినేని మణి 
“మనసున మల్లెలు"లో వస్తువు. ఆద్దెయిళ క థ _ అంత బాగా అర్థంకాని కథ. 
భమిడి వెంక టేశ్వర్లు “నిట్టూర్పు గీత.” 


ఇట్లా వస్తువువరంగా ఎంతో విస్తృతి కన్పిస్తుంది - ' ఈనాడు ఆదివారం 
అనుబంధం కథానికలలో. శిల్వ.౦ కొల్పబోయిన కథలు అంతగా మనకు కన్పిం 
చవు. మానవ సంబంధాలను. ఛిదమవునున్న ఆర్థిక వ్యవస్థలో. అవనిక గా 
చర్చించటం బాగుంటుంది, మరికొంచెం వై విధ్యంకోసం ముగింపులోతుల కోసం 
ఎంపికలో జాగ త్తలు తీనుకోవచ్చుననిపిస్తుంది. * 


వంరిన్ని ప తికలు. ...మరికొన్ని కథలం.... 


భోజ్యేషుమాతా. మృణాళిని. మహిళ ఆంధ వభ అనుబంధం, 3.11.94. 
సచిన్‌ చెండుల్కర్‌ ను అభిమానించే శర్వాణి భర్త (పభాకర్‌తో సచిన్‌ విష 
యంలో వాదులాడి చెంపదెబ్బతిని భోజనాలు చేయకుండా ఎవరు పనిచేసే 
ఆఫీసుకు వారు వెళ్ళిపోతారు. తోటి ఉద్యోగినులతో భర్త ఆకలి విషయం 
చెప్పుకుని వాపోయి శారద, రమను తోడు తీసుకొని భర్త ఆఫీసుకు వెళ్ళి 
ఎగ్‌పఫ్‌, సమోసా, పేస్టీ9 అందిస్తుంది. పొద్దున్నే దోశెతిని మధ్యాహ్నం 
కామత్‌లో భోంచేసిస ఆ మహానుభావుడు వాటిని కూడా ఓ చిరునవ్వు పారేసీ 
స్వీకరిస్తాడు. మహిళలు భర్తల విషయంలో అల్బమైన అంశాల పె కూడా ఎలా 
మానసిక ఓ త్రిడికి అనవసగంగా లోనౌతారో రచయితి చూపించారు. 


ఎద్దుపుండు - కొండేపూడి నిర్మల. మహిళ, ఆంధ్మపథ అనుబంధం, 
24.11.94. ఉమ్మడి కుటుంబ మైపోబట్టి ఓ భార్యాభర్తలు భార్య స్నేహితురాలు 
ముప్పయ్యారేళ్ళాచ్చినా పెళ్ళి చేసుకోని అమ్మాయి గదిని శృంగారకేళి కోసం 
వాడుకుంటారు. నాలుగేళ్ళ |కితమే పెళ్ళయి నలభై య్యేళ్ళ నరకాన్ననుభ 
వీస్తుంది శ్యామల. అందులో అప్పుడే ఇద్దరు పిల్పలు కూడా. ఇరవై రోజుల 
బాలింత శ్యామలతో సెక్సుకు తయారై పోతాడు భర్త సుబ్బారావు. కోతి 
తొక్కిన జాజిపందిరి లాంటి తన వొంటి వీభత్సం స్నేహితురాలి కళ్ళకి 
కమ్బీలా తగలడం అనీమియాతో బాధపడే శ్యామల కిష్టం వుండదు. మంచం 
మీద ఎడా పెడా కాల్చుకు తింటూ ఉంటాడు సుబ్బారావు. దాంపత్య సంబం 
ధాలు ఇంతకంటే మెరుగ్గా ఎప్పుడూ ఉండవా? కాపరాలిలా నిలబెట్టుకోడం 
తప్ప మార్గమే లేదా? అనే పశ్నలను రెకె త్రిస్తుందీ కథ. వివాహ వ్యవస్థను 
ఎద్దు పుండుతో పోలుస్తుందీ రచయితి. ఆలోచింపజేసే కథ. 


సింధూర - సృజన్‌ సేన్‌. మహిళ, ఆంధ,పభ అనుబంధం, 8.12.94. 
వక్కి౦టి పాప సింధూర. పక్కింటి ఆంటీ బస్‌ క్రీమ్‌ పెట్టి ఆమ్మకు చెప్పొద్దని, 


106 1994 కథా సమీళ 


కోప్పడుతుందనిశవబుకుంది. పుడ్‌ పాయిజనింగ్‌ అమి, ఆసువతిలో అడ్మిట్‌ 
చేసి నాలుగు సెలైన్‌ సీసాలు ఎక్కించినా ఆంటికిచ్చిన మాటకు కట్టుబడి తానేం 
తిన్నవో నోరు ఏప్పి ససేమిరా చెప్పదు. ఎనెన్స్‌ బాటిల్‌ లోని కల్తీని కలెక్టర్‌ 
దృష్టికి తేవడాని కుష్రకమించడంతో కథ ముగుస్తుంది. 


ఆయన శేవమ్మా? = కె.ఎన్‌ వై. పతంజలి, “మా ఫ్యామిలీ డాక్టర్‌” 
మాసపషతిక | ఫ్మిబవరి 1994. 


“అధిరుచిగల పాఠకులకు ఆరోగ్యమైన కథ” అని ఈ షతిక అసో సీయేట్‌ 
ఎడిటర్‌ ఇచ్చిన కితాబులో ఆతిశయో క్రి కనిపించదు. 


“కొన్ని సంవత్సరాల [కిందట “ఎ పీస్‌ ఆఫ్‌ లినోలియంి అనే ఒక కథ 
ఇంగ్లీషులో చదివాను. రచయిత పేరు గుర్తు లేదు. జ్ఞాపకం నుంచి ఆ కథను 
తిరగ రాశాను. దిన్ని చదివి అప్పట్లో నేను జడుసుకున్నాను....” ఆని రచయిత 
చివరలో చెప్పుకున్నాడు. ఈ రెండు పుటల కథ చదివితే, మనసు పొరల్లో 
ఆలజడి రేగుతుంది. ఈ సమీక్ష రాయడానికి నేను చదివిన కథల్లో అన్నిటికన్న 
ఎక్కువగా నన్ను ఆలోచింపజేసిందీ కథ. ఇది భార్యాభర్తల కథ, భర్త చని 
పోయినపుడు అవిడ స్నేహితులైన పెరంటాళ్ళతో, ఆవిడ అన్న మాటలతో 
కథ అర్థమవుతుంది. ఆయన రుచులకు, అభిరుచులకు ఆమెతో పెళ్ళయ్యాక 
కళ్ళం పడింది. పెళ్ళికాకముందే సుఖపడ్డాడు. పెళ్ళయ్యాక భార్య చేతిలో కీలు 
బొమ్మలా తయారయ్యాడు. తన స్వేచ్చను కోల్పోయి, భార్య చెప్పింద ల్లా 
చేసే మరమనిషిలా, అన్నిటికీ తలూపే గంగిరెద్దులా తయారయ్యాడు. వార్తా 
ప్మతికనూ చదవనిచ్చెదికాదు. పెళ్ళయ్యాక ఒక్కసారైనా సెకండ్‌ షో సినిమాకు 
వెళ్ళనీయలేదు. ఓసారి ర్మాతివేళ మంచం తల దగ్గర పెట్టిన మంచినీళ్ళ కూజా 
జారిపడి కార్పెట్‌ తడిసిపోయింది. దాంతో మంచంకిందంతా 'లినోలియం' షీట్‌ 
వేయించింది. ఐస్‌, కీం ముట్టనీయ లేదు. 


ఒక శనివారంరోజు భార్యాభ ర్తలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేరు. 
'గడ్‌నైట్‌' అన్నాడు భర్త. ఎప్పటిలా 'గుడ్‌నైట్‌ డాళింగ్‌! అనలేదు! కాసే 
పటికి నీళ్ళు చిమ్ముతున్న చప్పుడు. అప్పటికీ భర్రను ఆదేశించింది, నీళ్ళు 
చిమ్ముతున్నాయి, కొళాయి కష్టేయమని. అందు కాయన నవ్వాడు. తెలవారి 


1994 కథా సమీక్ష 197 


ఆమె. లేచి చూస్తే, మణికట్టు రెండూ తెగకోసేసుకుని భర్త చచ్చిపడి ఉన్నాడు! 
భర్త ఒక అంగుళం మీదకి జరిగి మణికట్టు కోసుకుంటే రక్తం లినోలియం 
మీదే ఆగిపోయేదని, కార్పెట్‌ పాడయ్యేదికాదనీ వాపోతుంది భార్య. ఈ సమా 
చార మంతా మనకు భార్య మాటల్లో తనను తాను సమర్ధించుకుంటూ, భర్తను 
తానెలా మార్చి తనకు అనుగుణంగా దిద్దుకుందో చెబుతుంది. ఆ మహాతల్లి 
చర్యల మూలంగా ఆ పూర్‌ ఫెలో గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు పేలకపోతే 
తనను తాను హననం చేసుకుంటాడు! రచయిత ఈ కథలో మంచి శిల్పం 
(వదర్శించాడు. ఒక్క మాటా తీసెయ్యలేని నిధంగా పరమ జాగరూకత 
వహించాడు. 


ీదవాడి దీపావ? _దాదాహ యత్‌ .'మందాకిని” నవంబర్‌ 1994. దీపావళి 
రోజు, అయిదేళ్ళు కూడా సరిగ్గా లేని పేద క్కురాడు, వాడి తండి బజార్లో బస్తాలు 
మోసీ డబ్బు సంపాదిస్తాడు. వాడి తల్లి జబ్బు మనిషి, వాడికో అక్క వుంది. 
చింతకాయలు అమ్మి డబ్బు తెస్తుంది వాళ్ళ సంపాదన ఇంట్లో తిండి గింజలకే 
సరిగ్గా సరిపోదు. టపాకాయలకోసం పసివాని ఆశ తీరదు. కలిగినవాళ్ళు ఇన్ని 
టపాకాయలు పేలుసున్నారు. ఆడిగితే వాళ్లు తనకు ఒక్క టపాకాయైనా 
ఇవ్వరా అనుకొని అడిగి భంగపడి భిన్నుడౌతాడు. చండికలా కశ్లెరజేసి 
చూస్తుంది అక్కు. పసివాడి ముఖంలోని దైన్యాన్ని చూనీ ఆమెలో (పేమ పొంగు 
కొచ్చి మృరిచెట్టు ఆకులు కోసి గప్పిలి మూసి బోలు మీద ఆకుపరచి రెండో 
చేత్తో ఆకు మీద బలంగా చరిచి శాప్‌ మనిపిస్తుంది. తన విషాదమంతా మర్చి 
పోయి తమ్ముడూ టపాకాయలు పేలుస్తూ ఆనందించడం దాదా హయత్‌ కథా 
వన్తువు. ఆ అక్క చిన్నతనంలో దీపావళి అలాగే గడిచింది. అదే ఆమె తమ్ము 
డికి నేర్పింది. వాడూ తన సంతానానికి అదే నేర్పుతాడు. ఈ కథ చదివిన 
వారెవ్యరూ తమ పిల్లలు టపొకాయలు కాలుస్తుంటే దీనంగా చూసే పేద పిల్ల 
లకు కొన్నైనా ఇవ్వకుండా ఉండలేరు! మానవత్వం తొణికిసలాడే కథ. 


విరుచుకుపడిన కెరటం - నిఖిలేశ్వర్‌. మందాకిని, నవంబర్‌ 1994, 
డి.యస్‌ పి టార్చరింగ్‌ మాస్టర్‌ జాన్సన్‌ రవేష్‌ అనే నక్సలైట్‌ ని రహస్యాలు 
కక్కమని పోలీస్‌ స్టేషన్‌లో టార్చర్‌ చేయడం, రమేష్‌ డి.యస్‌.పి. ముఖం పై 
ఉమ్మడం, (వజలళో సన్నిహిత సంబంధం కుదుర్చుకో లేకపోయినందుకు బాధ 


196 1994 కథా సమీక్ష 


పడుతూ (పాణాలు వదలగా, మరుసటి రోజు ఎదురు కాల్పుల్లో వివ్ణవకారుడు 
రమేష్‌ మరణించినట్లు వార్త రావడం ఈ కథలోని ఇతివృత్తం 


సీకిట్‌ ఈజీ - పెద్దాడ మూర్తి. “మా ఫ్యామిలీ డాక్టర్‌" నవంబర్‌ 94 
న్‌ “కుక్కర్‌ ' కథలు చదివేవారికీ కథ నచ్చదు.... చదవగలిగితే ఇది మంచి కథ. 
మరచిపోకూడని కథ, మరచిపోలేని కథ” అన్నారు అసోసియేట్‌ ఎడిటర్‌. 


ఎక్కువగా చదవకుండా తన ఊహలను కాగితం మీద పెట్టి పాటలుగా, 
కథలుగా మలచే ఓక రచయిత అంతరంగ కథనం. ఉ త్రమ పురుషలో చైతన్య 
స్రవంతి ధోరణిలో సాగింది. అసోసియేట్‌ ఎడిటర్‌ పేర్కొన్నట్లు ఇది “మంచి, 
మరచిపోకూడని, మరచిపోలేని కథ” కాదు! 


కొంచెం గరళం - రేవతీనంద్‌. “మా ఫ్యామిలీ డాక్టర్‌”, అక్టోబర్‌ 94. 
“మణిహారం” అనే శీరిక పెట్టి మరీ దాగి కింద ఈ కథ (పచురించారు ఈ 
కథ ఒక మణివూస అనే భావంతో కథ మొదలు పెడతాము. “ఆ నౌకరుగాడు, 
గార్థెన్‌ లో మొక్కలు క త్రిరస్తున్నాడు" అంటూ చిన్న ఉద్యోగులవట్ట అల 
సత్వాన్ని (పదర్శించారు. అమృతా ఇండ స్టీ9స్‌ లక్ష్మీపతి గారాల కూతురు 
అమృత. ఆమె యుక్త వయసులోవున్న పనిపిల్ల. ఆతని మేనల్లుడు హర్షను 
చేరదీసి అమ్మాయినీ, బిజినెస్‌ని ఆతని చేతుల్లో పెడతాడు. శృంగారంలో 
ఆతను పోసీడ్‌ అయితే ఆమె వణికిపోతుంది. హర్ష నైకియ్యాటిస్ట్‌ దగ్గరకు వెళితే 
అతను ఇది ఒక రకమైన |ఫిజిడిటి అనీ, “ఆమెను మానసికంగా టపిపేర్‌ చేసే 
బాధ్యత మీదే' అని సలవో ఇస్తాడు. ఇదీ కథ “సరేలే, ఈ తెల్లని కుబుసంవంటి 
నైటీలో ఎంత అందంగా ఉన్నావో తెల్ఫా....” అని కథలో హర్ష అంటే 
బొమ్మలో నిలువు గీతల పైజమా ధరించి దర్శనమిస్తుంది ఆమృత. 'ఆవ్వోన 
ఐంధీ', “తిమ్మిరి తనువులు వంటి పదబంధాలను సృష్టించుకున్నారు రచయిత్రి! 


ఆమె - తీర్పు ముద్దం శెట్టి హకుకుంతరావు. మందాకిని, నవంబర్‌ 
1994 ఇది రైలులో జరిగిన కథ. ముద్దంశెట్టి సీనియర్‌ కథకుడు రమ తనకు 
ధీటైన భార్యకాదని పుట్టింటికి పంపించేసి, చాలాకాలానికి వచ్చి ఆమె ఆమ్మా 
నాన్నల్ని నమ్మించి తనతోపాటు తీసుకెళ్తూ రమను కోరమండల్‌ ఎక్స్‌ పెస్‌ 
నుంచి బైటికి నెట్రై య్యాలని యత్నించగా కండక్టర్‌ వెంక టేశ్యరరావు ఆమెను 


1994 కథా సమీక్ష 199 


రక్షించి ఆమె తండి రాఘవను పిలిపించి విషయం వివరిస్తాడు. “ఆతను తప్పు 
చేసినట్టు ఒప్పుకుని, పళ్ళాత్రాపంతో తమాపణ రాతమూలకం౦గా చెప్పుకోమనండి' 
అంటుంది రమ. రమ ఆమరేందను మళ్ళీ జీఏతంలో యెప్పుడూ కలుసుకో 
దల్చలేదు. రమ విడాకులు ఇవ్యకుండా, అమరేంద మరో వివాహం చేసుకోలేడు. 
అతనికి రమ వేసీన శిక్ష అదే! చర్విత చర్వణంవల్ల కథ ఎనిమిది కాలాలకు 
విస్తరించింది. కథనంలో బిగి లేదు. 


స్వీట్‌ లవ్‌ - మైథిలీ వెంక టేశ్వరరావు మందాకిని, నవంబర్‌ 1994. 
కృష్ణ బీచ్‌లో ఒక ఆమ్మాయి నాటకీయ సంఘటనతో పుచయం కావడం, 
ఇరవై నాలుగేళ్ళ ఆబ్బాయి ఆమెపై ఆశలు పెంచుకోవడం, చివర్లో తన పేరు 
'మి'సెస్‌ శేఖర్‌” అని ఆమె చెప్పగానే ఆతని ఆశలు కూలిపోవడం....చాలా 
రొటీన్‌ | పేమ కథ. కథనంలో కొ త్రదనం లేదు. 


మంచుకరిగిన వేళ _ మూర్తి. మా ఫ్యామిలీ డాక్టర్‌, జూన్‌ 1994, పెళ్ళి 
నిశృ్చయమైపోయిన అమ్మాయి. అంతర్ముఖత్వం కలిగిన అబ్బాయి గదికి 
రావడం, బైట బాగా వర్షం కురుస్తుండటం, అంతలో కరెంట్‌ పోవడం, అను 
కోకుండా తగిలిన ఇద్దరి శరీరాలమధ్య వేడి మరింత గాఢమై ఇద్దరూ మంచం 
వరకూ నడవడం, అర్థాంతరంగా అతడు ఆమెము వదిలేయడం, హఠాత్తుగా 
అలా వదిలేయడానికి ఆమె కారణం అడగటం, “ఏదో తంకు ముగిసీనటు 
ఆ కార్యాన్ని ముగించడం నాకిష్టం లేకపోయింది” అని ఆతను చెప్పడం, స 
సంఘటన గడిచిన నాలుగు రోజులకి ఆమెనుంచి అతడికో ఉత్తరం రావడం, 
అందులో తమ పెళ్ళి జరగదనీ, రహస్యాన్ని పీరు _ఫెష్‌గా శోధిస్తుం టే, 
(ఫెష్‌గా శోధిస్తున్నట్టు మీకు కనబడటానికి తనకు ఇష్టం లేదని మరొక 
అమ్మాయిని చేసుకొమ్మని అమె సలహా ఇవ్వడం ఇందులోని ఇతివృత్తం. 
హిపో[క స్స (ఫాంక్‌ నెస్‌, సిన్సియర్‌, కాం టాస్ట్‌, బోల్డ్‌, ఇర్మటావర్ట్‌ , స్టీపింగ్‌ 
పార్ట్‌నర్‌, కన్విన్స్‌, |ఫెష్‌, ఫీరింక్‌, లైఫ్‌, రొటీన్‌, బోర్‌, అఫ్‌కోర్స్‌ _ ఇలాగే 
ఈ చిన్నకథలో ఎన్నో ఆంగ్ల వదాలు చోటుచేసుకున్నాయి. సంపాదకులు 
ఈ రచయితకు ఒక ఆంగ్ల తెలుగు నిఘంటు కొని బహూకరిస్తే మేలు జరుగు 
తుంది, 


200 1994 కథా సమీక్ష 


పతనం - రమణమహర్షి . మందాకిని, నవంబర్‌ 1994 ఇది ఒక పుట 
కథ. పరోపకారి కథ. “నేను ళాన్తి మరియు హరి" _ మరియు బదులు ఒక కామా 
పెట్టవచ్చు కదా? 'ధనసవాయం చేయడం చేస్తుండే వాడు" వాక్యంలో చేయడం 
ఎందుకు? 


బూట్లు - చొక్కాపు వెంకటరమణ. 'రమ్యి, మార్చ్‌ 1994. దూరం 
నుంచి చూస్తే రై ల్వేస్రేషన్‌ సిమెంటు కామ్‌లాగా ఉందని వర్ణించడం నప్పింది. 
దీనిని కొసమెరుపు కథ అని పేర్కొన్నారు సంపాదకులు. 


యాభై ఏళ్ళ సిమ్మాది రైల్వే ఉద్యోగంలో చేరి ముప్పయి ఏళ్ళయినా 
బూట్లు కొనుక్కొని తొడుక్కో వాలనే కోరిక తీరనేలేదని రచయిత పేర్కొనడం 
నమ్మ శక్యంగా లేదు. భార్య చనిపోయి, కొడుకు దుబాయి వెళ్ళిపోయి ఒంటరిగా 
మిగిలిపోయిన నిమ్మా! ది బూట్లు కొనుకో_లేడా? రై లోంచి పడేయబడిన శవం 
బూట్లు నిమ్మా ది తస్కరించి తన కోరిక తీర్చుకున్న ట్లు ద్యోతకం చేస్తాడు 
రచయిత. విషయం వదిలేస్తే కథ చెప్పిన తీరు బాగుంది. 


హంపీడంపీ _ కంఠంనేని స్వప్న. సాక్షి పక్షష్కతిక, ఆగస్ట్‌ 1:15; 
1994. లేడీస్‌ కబ్‌ నె కెటరీ వర్ధ నమ్మ వరకట్న దురాచారం పై లెక్చర్దిచ్చి 
వాళ్ళబ్బాయికి అరవై వేల రూపాయల కట్నం వసూలుచేసీ తన భ ర్రమీద నెపం 
వేయడం దీని ఇతివృత్తం. 


మనుషులు. పీ. చందశేఖర్‌ ఆజాద్‌, గీతాంజలి డమ్మీ సంచిక. 
ఎవరో ఒక ముసలాయన కిందపడిపోయినా ఆసుపషతికి కాకుండా గుడికి 
తీసుకెళ్ళమని గొడవచేయడం ఆంజనేయులు గుడి కే తీసు కెళానని ఆ ముసలాయ 
నకు అబద్దం చెప్పి ఆసుప తికి తీసుకు వెళ్ళి చూపించి తన జేబులోంచి 150 రూ॥ 
ఖర్చు పెట్టి (టీట్‌ మెంట్‌ ఇప్పించి ఆ తర్వాత గుడిదగ్గరకు తీసుకువెళ్ళి చూపించి 
ఆయన ఇంటికి కీసుకెళ్ళగా ఆయన కొడుకు ఆసుప 'తిలో ఎంత ఖర్చయిందని 
ఓ ముక్క అడగనైనా అడగక ముక్తసరిగా థ్యాంక్స్‌ చెప్పి ఊరుకుంటాడు. 
ఒక మనిషి మంచికోసం అబద్ధం చెప్పినా తప్పులేదని తననుతాను సమర్థించు 
కుంటాడు. మానవతా విలువల ప్రాధాన్యాన్ని ఫోకస్‌ చేయడానికి ఈ కథలో 
రచయిత (ప్రయత్నం చేశాడు. 


1994 కథా సమీక్ష. 201 


ది లవర్‌ _ పగశురాం ఆంధదర్శిని, మాసప తిక డిసెంబర్‌, 1994, 
బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసే రాహుల్‌ వేమశ్రీని |పేమించి, 
వేమశ్ర్రీ వరుణ్‌ని పెళ్ళాడి ఒక పాపని కని రైలు (పమాదంలో చిక్కుకొని 
తన భర్తను కోల్పోయి, అదే రైలు | పమాదంలో మళ్లీ తటస్థపడిన రాహుల్‌ 
రక్తం వెమ్ర్రీకి ఎక్కి.ంచగా కోలుకుని రాహుల్‌ రాసి పెట్టి వెళ్ళిపోయిన లేఖ 
చదివి ఆమె మనసు కరిగి రాహుల్‌ వద్దకు వెళ్ళి ఆతని పాదాల్ని చు ప్రేసింది, 
పాప ఇద్దర్నీ చూసి చిరునవ్వుల్ని చిందించింది అవా స్తవిక సంఘటనలతో, 
అభూతకల్న నలతో కూడుకొన్న కథ ఇది! 


చిన్నారి ఉత్తరం - శ్రీకంఠస్ఫూ రి. గీతాంజలి, 1994 నవంబరు 
Fe oe చిన్నారి ఉ త్రరం కడుపులో చేయివేసి దెవినట్టుగా ఉంది. ఉత్తరం 
లోని (ప్రతి వాక్యంలో అర్జ్రత కనిపిస్తుంది. కడుపులో చెల్టిని కడుపులోనే 
చం పెయ్యడానికి అమ్మ ఒప్పుకోలేదనీ, మందులు మింగలేదనీ మమ్మల్ని తాత 
గారింటికి పంపించెశావా? అని నిలదీస్తుంది. ఉత్తరం ఆదే పేరుగల మరో శంక 
[రావుకు చేరుతుంది ఆతను తన అటెండరు అసీరయ్యకు ఆ లేఖ అందించి 
అసలు శంక; రావెవరో కనుక్కొని అతనికి చేర్చమని పురమాయిస్తాడు. అసీరయః 
తనకంత సమయం లేదని నిర్ణయించుకొని ఆ ఉత్తరాన్ని ఆఫీసుపక్క చెత్త 
కుండీలో పడేస్తాడు ఆఫీసు అడసులొ ఒక, అక్షరం తప్పుగానిన కారణంగా 
గమ్యం చేరలేక పోయిన చెత్రకుండీలోని ఆ ఉత్తరం తన సంతావం [పక టిస్తుంది 


ఎక్స్‌ఫ్లాయిపేషన్‌ _ ఆదూరి వెంకట సీతారామమూ ర్రి. అమృత్‌ కిరణ్‌, 
సక్షప తిక 1.12.94. కూటికిలేని బీదవాడి జీవితం ఎంత నికృష్ణంగా వుంటుందో, 
కాయకష్టం మీద ఏపూట కాపూటే గడిచేవాడి పూరిగుడినె జీవితం, వాడి నిజాయితీ, 
అమాయకత్వం, అన్ని రకాలుగానూ అందరిచేత దోపిడీకి గుర య్యేవాడి [శమ 
శకి. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ కొత్తకథ రాని తుదిమెరుగులు దిద్దు 
తుంటాడు ఒక రచయిత. ఇంతలో పొయ్యిలోకి ఎండుకొబ్బరి గిలక లు కావాలని 
ఏదేనా చిన్నా చితకా పనుంటే చెపితే చేస్తానని పాధేయపడతాడు మట్టిపని 
చేనుకునే కూలివాడు సోములు. అప్పుడు గుర్తొస్తుంది రచయితకు ఎదురింటాయన 
ఇల్లు మరమ్మతులు చేయించి ఇటుక ముక్కల్నీ, రాళ నీ, పనికిరాని మట్టినీ, 
ఇసకనీ తమ ఇంటివై పు పోయించి ఎ త్రించకపోయిన విషయం. సోములుతో 


202 1994 కథా సమీక్ష 


ఆ వని చేయించాలని సంకల్పించి పార అందిస్తాడు సోములుకు రచయిత. 
రచయిత భార్య భారతి మెచ్చుకోలుగా రచయితను చూనీ, పాత ఆవకాయ 
పొట్టాం కట్టి సోములు కిస్తుంది. “ఇఎఏ కాస్త ఇంటికాడ కిచ్చేసొ సానని"” వెళ్ళాడు 
సోములు. అరగంట గడిచినా, గంట గడచినా, రోజులు గడచినా సోములు 
రాడు. రచయిత కథ ' పేదవాడి |బతుకు' పూర్తయి అచ్చులోకి వచ్చింది 
కూడా! 


మేడిన్‌ హెవెన్‌ _ తెన్నేటి సుధ. రమ్య’ మాసపతిక, ఫిబవరి 1994. 
(పళాంత్‌కి చెయ్యి అవిటి అని పెళ్ళిచూపులనాడే తెలుసు వినూత్నకు. తెలిసినా 
పెళ్ళికి ఒప్పుకుంది. కాని, ఆ తర్వాత తాను కన్న కలలకీ జీవితానికీ లంగరందక 
అతనితో కాపురం చేయడానికి ఎవరు ఎంత నచ్చచెప్పినా ససేమిరా అంగీకరించ 
లేదు. (వళాంత్‌ ఆమె:కా వెళ్ళి చదువుకొని న్యూయార్‌్‌లో ఉద్యోగంలో స్థిర 
పడతాడు. రెండు నెలల సెలవులో వచ్చి |పఠశాంతిని చూస్తాడు. సంవత్సరం 
కిందట జరిగిన ఒక బస్‌ యాక్సిడెంట్‌లో మోకాలుదాకా విరిగిపోతుంది అయినా 
తన వ్య క్రిత్వాన్ని పదర్శించి సంసా)రంతో ఆమెను స్వీకరిస్తాడు [పళాంత్‌, 


యోగక్షేమం మాయామయం - పోల్మాపగడ సత్యనారాయణమూ రిం 
గీతాంజలి” డమ్మీ షృతిక. రైల్వే పోర్టర్దు పన్నెండేళ్ళ క్కురాడిని చావగొడతారు_ 
“పీసింజరు లగేజి మోసుకొచ్చి తమ నోళ్ళు కొడుతున్నా డని! ఆ నేషన్‌ తన 
డివిజన్‌ వరిధిలోలేని రైల్వే వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌కు మనిషిగా ఆ క్కురాడి 
పట్ట జాలి కలుగుతుంది, “మీ పెనై రైల్లో పెడతాను, ఒక్క రూపాయి యిప్పిం 
చండి” అని రంగనాథ్‌ను (పాధే యపడతాడు ఆ కురాడు ఓపికంతా కూడదీసుకొని 
“ఇన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ అదే పనా వీడికి అని ఆశ్చర్యపోయి పోర్టర్హతో 
ఎందుకొచ్చిన రగడ అనుకొని “ఏం చేస్తాం? వాడికర్మ వాడిది” అనే కర్మ 
సిద్ధాంతాన్ని మననం చేసుకుంటూ కరిగిపోతున్న హృదయాన్ని గట్టిపరుచు 
కుంటూ “దేముడే వాడి యోగ షేమాలు చూసుకుంటాడు”” అని మనస్సు సరి పెట్టు 
కుంటాడు. రంగనాథ్‌ జాలిగుండెకు ఒక్క రూపాయి వాడికి దానం చేద్దామనే 
ఆలోచన మాతం రాదు! 


అనాలోచితం _ కె కె. మీనన్‌. మా ఫ్యామిలీ డాక్టర్‌, మార్చ్‌ 1994. 
ఇది కుటుంబ నియం తణ కథ. రాఘవ అనే ఒకానొక పంచాయతీ సమితి 


1994 కథా సమీక్ష 203 


అధ్యతుడు సంతానహన్య సంవత్సరంగా జరుపుకోవాలని ఉద్బోదించి, తన 
భార్యకు ఆరో నెల అని తెలుసుకొని సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం 
దీని ఇతివృత్తం. 


అంజలి నిర్ణయం _- కోడూరి అమరావతి. తేజ సమాజ పక్షప(తిక, 
ఏపిల్‌ 21.5 మే 1994. రేప్‌ చేయబడిన భార్యను ఆదరించాల్సినభ ర్త ఎలాగూ 
చెడిపోయింది కదా అని తార్చి డబ్బు సంపాదించడానికి | పయత్నించడం 
జరుగుతుంది. సంభాషణలకు ఇన్న్వర్టెడ్‌ కామా లెక్కుడా లేకుండా రచయ్యితి 
ఈ కథ రాళారు. పంక్పువేషన్స్‌ లేకపోతే చదువరికి చాలా ఇబ్బంది. 


మానవత్వమా మాలో మిగిలిపో... 3. ఎ. ఎల్‌. సత్యవతి. మందాకిని, 
కుటుంబ మాసప, తిక, నవంబర్‌ 1994. గురజాడ జయంతి ఉత్సవం సంద 
ర్భంగా విశాఖపట్నంలోని 'సహృదయ సాహితి 1994 జాతీయస్థాయి తెలుగు 
కథల పోటీలో ఈ కథ [పథమ బహుమతి పొందినట్టు సంపాదకులు షతికలో 
పేర్కొన్నారు. తాంబూలాలు పుచ్చుకున్న ఓ పెళ్ళిని అపడానికి వెళ్తుందొక 
తల్లి _ బంగారంలాంటి తన కన్నదిడను పొటనపెటుకున్న శాడిస్లు అల్లుడికి 

౧ Qa ల అ ట్‌ ౧ 
మరో పెళ్ళి జరిగి తన కడుపుకోత మరొకరికి రాకూడదన్న తాపృతంతో. కాని. 
ఎంతో కష్టంమీద ఆవిటిపిల్లకు కుదిరిన సంబంధాన్ని తను వచ్చి చెడగొడ్డడం 
న్యాయమేనా అని తర్జనభర్జన చేసుకొని చివరికి ఆ అవిటి అమ్మాయిని బ్యాంకులో 
ఉద్యోగం చేస్తున్న అందగాడైన తన కొడుక్కు. చేసుకుంటానని తన ఏక 
పక్షంగా నిర్ణయాన్ని |పకటిస్తుంది, ఈ నిర్ణయం మానవత్వం వేస్తున్న ముంద 
ఇ —_ ణ ae 

డుగుగా రచయ్యితి అభి పాయం 


రెండు జ్ఞాపకాల పేజీలు డా! ఇజ్జాడ వెంక టావు. గీతాంజలి డమ్మీ 
పతిక. రెండు సంఘటనలను పేర్కొని ఒక సంఘటనలతో పోలీసులు 
నిర్దాక్షిణ్యంగా వవ ర్తించడం, రెండవ సంఘటనలో పోలీసులు ఎంతో మాన 
వత్వాన్ని (పదర్శించడం ఈ రెండుపుటల కథలో రచయిత బొమ్మకట్టాడు. 
మంచీ చెడూ అనేవి పరిస్థితులను బట్టి పుట్టుకొస్తాయనీ, పోలీసనులలో రాక్షసులూ 
ఉంటారు, మంచితనం మూ రీభవించిన మనుషులూ ఉంటారని సహజ జీవన 
వాస్తవికతను చి తించాడు రచయిత, 


904 1994 కథా సమీషి 


స్వాతి = మల్లాది వెంకట కృష్ణమూ ర్రి. రమ్య మాసవ తిక, మార్చి 
1994 పోస్టుమన్‌ ఉద్యోగంలో ఉన్న వీరేష్‌ స్వాతిని పెళ్ళాడి ఏడాదిపాటు 
సజావుగా సంసారం చేస్తాడు. అలాంటి పరిస్థితులలో వీరేష్‌ ఇంటికి వచ్చింది 
అలవోబాద్‌లో వుండే అతని మామయ్య కూతురు జ్యోతి. ఆమె వీరేష్‌కన్న 
వదేళ్ళు పెద్ద జ్యోతి భర్త రెండేళ్ళ కితం పోయాడు. స్వతహాగా ఆ న్లీపరుడే 
కాబట్టి ఆ ఆన్తీ అంతా జ్యోతికే దత్తం అయింది. జ్యోతికి వీరేష్‌ నచ్చాడు. 
అతనికి లగ్గరీల ఎడల వున్న వ్యామోహాన్ని బాగా ఆర్థం చేసుకున్నది. వీరేష్‌ని 
జ్యోతి అలహాబాద్‌ పీలిపించుకొంది. వీరేష్‌ సెలవు పెట్టి వచ్చాడు. తరువాత 
నెల పంపిన ఎం.ఓ. వెనక్కు వచ్చేసింది ఆ సంగతి జ్యోతి నరేష్‌నుంచి రహ 
స్యంగా ఉంచింది. ఓర్మాతి జ్యోతి బెడ్‌రూంలో కొత్త వ్యక్తి వున్న సంగతి పని 
మనిషి ద్యారా తెలిసింది వీరేష్‌. ఆ ఇంటికి ఏ బట్టలలో వచ్చాడో ఆవి 
తొడుక్కుంటాడు. సరాసరి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాడు. ఏలూరులో రైలుదిగి 
తన ఇంటి తలుపు తట్టాడు. స్వాతి తలుపుతెరచి వీరేష్‌ను చూసీ సంతోషిస్తుంది. 
ఆ ర్యాతీ వీరేష్‌కు శోభనం ర్మాతి గుర్తుకు వచ్చింది. మర్నాడు ఉదయం 
స్వాతిని చూశాడు. ఆమె మొహంమీద మాంసం ఎండిపోయి వుంది. పురుగులు, 
బొట్లులేదు. ప్యురె కనబడుతోంది. దారినవెళ్ళ ఒకతను చెప్తాడు _ భర్త తనను 
వదిలేశాడని తెలిసినప్పటినుంచి పచ్చి మంచిసీరయినా ముట్టుకోలేదు ఆ మని 
తల్లి అని! 


ఈ కథ చివరలో కొసమెరుపు వుంది. షాక్‌ (టీట్‌ మెంట్‌ ఇస్రాడు 
కథకుడు. 


కాగల కార్యం _ కొండవలస శ్రీనివాసరావు తెలుగు పలుకు (మార్చ్‌ 
1994 ఆసే)లియానుండి వెలువడుతున్న మాసష, తిక) భార్య మరణానికి కారణ 
మైన దుర్మార్యడు వీరన్న చావుకి కారణాన్ని కొసమెరుపుగా కథని మెరిపించాడు 
రచయిత. చిన్నకథ ఇతర దేశాల్లోని తెలుగువారు తెస్తున్న ఇలాంటి ప తిక 
లలో మంచి కథలు వసే తెలుగు కథకి మరింత వెలుగు వసుంది. గ 


మి తవాక్యం 


“చాగంటి సోమయాజులుగారు బుచ్చిబాబు కథల్ని మెచ్చుకున్నారు. 
అటువంటి వాటిని చదవడానికి తాము ఇష్టపడతాము ఆన్నారు. కాని, ఆలాటి 
కథలు తాము [వాయము అని ఖండితంగా చెప్పేశారు” అని రాశారు 
1994 లో కేంద సాహిత్య ఆకాడమీ వెలువరించిన ఒక తరం తెలుగు కథి 
(పస్తావనలో ఆ సంకలనం తయారుచేసిన కీ॥శే॥ డి. రామలింగంగారు. 


“నాకు ఇష్టమైన కథలు వేరు. నాకు వాయడం చేతనైన కథలు వేరు" 
అన్నారు శ్రీ కాశీపట్నం రామారావుగారు. 


ఈ అభ్మిపాయాలు ఒక [పహేళికలా ఉన్నాయి అనిపిస్తే అందులో 
ఆసహజత్వం ఏమీ లేదు. 


“కథకు లాక్షిణికులూ, అలంకారికులూ లేరు. గామర్‌, లక్షణ నిర్వచనం 
అంతకన్నా లేవు” అని రామలింగంగారే అన్నమాటలో పె రెండు అభి పాయాల 
ఆత్మ లాంటిది దాక్కుని ఉంది. 


చాసోగారిసి వారి కథల కోసమే గౌర వస్తాము. మల్లాది వారు పండించిన 
మల్లెపూల గంపల్ని నెత్తి కెత్తుకోకుండా ఉండగలమా? బుచ్చిబాబు కథలు 
చదివి గుండె లెగసి పడని దెవరికి? 'కారా' గారు వృత్తిరీత్యా మేష్టారే కాదు, 
తమ కథల ద్యారా “పోల్‌ స్టార్‌" కూడా కాదా? - చాసో, మల్లాది, బుచ్చిబాబు, 
కారా _ ఇందులో ఎవరి కెవరూ తీసిపోరు. ఎందుకంటే, వారు రానిన కథలు 
వారే రాయగలిగారు గనక; ఇతివృత్తాలటుంచి, మిగతా లక్షణాలు అటుంచి 
ఈ మవానుభావు లొక్కక్కరూ తమదైన మ్ముదవేసి కథా నాణాలను చలామణి 
లోకి తెచ్చారు గనుక. కథకు ముఖ్యం కథ రాసేవాడి ముద. ఈ మ్ముదాధి 
కారం జీవితాన్ని అధ్యయనం చేయడం ద్యారా, ఆలోచనల నాగలితో హృదయ 


206 1994 క థ్మాసమీష 


శేతాన్ని దున్నడం ద్వారా, పదునెక్కిన కలం ద్వారా సిద్దిస్తుంది. “కథ్రానిక 
మళ్ళీ మళ్ళీ చదివించే ఖండ కావ్యంలా కొనసాగాలి. ఇతివృత్తానికి అనువైన శైలి 
అలవరచుకోవాలి. కథకుడు కృషిచేసి దానిని సాధించాలి. శైలి వస్తువులో 
కలిసిపోవాలి. నాకు రెండూ కొవాలి. నేను చెప్పేది నాకు నచ్చాలి. ఆందంగా, 
శ క్రిమంతంగా, స్పష్టంగా కనపడాలి” అని బుచ్చిబాబు అత్మనివేదనం. 


అందము, శ క్రి, స్పష్టత బుచ్చి బాబు చెప్పిన ఈ మూడు గుణాలు అటు 
శ్రీపాద సుబహ్మణ్యకాన్త్రిగారిలో, ఇటు రావిశాస్త్రిలో ఉన్నాయి స్థూలంగా 
చూస్తే వారిద్ధరూ చెరో (ధువంలా ఉంటారు. ఆంటే-మళ్ళీ మొదటికే వచ్చాము. 
(ప్రపంచంలో అందరూ మనుజులే అయినా, అందరి శరీర నిర్మాణమూ, 
అవయవారి అమరికా ఒక టే ఆయినా ఎవరి మొహం వారిదే, ఎవరి ముక్కు. 
వారిదే, ఎవరి మాట వారిదే అయినట్టుగా ఆ ఫలానా కథ రాయడం కోసమే 
నువ్వు పుట్టి ఉంటావు. నువ్వురాసే వరకు ఆ కథ రేడియోలోకిరాని అదృశ్య 
శబ్దతరంగం వలె అట్లా కాచుకుని ఉంటుందన్నమాట! ఆ కథా “స్పెర్మ్‌'ను 
ఆహ్వానించడానికి నీలోని “ఓవమ్‌' రెడీయా? _ ఆందుకే “రచన ఒక తపస్సు. 
ఊహకు ఏకాంత యజ్ఞం అవసరం' అన్నాడు బుచ్చిబాబు, మరి సృష్షికార్యానికి 
ఏకాంతం తప్పనిసరి కదా! నలుగురి ఎదుట జరిగినప్పుడు అది ఏ సినిమా 
షూటింగో అవుతుంది కాని సృజనకాదు! అది [866 t0 01468 అవుతుంది కాని 
స్వయంభువు కాదు. ఒక్కొక్క రచయితా తన “చిరదీక్షా శివా తపస్సమీక్షణలో, 
నిశ్చల సమాధిలో... నీకై మేలుకొనిన సక లేందియములతో ఏది రచిస్తున్నానో, 
చూస్తున్నానో, ఊపింతీస్తున్నానో, నిర్వికల్ప సమాధిలో నా (పాణం నిర్వాణం 
పొందిందో” అని మవోకని శ్రీశ్రీ వల్లించిన తీరుగా చచ్చి (బతికితే ఆ ఊపిరి 
ఒక కథవుతుంది. 


అటువంటి కథకులనే తాపసులను భయాన, బలవంతాన సైద్ధాంతిక 
పల్లకీల బోయీ ౬గా మార్చితే అక్కడొకటి అక్కడొకటి మంచి కథ రావచ్చు. 
కాని _ పీఠాధివతులు కన్నె[రచేసి 'వెలి' వేస్తారేమో నన్న భయంతో తాను 
అనుకున్నదానిని రాయ డా రచయిత. తన్ను 'రాయి' అని కానీంచిన దానితో 
తాను మమైకం చెందలేక పడికట్టురాళ్లను పేర్చితే అది తనకు తానే కాక, 
కథకూ | దోహం అవుతుంది అట్లా కొన్ని దళాద్దాల పాటు జరిగింది, 


1994 కథా సమీక్ష ద్ద? 


ఆంచేతనే 1990 లో అటు సోవియట్‌ యూనియన్‌ పతనమూ, ఇటు 
తెలుగు కథ పునరుజ్జీవనమూ ఒక్కసారే జరగడం కాకతాశీయం కాదు. ఇప్పటి 
యువతీ యువకుల సృజనా చైతన్యం తన్నె త్తి మీద రకరకాల జెండాలవారు 
పెట్టిన ఎజెండాల 'ఎక్స్‌స్‌ లగేజి'ని ఎటువంటి గిల్టీ కాన్షన్స్‌' లేకుండా 
గిరవా చేసింది. 


ఫలితంగా తెలుగు కథ సర్భతోముఖ వికాసం మొదలయింది. 


ఈనాడు తెలుగులో కథదే ముందడుగు! 1990 లో మొదలయిన ఈ 
తెలుగు కథా శుక్తవష్షానికి ఈ వారషుతిక ఉడత కాగా, కథావేదిక, 'రచని 
సదస్సులు, సాధన సమితి వంటి స్వచ్చంద సంస్థలు, వందలాది రచయితలు, 
రాంబాబులు. నవీన్‌ లు వానర నైన్సం అయ్యారు. 


గోష్టులు, సదస్సులు, సంకలనాలు, కేంద సాహిత్య అకాడెమీ బహు 
మతులు, రావిశాస్త్రి పురస్కారాలు ఈ జనవరి 17 న ఉద్భవిస్తున్న “చాసో 
స్పూర్తీ' వంటి సంస్థలూ, విశాలాం[ధ పవి షంగు హవుసూ . ఇట్టా తెలుగు కథ 
అందరికళ్లూ జిగేల్మ నేలా పరుగులు తీస్తూంది. 


ఈ ఉద్యమంలో అవ్మికాంతంగా కృషి చేస్తున్న వేదగిరి రాంబాబు - 
29 మంది సీనియర్‌ రచయితల చేత కొత్తగా రాయించి, వాటితో కూర్చిన 
ఇటీవలి సంకలనం పేరు “కొ త్త కథ.” | వేదగిరి కమ్యూనికేషన్స్‌ 1.8.59 /1/7, 
చిక్కడపల్లి, హైదరాబాదు _ 20, పుటలు 272; వెల: రు. 50/.లు, తెలుగు 
సాహిత్య వ్యవసాయంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న “రంజని” (తెలుగు 
సాహితీ సమితి, ఏజి ఆఫీసు, హైదరాబాదు. శ) వారు 'మంచికథ' (పుటలు-357; 
వెల! 50) అన్న సంకలనం (పచురించారు. 


కొత్త కథలో పురాణం, పెద్దిభొట్ల, ఘండికోట, భరాగో. పోలాపగడ, 
విహరి, రావూరి వంటి హేమాహేమీలున్నారు. ఈ సీనియర్లు 'డెడ్‌లైన్‌' 
ఒ త్రిడివలన కాబోలు తమ స్థాయికి, పేరుకు తగిన కథలు రాయలేకపోయారు. 
అయినప్పటికీ వతి కథలోనూ అక్కడక్కడ 'దేయి తిరిగినతనం' కనపడుతూనే 
ఉంది. ఈ సంపుటిలోని ఉత్తమ కథ శ్రీ సుభా రచన _ “ఒక కోరిక, ఒక 


808 1994 కథా సమీశ 


తీర్చు.' “చంచలం హిమనః" అని అర్జునుడు వాపోయే ఆ కోతి ఆటకట్టుకు 
దారేమిటో ఉదాత్తంగా, కళాత్మకంగా చెప్పిన ఈ కథ ఏశిష్టక థల _ైణిలోనిది, 
ఇచ్చాపురపు జగన్నాథరావు గారి “కోరిక చదివి యువ రచయితలు నేర్చుకో 
దగిన దెంతయినా ఉంది. బీనాదేవి “వీడియో ఫ్యాషన్‌' అన్న కథలో సమాజ 
పరమైన ఒక సమస్యను ఎంత హాయిగా, పిడికిళ్లు బిగించకుండా, క శ్హ్మైర చేసీ 
హుంకరించకుండా 'రేసీ'గా చి తించవచ్చునో చూపించారు. “తను _ అతను"లో 
నాటి మంజుశ్రీ భావలాలిత్యమూ, మునివల్లె రాజుగారి “దెనేత చితం'లో యంత 
నాగరికతా జగన్నాథ రథచక్రాల చప్పుడూ వినిపిస్తాయి. 'చెప్పుల జతి'లో కథ 
ముందుగానే తెలిసిపోయినా పెద్దిభొట్ట బారు. ఆర్ద్రత తళుక్కుమంటుంది, 


'రంజని” వారి “మంచికథి అన్న సంకలనంలో బహుమతి పొందిన 
కథలతో సహా 41 రచన లున్నాయి. నేటి కథకులలోని యువతరం వారివి 
ఆత్యధికంగా ఉన్న వీటిలో “మూస కథి'లు కొన్ని ఉన్నాయి. కథలో ఎక్కడో 
ఒకచోట “వ్యవస్థ ' “ఉద్యమం” “ఎరుపు అని చేర్చుకపోతే అందులో సామాజిక 
స్పృవాలేదని సాములార్లు కోప్పడుతారేమో నన్న ధోరణి ఉంది. అల్లం రాజయ్య 
(కలవారింటి కలికి కామాక్షి అంతరంగ పంజరం), ఆర్‌. ఎం ఉమామహేశ్వర 
రావు ((వతిష్టకు అకలికీ మధ్య యుద్దం), గంటేడ గౌరునాయుడు ( పేద 
వారందరూ మంచివారు ఆనే స్టీరియో చెపున్నప్పటికీ, ఇతర భాషలతోకి వెళ్ళ 
దగిన గొప్ప కథ), కె ఎన్‌. వై. పకంజలి (ఇతివృత్తం, కథనం జోడు 
గ్నురాల్లా పరుగెత్తిన క్లాసిక్‌ కథ) ఇవన్నీ ఒక రకంవి కాగా. ఇసుక పల్లి దక్షిణా 
మూర్తి (సాక్షి), చాగంటి తులసి (“యాష్‌ టే”), గిడుగు రాజేశ్వరరావు 
(జీవధాతువు), టి ఆర్‌. మహర్షి (“శంకరం అనే ఆర్‌. ఎస్‌ .కఠ'), ఎం.ఎస్‌ ఆర్‌, 
మూరి (“కలాపని), వ..టన్‌.. జగన్నాథశర్మ (“పేగు కాలిన వాసన), 
బండి నారాయణన్యామి (“అవ షం”) - స్వేబ్బా రచయితల సృజనాత్మక 
వై విధ్యానికి జీవితం ఆనే ఉగాది పచ్చడి రుచులకు _ అద్భుతమైన దర్పణాలు. 
తులసి, మూర్తిల కథలు ఇతర భాషల్లోకి వెళ్ళవలసిన స్థాయిలో ఉన్నాయి 
“పాల పొదుగు (నామిని) లోని ఇతివృత్తమూ, మాండలికమూ జీవం తొణికిస 
లాడేవే ఆయినా కథ మొత్తం మీద డాక్యుమెంటేషన్‌ ధోరణిలో సాగి, మంచి 


కథకు ఫ్టప్రత ఎంతవసర మో చెబుతుంది. 


1594 కథా సమీశ ర్జం 


నరేంద (నాలుగు కాళ్ళ మండపం), మహేంద (బేసిన్‌ బిడ్డి దగ్గర”) 
జ ౧ 
రచనలలో వారి నిశితమైన పరిశీలనా శక్తి ద్యోతకం అవుతుంది. వారు 
చితించే జీవిత శకలాలు ఆకట్టుకుంటాయి. కాని, వివరాలు ఎక్కువయి కథా 
గమనం మందగించడమూ కనబడుతుంది. 


ఈ 20వ శతాబ్దం నుండి 21వ శ తాబ్బంలొ కి పీన్సు నున్న [కొత్త గాలికి 
ఉదాహర ణల్లాటి ఈ సంకలనంలోని కొన్ని కీలక మైన వాక్యాలు ఇవిగో. 
(శద్ధగా గమనించండి. 


“విచ్మిత మేమిటంటే మాకు శాస్త్రాలు, సిద్ధాంతాలు, ఉద్యమాల్రాంటి 
వేమీ అడ్డం అన్పించేవి కావు. విశ్వేశ్వరుడి గుడికి వి దేవుడికి ఎంత భక్తిగా 
నమస్కారం చేసుకునే వాళ్ళమో, విష రచయితల సభలో కూడా అంతే 
(శద్ధగా ఏనేవాళ 9 శ్రీశ్రీ పాటల్ని బాలమురళిగారు పాడితే వినాలన్న కోర న 
( 'ఆంతర్వాహిని'లో పీ అజయ్‌కుమార్‌ )- 


“అప్పుడు మా మధ్య చర్చకురాని విషయం ఉండే3 కాదు. అమెరికా 
శతు దేశమనీ, గషా మిత నేశమనీ తలాతోకా లేని తీర్మానాలు చేసేవాళ్ళం!” 
(“నా పాత స్నేహితుడు'లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి) 


“జాడలు నడవ్వు. పురోగమించేది మనిషేనని కూడా నా విశ్వాసం” 
(“అవశేషం'లో స్వామి) 


“ఏ రచయిత అయినా _ ముందు ఈ (పపంచానికి చెప్పాల్సింది జీవితం 
జీవించటానిక ని!.... ముందు మానవత్వం అంటే ఏమిటో.... జీవితం అంటే 
ఏమిటో.... ఒకరి నొకరు పేమించుకోవటం అంటే ఏమిటో ... ఒకరి కోసం 
ఒకరు త్యాగం చేసుకోవటంలో గొవ్పతనం ఏమిటో నేర్పాలి. ఈ (పపందాని 
కంతా వినపడేలా గానం చేయాలి” (“ఎన్నిక 'లో పి, చంద శేఖర అజాద్‌). 


అజయ్‌కుమార్‌ నిజాయితీ, ర ఘోత్తమరెడ్డి జీవిత నిబద్ధత, స్వామి 
స్పష్టత, అజాద్‌ మేనిఫెస్టో = ఇవి తెలుగు కథ తన జబ్బు కళను విడిచి 
ఆరోగ్యంగా పరుగులు తీస్తున్నదని ఎలుగెత్తి చాటుతున్నాయి. 

కర. 14 


210 1994 కథ్యాసమీక్ష 


ఇంచుమించుగా వీరి ఉద్దేశాలనే కదా _ “* పభాతాన్నుద్దేశించి కోడి 
కూస్తుంది. కాకులరుస్తాయి. వర్షాగమనాన్ని సూచిస్తూ కోయిల పాడుతుంది. రేవు 
ఐదు గంటల ముప్పై యారు నిముషాలకి కోడి కూయక పోయినా _ కాకులరవక 
పోయినా సూర్యోదయమవుతుంది. నిఓిడ నీరదా లంటూ ఎస్తే కోయిల పాడ 
కుండానే వర్షిస్తుంది. విష్ణప వీజాలంటూ మనుషుల్లో ఉంటే కవులు వీరగేయాలు 
పాడాలా, వె రకేక లెయ్యాలా? కోళ్టూ, కోయిలలూ, కవులూ, కాకులూ లేకపోతే 
(పపంచం ఆగిపోదు” అంటూ 'చిన్నాజీ' కథలో చాసోగారు చెప్పింది? 


ఇంక “కీ ఇస్తేనే పాడే కాకుల గోల గురించి వేరుగా చెప్పనేల? ఖ్‌ 


(ఆంధ పళ సచిత్ర వారప తిక ; జనవరి 18.24.1995) 


తెలుగు రథ - పత్తికల 
పోత్సాహం 


తెలుగు కథ - పతికలు! 


ఇవి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు! తొలి ఆధునిక తెలుగు కథ. 
దిద్దుబాటు క ప్యతికలోనే పుట్టింది. 1910 లో “ఆంధభారతీ' ఆ అదృష్టానికి 
నోచుకుంది. 

ఇన్నాళ్ళూ షతికలే కథల్ని ఆదరిస్తూ వచ్చాయి. కథకులూ ఆలాగే 
ష్మతిక ల్ని (పోత హిస్తూ వచ్చారు. ఈ రెండు నిజాలూ _ పరస్పర్శాశితాలుగా 
వర్ధిల్లిన. 

ఇకముందూ - ఇదే వాస్తవం జరుగుతూ వుంటుంది. సందేహం లేదు! 

కనుక ___ 

కథ గురించి చెప్తున్నామంటే _ఆ కథల్ని |పచురించిన షృతికల చరితని 
కూడా స్ఫృశిస్తూ వున్న ట్రై! 

అద్భుత మైన కథల్నీ, పరమ అసవ్యామైన కథల్నీ కూడా _ పత్రికలే 
జనానికి పంచుతాయి. 'గాలివాని వచ్చింది షృతిక లోనే; చెత్త కథా వచ్చింది. 
పృతికలోనే! 

1994 ఇందుకు భిన్నంగా ఏమీలేదు. 


ఈ సంవత్సరంలో కూడా _ వ్యతికలు ఇబ్బడి ముబ్బడిగా కథల పంటని 
అందించాయి, వాటిలో కొన్ని.గొప్ప కథలు, కొన్ని మంచి కథలు, కొన్ని 
మామూలు కథలు, కొన్ని చెత్త కథలు, కొన్ని పరమ అసవ్యూమైన కథలు 
వున్నై. 

ఆయా కథల గుణదోషాల్నీ, “ఉచ్చనీచాల్నీ” (1) ఈ పుస్తకంలోని 
మిగిలిన అన్ని సమీక్షలూ మీకు అందిస్తున్నాయి. 

కనుక, 


రీ]2 1994 కథా సమీక్ష 
ఆ వివరాల్లోకి నేను వెళ్ళను, 


కథలు వేయడంతో పాటు, తెలుగు షృతికలు. మరికొన్ని మంచి పనులూ 
చేస్తున్నాయి. ఆ మంచి పనుల్ని మననం చేసుకుందాం. 


1994 లో. కథ గురించి. కథకులూ, కథకులు కానివారూ రాసిన చాలా 
వ్యాసాల్ని వ|తికలు |వచురించాయి. 


వీటిలో కొన్ని. తెలుగు కథా వికాసాన్నీ, వరిణామాన్నీ తెలిపినవి 
అయితే, మరికొన్ని ఒకానొక కథకుని వైయక్రిమైన |పతిభా పాటవాల్ని 
గురించో, ఒకానొక కథ గురించిన విశ్లేషణనో అందించినవి వున్నై. మరికొన్ని 
వ్యాసాలు - కథకుల ఇంటర్వ్యూలు. 


దినష్మతిక లు సాహిత్యానుబంధాల్లో కథకి చక్కటి ఆదరణని ఇస్తున్నాయి. 
ఆంధ పభ సాహితీ గవాక్షంలో 'కవితి రానిన “కథను కదిలిస్తే ఎంత 
చరిత........ 1' ఆని విలువైన వ్యాసం వచ్చింది. “కరుణ రాహిత్య [బాహ్మణ 
సమాజం, అందుకు తీవ నిరసన, తరచు సరళమైన తిరుగుబాటు, అంతకంటే 
గాఢమైన దుఃఖం (శ్రీ పాద సుబహ్మణ్య ళాన్రి కథలను జీవితమంత ఉన్న 
తంగా నిలిపాయి. సమకాలీన జీవితంలోని కాఠిన్యాన్ని స్పష్టంగా ఆవిష ,రించ 
డానికి మాతమే గత చర్మితలోని సంఘటనలను కథలుగా అల్లారు సుబహ్మణ్య 
శాస్త్రి. కథా రచన ఆయనకు సాహిత్య వ్యాసంగం కాదు. అదొక ఉద్యమమే” 
అని స్పష్టంగా రాసిన రచయితే (శే); ““ఇప్పుడు వస్తున్న కథలలో వున్న 
ఇన్‌ టెన్సిటీ ఇంతకు వూర్యం ఎప్పుడూ లేదు'' అనే తీర్పుని ఇచ్చాదు. 


ఆంధ పభ సాహితీ గవాక్షం |పచురించిన మరో ముఖ్యమైన వ్యాసం = 
'అలనాటి కథపె నేటి చూపు........ బుచ్చిబాబు కథపై ఒక విశ్లేషణ' అంటూ 
వచ్చిన జయ్మపభ రచన. ఆమె విశ్లేషించిన కథ _ నిరంతరతయం ఈ 
వ్యాసంలో జయ్మపభ సంధించిన బాణం _ “సుగుణ రూపాన్ని, స్వభావాన్నీ 
వర్ణించడ ౦లో బుచ్చిబాబు చూపించిన (శద్ద, సుగుణ ఏర్చరచుకో గలిగిన వక్తి 
త్వానికి వెనుకవున్న ఒక్క సాంఘిక కారణాన్ననా చూపించడంలో వుండదు." 


1994 కథా సమీష 213 


అనేది. ఈ నిర్దారణే - “అలనాటి కథ పై నేటి చూపు'!. ఈ వ్యాసంలో _ జయ వభ 
ఆ కథా వస్తుపర మైన ఆత్మని చక్కగా ఆవిష. ఏంచారు. ఆమె అంటారు- 
“మంచిని నటించడానికీ, మంచితనంతో జీవించడానికీ మధ్య ఉండే వ్యత్యాసం 
సుగుణకి తెలుసు' అని. ఆలాగే, 'జీపితంలోని అన్ని ఆంకాలనీ, తమ విలువ 
లతో నిర్ణయిస్తూ మగవాళ్లు, ఆడ వాళ్ళ వాంఛలనీ, ఆశయాలనీ, ఉద్దేశాలనీ 
ఎలా తక్కువగా అంచనా వేస్తారో ఈ కథలో కామేశం, కరుణాకరం సుగుణ పట్ట 
పవ ర్రించిన తీరులో చూపిస్తారు బుచ్చిబాబు” అనీ తెలుసుకుంటారు. 


కథకొక వరిధి వుంటుంది ఏ అంశం ఎంతవరకూ చెప్పాలో, ఏ పాతకి 
ఎలా రూపకల్పన చేయాలో - రచయిత తన ఆలోచనా విధానంలో నిర్ణయం 
చేసుకుంటాడు కథా నిర్వహణలో వాటిని ఆవిష్క-రిస్తాడు. ఆ పరిధిని తెలుసు 
కున్న తర్వాత కూడా పాఠకుడు 'ఈనాటి' “చూపుతో తన |పశ్నల్ని వదలడం 
Unkindest cut, అవుతుంది. ఎందువల్లనంటే _ కథకుడు రాస్తున్నది కథ 
కానీ, మనస్తత్వ 'శాస్త్రం' కాదుకనుక. ఒక మనిషి మానసిక దోరణికీ, 
(వవ ర్హనా విధానానికీ _ Heredity and Environment . ఎలా కారణాలవు 
తాయో చర్చించి చితించడం మొదలెట్టి వుంటే _ ఇప్పటికే సాంకేతికంగా కథ 
కాకుండాపోయిన “నిరంతర తయం' - ఇంకా చేట భారతం అయివుండేది. 
ఏమైనా, జయ్యవభ “ఈనాటి చూపు కొన్ని కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. 


ఆం్యధ,పథ ఆదివారం అనుబంధంలో కథల గురించి సాధారణ శ్రే 
షణతో కొన్ని వ్యాసాలు వచ్చినై. వీటిలో ముఖ్యమైనది _ 30.10.94 
సంచికలో వల్లభాచార్య రాసిన 'ఆనగనగా తెలుగు కథ.” ఇందులో వ్యాసక ర్త 
*దశమహా సత్యాలను పాథకుల ముందుంచారు. ఇందులో ఇలివృత్త దార్మిద్యం 
గురించీ భాషారుగ్మత గురించీ సోదాహరణంగా కొన్ని అంశాల్ని పస్తావించారు. 


ఉప్పల నరసింహంగారి కదలిక వచ్చిన కథ,” “దృశ్యం మారాలం టే" 
శ్రీ విరించిగారి “కథా రచనకు | పేగణ; స్పూర్తి,” వేదగిరి రాంబాబు “కథా 
నికకు కావాలసిన పోటీ; ఈ వ్యాసకర్త “మనకందరికీ మంచి కథలే కావాలి, 
“బుచ్చిబాబు కథ పై విశ్లేషణ” వంటి విషయ సరిచయ వ్యాసాలూ ఆంధ పథ ఆది 
వారం అనుబంధంలో వచ్చాయి. 


214 1994 కథా సమీవ 


అం లి సోమవారం సాహిత్య వేదికలో 'చిన్న కథలో స్రీ వాదం' 
పి. సత్యవతి వ్యాసం వచ్చింది. అలాగే ఆంధ జ్యోతి అదివారం సంచికల్లో 
చేరాగారి (ఇండియా టుడే) “అక్షరంలో అంతరంగం _ ఒకమంచి సాహితః 
ప్రయోగం వ్యాసమూ, జి. లక్ష్మీ నరసయ్య సామాజిక కళా విమర్శ. 3 గా 
'కొకు కథ _ ఒక తర్క౦ ఒక వాదం' వచ్చాయి. ఈ రెండు వ్యాసాల్లోనూ 
విలువైన, ఆరోగ్యకర మైన విశ్లేషణ వుంది. ఆలాంటిదే లశ్లీ నరసయ్య “సామా 
జిక కళా విమర్శ _ వ్యంగ్యంతో వేటాడే కథలు’ 

విడిగా కథకుల్ని గరించీ, వారి వారి కథల్ని గురించీ చెప్పిన వ్యాసాల్ని 
ఈ సంవత్సరం దాదాపు అన్ని os |వచురించాయి. ఆజీద్‌ గోపీచంద్‌ 
మీద, కృష్ణంరాజు చలం గురించీ; వర్మ కా.రా జీవధార గురించీ శాంతి నారా 
యణ మధురాంతకం గురించీ, ఈ వ్యాసక ర్ర మునివల్లెరాజు, జలసూ తం గురించీ; 
పతంజలి చా సో. గురించీ ఉదయం సోమవారం రననలో రాశారు. చలం గురించి 
డాలి. ఆదివారం ఆం[ధజ్యోతిలో రాళారు. రావిశాన్ర్రి గురించి శ్రీపతి, దాశరథి 
రంగాచార్య ఆంధ పథ సాహితీ గవాక్షంలో రాశారు. అందులోనే కా.రా 
గురించి హరి వ్యాసం, చాసో గురించి ఆరుద వ్యాసం, పురాణం గురించి రామ 
మోహనరాయ్‌ వాసం వచ్చాయి. 


ఆంధపభ ఆదివారం అనుబంధంలో రావిరాన్త్రి గురించి అక్కిరాజు 
రమాపతిరావు, మధురాంతకం గురించి దంతుర్తి చినరామచం దరావు రాసిన 
వ్యాసాలు 'సాహితీలత' శీర్షికన వచ్చాయి. 

ఆం ధజ్యోత సోమవారం సాహిత్య వేదికలో పుప్పాల కృష్ణమూర్తి 
కథల్ని జి. లక్ష్మీనరసయ్య పరచయం చెళారు. “మునిమాణిక్యం రచనల్లో 
కాంతం'ని మరోసారి స్మరించారు . గాలి రాజేశ్వరి. డా! 3 శ్రీ దేవి ఆ “ఓల్గా 
రాజకీయ కథలు” [పబోధించిన స్త్రీల ఐక్యతను వింగడిందారు. చంద శేఖర 
రావు కథల మీద విశేషణ చేశారు.లక్ష్మీ నరసయ్య. చింతాదీక్షితులు “అభి పాయ 
ఖేదం' కథా సమీ చేశారు. శ్రీ విరించి. రావిళాస్త్రికి నివాళిగా వారి సాహితీ 
వెలుగుల్ని చదువరులకు పంచారు . కారా., కాత్యాయనీ విద్మహే, మార్క. 
యాదయ్య, కాత్యాయనీ విద్మ హే “కారా కథలలో కష్టజీవులు'ని అధ్యయనం 
చేయడం, అర్థం చేసుకోవడం తెలుగు పాఠకుల పనిగా అభిభాషీంచారు. చాసో 
కథాకథన శిల్పం గురించి డాక్టర్‌ ఎస్వీ వివరించారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి 
“పనిపిల్ల ' కథ మీద చర్చ కూడా ఆంధ జ్యోతిలో సాగింది, 


1994 కథా సమీ 215 


ఆం|ధభూమి శుకవారం సాహిత్యానుబంధంలో - ఎస్‌. ఎస్‌. రాజు 
డా॥ దేవరాజు మహారాజు గురించి రాశారు. 


ఈ వ్యాసక ర్ర _ ముదణలో వున్న “తెలుగు కథ తేజో రేఖలు' గంథం 
నుండి కా.రా., పూసపాటి కృష్ణంరాజు, క లువకొలను సదానంద, విశ్వనాథ, 
మల్లాది రామకృష్ణశాస్త్రి కథల మీద విశ్తషణని “మయూరి వారవ, తిక 
(పచురించింది. 

చాసోతో డా! ననుమాస స్వామి ఇంటర్వ్యూ ఉదయం రసనలోనూ, 
రాజారాంతో తవ్వా ఓబులరెడ్డి, తోట రామమోహన్‌ ఇంటర్వూ ఆం ధజ్యోతి 
సాహిత్య? వేదికలోనూ వచ్చాయి. పొనుగోటి కృష్ణారెడ్డి. ముళ్ళపూడి ఇంటర్వ్యూ 
ఆం; ధజ్యోతిలో వెలువడింది. అందులో ముళ్ళపూడి తనదై న బాణీలో, తనదైన 
ముదతో వ ఎన్నో విలువైన విషయాల్ని తెలియబేశారు. [నౌ ఉద్యమాలు 
నవ్వడం నవ్వుకోడం, నవ్వించడం! ] ఎ. చలపతిరావు _ డా॥ కేతు విశ్వనాథ రెడ్డి 
ఇంటర్వ్యూ ఆంధభూమి శుక్రవారం సాహిత్యంలో వచ్చింది. పాపినేని 
శివశంకర్‌ మధురాంతకంతో సు పభాతంలో సంభాషించారు. అందులోనే కె, ఏ. 
రామిరెడి యండమూరితో ముఖాముఖీ చేశారు. 


రాగా. 


చాలా ష్మతికలు గతంలో వచ్చిన వాసికెక్కిన కథల్ని పునర్ము[దణ 
చేస్తున్నాయి. ఆహ్వానంలో నాకు నచ్చినకథ, రచనలో అనగనగా ఒక మంచికథ, 
మయూరిలో ముత్యాలు _ పగడాలు, విశాలారధ ఆదివారం అనుబంధంలో 
“ఆణిముత్యాలు .! 

ఇండియా టుడే కథకు గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో 
పారితోషికం ఇస్తూ కథకొక “పి స్టేజ్‌ 'ని కల్పించింది. 


అంధ పభ వీక్తీ, ఆర్యధ్యపభ ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి, 
స్వాతి వారప్మతిక , స్వాతి మాసప తిక, ఆంధ భూమి వారప, తిక కథల 
పోటీని నిర్వహించి కథకుల్ని (పోత్సపిన్తున్నాయి. “విపుల కథల పోటీ బహొ 
మతి నిర్ణయం రాబోతోంది. షృతికలు కథల పోటీలకి న్యాయనిర్ణేతలుగా 
కథకుల్ని ఆహ్వానించడం మరో వెలుగు వాక! 

ఆంధ పభ వార పతికలో కథా (పస క్తి, కథా (పళని పదేపదే చోటు 
చేసుకోవడం మరో ఆనందకర పరిణామం. 


216 1994 కథా సమీక్ష 


వృతికలు కథతో (లో! పాఠకుల |పమేయాన్ని పెంచే (వయత్నం 
చేస్తున్నాయి. కథల్ని చదివి అభి పాయాల్ని తెలిపే పాఠకుల సంఖ్య పెరగు 
తోంది. ఈ అధి పాయాలు 'మూస' ఉత్తరాల స్థాయి నుంచీ, సమీక్షాత్మక 
వ్యాసాల స్థాయికి ఎదిగాయి, రచన ప తికలో కథా (పహేళిక వంటి [|పయోగాలు 
దర్శనమిచ్చాయి. 

కాగా... 

'రచని వ్మతికలో కోడూరి శ్రీరామమూరరి గారి నెలనెలా తెలుగు కథ.” 
సమీవ ఒక నూతన |పయోగంగా మొదలై, విలక్షణంగా సలక్షణంగా సాగు 
తోంది. అసంఖ్యాకంగా పృతికల్లో వస్తున్న కథల్ని చదివి సమీక్షించే అసీధారా 
(వతాన్ని జయ్మ్యపదంగా నిర్వహిస్తున్నారు శ్రీరామమూ ర్రిగారు. ఈ [పయత్నం 
వెనుకనున్న వారి శమ; ఈ వూనికని కొనసాగిస్తున్న వారి దీక్ష _ నిజంగా 
ఆధినందనీయాలు. 

వతికలకు గల కథా పక్షపాతం |గంథ సమీక్షల్లోనూ ద్యోతకమౌతుంది. 
ఇండియా టుడే, ఆంధ వభ, ఆంధజ్యోతి, రచన, ఈనాడు, ఉదయం, వ్యాస 
పీఠం, తెలుగు విద్యార్థి, విశాలాంధ వంటి పష తిక ల్లో చక)_టి గంథ సమీక్షలు 
వస్తున్నాయి. 

వేదగిరి రాంబాబు, రచన, సాధన సాహితీ |సవంతి ఆధ్వర్యంలో హైదరా 
బాదు (రెండు), విజయవాడ, విశాఖపట్నం, కడప, నిదామాబాద్‌ లలో జరిగిన 
క్రథా సదస్సుల గురించిన విశేషాల్నీ, వ్యాఖ్యల్నీ, వ్యాసాల్నీ - దాదాపు అన్ని 
ప్యతికలూ (వచురించి, కథాన్నత్యానికి ఊపునిచ్చాయి బెంగుళూరులో కథావేదిక 
సభల విశేషాల్ని, ఇతర సంస్థల సాహిత్య సభల, సమావేశాల వివరాల్నీ [వచు 
రించి [పోత్సహిస్తున్నాయి పత్రికలు, 

ఒక ఆనందమయ వాతావరణం ఏర్పడింది. తెలుగు కథకి కొత్త 
రెక్కలు వచ్చాయి. 

ష్యతికలు కథాసాహిత్య పరివ్యా ప్రికి మాతమే పరిమిశం కాకుండా, 
కథకు సంబంధించి జరుగుతున్న సమస్త (పయత్నాలకూ తమ సహకారాన్ని 
అందించి, ఉత్తమ సాహిశ్యసేవ చేస్తున్నాయి. ఇదొక నిత్య చైతన్యయ్మాత! 
రచయితలకూ, చదువరులకూ మధ్య వారధిగా తమ వంతు క ర్రవ్యాన్ని జయ 
(పదంగా సిర్యహిస్తున్న పృతికల సౌజర్యానికి అభినంద నలు! ఠీ 


దృశ్య : శ్షవణమాధ్యమాలలో కథ 


“అనగా అనగా అనగా. అనగానే పాలుతాగే పసి బిడ్డ మొదలు పళూడి 
౧ 
పోయిన ముసలివాళ్ళవర కూ. ఇదేదో కథా [పారంభమని ఇపే ఆరం 
థి 
చేసుకుంటారు. 


ఎందుకంటే . కథా (పష్యకియ ఇవాళ్టి టిది కాదు... మన తాతలూ _ 
వార్‌ తాతల కాలంనించీ వారసత్వంగా వస్తున్న ఓ అమృత భాండం!.... 


ఆ మాట కొస్తే _ 'మనిషితోపా టే కథ కూడా పుట్టిందా” అనిపిస్తుంది. 
మన జ్ఞాపకాలకి రెక్క లొచ్చి ఒక్క సారిగా పసితనంలో: జారిపోతే. అప్పుడు 
మన అమ్మమ్మలో, బామ్మ లో మనల్ని ఒడిలోకి తీసుకుని తమ బోనినోటితో, 
కాశీ మజిలీ కథలో, ఆషామాషీ కథలో అలా అలవోకగా చెప్పిన దృశ్యం కళ్ళ 
ముందు కదిలే, కనిపించని ఆ దేవుడి కోసం కఠినమైన తవస్సు చేసి. ఆయన 
[(వత్యక్షమయ్యాక. మళ్ళీ ఆనాటి పనితనాన్ని పసాదించమంటూ వరమడగాలని 
పిస్తుంది.... ఎందుకంటే _ ఆ కథలు వినే అనుభూతి కోసం! 

బాలా సేపు కబుర్లు వినాలంటే “బోరుి కొట్టచ్చునే మో కానీ_ కథలు 
ఎంత సేపు చెప్పినా, ఎవరు చెప్పినా కమ్మగానే వుంటాయి.... ఆయితే, చెప్పే 
వాళ్ళకి కొంత నేర్పుండటం చాలా ఆవసరం.... 


ఒకప్పుడు _ కాగితం పుట్టని రోజుల్లో. కేవలం ఆశువుగా చెప్పటంతో 
[ప్రారంభమైన కథా (షృకియ - ఆ తర్వాత కాగితాలమీదకు ఎక్కి-౦ది.... రక 
రకాల శైలిని సంతరించుకుంది. 


మొదటి కథ_గురజాడ వారిది.... ఆనాడు గురజాడ వారితో గుబాళించిన 
కథావనంలో ఈనాడు శృతిమించిన శృంగారం, మితిమీరిన హింసా (పతీ 
కారం, దౌర్జన్యం వంటి నాగజెముళ్ళు పుట్టుకొచ్చి పాఠకుల హృదయా 
లకు గుచ్చుకుంటున్నాయి.... ఈనాటి వ్యతికల్లో వస్తున్న చాలా కథలు పాఠ 
కులను రెచ్చగొ ట్రేవిగా వుంటున్నాయన్న విమర్శ మనకు తరచు వినిపిస్తూనే 
వుంవె, 


218 1994 కథా సమీక్ష 


ఇటువంటి వివర్శలకు ఏ మాతం గురి కాకుండా. హాయిగా ఇంటిల్లీపాదీ 
వినే కథల్ని “రేడియో” మాతం నాటినించి నేటివరకూ |పసారం చేస్తూనేవుంది 
ఆ విధంగా కథ్యాప క్రియకు వతికలు సేవ చెస్తున్న పే రేడియోకూడ ఎంతో సేవ 
చేస్తోంది.... రేడియో ద్వారానే “పాప్యులర్‌” అయి, ఆతర్వాత ప్మతికలకు రాసీ, 
ఆ తర్వాత "పేరు (ప్రఖ్యాతులు గడించిన |పముఖ రచయితలు ఎందరో 
వున్నారు..., 


రేడియోలో ఏదో ఒక విభాగంనించి (పతిరోజూ ఏదో ఒక కథ (పసారం 
అవుతూనే వుంటుంది 


సాధారణంగా వ్యతికలకు కథ రాయవలసివ స్తే - అది పన్నెండూ _ 
పదిహేను పేజీలకు మించివుండకూడ దంటారు.... అలాగే “రేడియో కథ'కూ 
ఒక నిబంధన వుంది. “రేడియో కథి' పది.పవ్నెడు నిమిషాల వ్యవధికి మించి 
వుండకూడదు ... ఎంతమంచి కథయినా _ రాసే రచయిత ఎంత |వముఖుడై నా 
పది నిమిషాల వ్యవధి మించితే _ వినేవారికి చిరాకు పుట్టుకొస్తుంది 


ఆసలు రేడియోకి కథరాయటం ఓక ఆర్టు!.... ముఖ్యంగా కథలో ఎంతో 
ఆవసరం అనుకుంటే తప్ప వర్ణనలు వుండకూడదు చాలామంది కథను వర్ణన 
తోనే పారంభిస్తూంటారు.... ఆ వర్ణన ఒక వాక్యమో రెండు వాకాలో కాకుండా 
ఒక '* పేరాయో, రెండు “పేరా'లో వుండే సందర్భాలు కూడా వుంటూంటాయి. 
ఈ రోజుల్లో అలాంటి ధోరణిని పృతికలే వద్దంటున్నాయి. కనుక రేడియోకి 
అసలు సరివడవు. చెప్పదల్చుకున్న విషయాన్ని కథలో సూటిగా చెప్పగల 
గాలి!.... మొదటి ఒకటి రెండునిమిషాల్లోనే కథ శోతని ఆకట్టుకోవాలి! లేదంటే 
ఆశోత రేడియోని కట్లేస్తాడు.... కాదంటే మరో “సేషన్‌’కి “ముల్లును 
మళ్ళిస్తాడు!.... 


రేడియోలో కథని *చదవ*'కూడదు.... చెప్పాలి! కోంత రేడియో "ఆన్‌" 
చేయగానే కథను తనకోసమే చెప్పన్నారన్న అనుభూతికి లోనవ్వాలి!....ఇందుకు 
చెప్పేవారి 'గొంతు' పసారానికి అనువుగా వుండటం కూడా చాలా అవసరం... 
రచయితలండరి గొంతులూ బాగుంటాయనీ |పనసారానికి అనుకూంంగా వుంటా 
యనీ చెప్పటానికి వీల్లేదు... అల్లా౦టి సందర్భాల్లో అకాశవాణి కళాకారులే . 
రచయిత రాసిన కథను తీసుకుని చదువుతూంటారు..., 


1994 కథా సమీక్ష 219 


“రేడియో కథిను ఆసలు రాసుకోవటం కూడా - “చెపున్నరీతి'లోనే 
రాసుకోవాలి.... చదివేటపుడు, “మాడ్యులేషన్‌ - చిమింగ్‌' చాలా అవసరం 
కనుక వాతిని దృష్టిలో వుంచుకుని మరీ రాసుకోవాలి!.... పదవిభజన సరిగా 
లేకపోతే _ చడవేటపుడు అర్థాలు మారిపోయే (ప్రమాదం ఏర్పడుతూంటుంది. 


ఉదాహరణకి ఓ కథలో వాక్యాన్ని రచయిత ఇలా రాసుకున్నాడు: 


“సుశీల గెడ్డంగీసుకుంటూ అద్దం ముందు నిలబడ్డ భర్తవైపు అదోలా 
చూసింది.” 


రేడియోలో కథ చప్పేటప్పుడు 'స్పశీం గెడ్డంగీసుకుంటూ' -_ అన్న 
తర్వాత “పాజ్‌” ఇస్తే _ వినే ,శోతకు వతిపోతుంది. “సుశీల గెడ్డంగీ సుకుంటూ 
అద్దంముందు....'' అని చదివితే అర్థమవుతుంది... ఇంతకుముందు నేను చెప్పి 
నట్టు రేడియోకి కథ రాయటం (చెప్పటం) ఒక్‌ ఆర్టే... పె వాక్యాన్ని అసలు ఈ 
విధంగా రాసుకుంటే చెప్పేటప్పుడు ఎలాంటి సమస్యా రాదు. 


“గెడ్డంగీసుకుంటూ అద్దంముందు నిలబడ్డ భర్తవెపు సుశీల అదోలా 
చూసింది.” 


కొన్ని మాటల్ని కథలో ఉచ్చరించేటపుడు ఎంతో మెలకువగా వుండటం 
చాలా అవసరం.... “సుబ్బారావు వీపుమీద ఒక్క గుద్దు గుద్దాడు”. “LS మొద్దా! 
నువ్య టా” వంటి వాక్యాలూ, 'గుడ్డ' 'సలపురాణం' “భాగం” “శిఖరం వంటి 
పదాలూ . సరిగ్గా ఉచ్చరించ బడక పోతే. అన్టీలం ధ్వనించే (పమాదం వుంటుంది. 
కాబట్టి కథలు రాసేటప్పుడు ఆటువంటి పదాలకు బదులు [వత్యామ్నాయాల్ని 
ఉపయోగించటం మంచిది... తప్పనిసరి పవిన్థితుల్లో అవే. రాయవలసి 
వస్తే _ వాటిని చదివేటప్పుడు ఒప్ప దగ్గర పెట్టుకొని మరీ చదవాలి! అసలు రేడి 
యోలో కథ చదవటానికి (చెప్పటానికి, ఉప్మకమించేముందే రచయిత ఒకటికి 
రెండుసార్లు 'ంహార్స్‌” చేసుకోవటం చాలా అవసరం.... 


'కథ'అన్నతర్యాత అందులో సంభాషణలు తప్పనిసరిగా వుంటాయి..., 
అలాంటి సంద ర్భాల్లో రచయిత వాటిని 'డమెవైజ్‌' చేస్తూ చదివితే కథ రక్తి 
కడుతుంది ... ఆంతమాతంచేత భార్యాభ ర్తల సంభాషణల్ని మగగొంతుక తోనూ. 
అడ గొంతుకతోనూ చద ల్సిన ఆవసరం ఎంతమ్మాతం లేదు.... కథ చదవటం 


220 1994 కథా సమీక్ష 


ఆంటే మిమ్మికీ చేయటం కాదుకదా!.... మరో సంగతి! వరసగా ఆవిధమైన 
సంభాషణల్ని కథలో చదువుతున్నప్పుడు _ ఎవరెవరు సంభాషించుకుంటున్నా రో 
(శోతకు తెలియాలి.... 


ఉదాహరణకు ఈ సంభాషణ గమనించండి : 

“ఎప్పుడొచ్చావ్‌ ''. అడిగాడు మూర్తి. 

“రెం డోజాులై ౦ది!'” 

“నా లోజులుంటావా!”' 

“రేపే వెళ్ళిపోవా లనుకుంటున్నా ను!” 

“మీ అమ్మా నాన్నా కులాసాగా వున్నారా?" 

“అ(....బాగానే వున్నారు!" 

“ఈమధ్య నీకో పెళ్ళి సంబంధం చూళాను!”__ 

అలా సంభాషణల్ని రాసుకుని _ ఆ విధంగానే రేడియోలో చదవటం 
ఆంత మంచిది కాదు... ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో కోతకు తప్పనిసరిగా 
తెలియాలి !.... కాబట్టి, పై సంభాషణల్ని ఇలా రాసుకుంటే చదివేవారికీ వినే 
వారికీ హాయిగా వుంటుంది. 

“ఎప్పుడొచ్చావ్‌?” _ అడిగాడు మూరి 

“రెండోజులై౦ది!' _ చెప్పాడతను, 

“న్మాలోజులుంటావా?” ఆ మళ్ళీ వెంటనే (పళ్నించాడు మూరి. 

“రేపే వెళ్ళిపోవా లనుకుంటున్నాను!” _ అన్నాడతను. 

“మీ అమ్మా నాన్నా కులాసాగా వున్నారా?” _ కొన్ని క్షణాల తర్వాత 
మూర్తి మళ్ళీ (వశ్నీ ంచాడు. 

“ఆ! బాగానే వున్నారు!” 

ఆ తర్వాత అసలు పాయింటుకొచ్చాడు మూ ర్రి- 

“ఈమధ్య నీకో పెళ్ళి సంబంధం చూళానోయ్‌!” _ అన్నాడు, అతని 
కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.... 

అలా సాగిపోవాలి రేడియో కథ. 


1994 కథా సమీక్ష దే 


కొంత మంది రచయితలు . ఇదివరకు పృతికల్లో రాసిన కథల్ని 
రేడియోలో చదువుతూంటారు! ఆ కథలు ఎంత [ప్రజాదరణ పొందినా, వాటిని 
రేడియోలో చదివేటప్పుడు _ ఇంతకు ముందు చెప్పిన అంశాల్ని దృష్టిలో వుంచు 
కుని _ కథను మళ్ళీ తిరగరాసుకోవాలి! కథలో వేగం వుండాలి. శ్రైలి అందంగా 
వుండాలి! చదివే తీరు ఆకట్టుకోవాలి.... భావం చెడిపోకుండా, అర్థం మారిపో 
కుండా చదవాలి! 


ఈ సంవత్సర మే కాదు సంవత్సరాలుగా రేడియో కోసం రచయితలు 
రాస్తున్న కథల్ని చూస్తూ ముందుగా ఈ మాటలు అవసరం అనుకున్నాను. 


ఆకాశవాణిలో ఎన్ని విభాగాలున్నాయో . దాదాపు ఆన్ని విభాగాలనించీ 
కథానికలు పసారమవుతూనే వుంటాయి. 


కార్మికుల సమస్యలను ఆధారంగా చేసుకుని రాసిన కథల్ని కార్మి కుల 
కార్య కమంలోనూ, కుటుంబ నియం తణ |వచారానికి అనుగుణంగా రాసీన 
కథల్ని కుటుంబ సంక్షేమ విభాగంలోనూ, ఇంకా పిల్లల కార్య|కమం, స్త్రీల 
౧ 
కార్య కమం, వయోజనవిద్యా కార్యకమం - ఇలా ఎన్నో రకాల కార్యక్రమాల్లో 
ఎన్నెన్నో కథల్ని రేడియో (ప్రసారం చేస్తూనే వుంది!.... లబ్బపతిష్టులైన 
రచయితలు ఎందరో రేడియోకి కథలు రాస్తూనే వున్నారు.... 


హైదాబాద్‌ ఆకాశవాణి నుంచి కథా (సవంతి శీర్షికన మధురాంతకం 
రాజారాంగారి కథలు ధారావాపాకంగా '94లో | పసారమయ్యాయి. మామూలుగా 
రచయిత లెవరైనా _ తమ అనుభ్రవాల్ని కానీ, తమ హృద యస్పందనల్ని కానీ, 
తాము చూసిన సంఘటనల్ని కానీ కథా వస్తువుగా ఎన్నుకొని కథలు 
రాస్తూంటారు.... అయితే, ఇందుకు భిన్నంగా రేడియో” _ కథా షక్రియకు 
సంబంధించి - ‘కొన్ని ఎక్స్‌ పెరిమెంట్స్‌' చేన్తూంటుంది.... అప్పుడప్పుడు _ 
కొన్ని (పత్యేక సందర్భాల్లో రచయితల చేత రేడియో కథలు రాయిస్తుంది... 
ఫలానా ఇతివృ త్తం మీద రాయండనో - లేదంటే ఫలానా “బైటిల్‌ ' మీద కథ 
రాయండనో రచయితల్ని కోరుతూంటుంది.. అది రచయితకు నిజంగానే ఒక 
ఛాలెంజ్‌ 1.... ఆ 'భాలెంజ్‌ 'ని 'ఛాలెంజి'గానే తీసుకుని ఆందమైన కథలు 
రాస్తున్న రచయితలు ఎందరో వున్నారు.... 


222 1094 కథా సమీక్ష 


ఇవాళ (ఈ వ్యాసం రాస్తున్న సమయానికి) '“ఇండియా.టుడే' వంటి 
ఒకటి రెండు పతికలు తప్ప.మరే ఇతర పృతికలూ కథా రచయితలకు రెండు 
మూడు వందలకు మింది వారతోషికం ఇవ్వటంలేదు.... కానీ, రేడియో మాతం 
ఈ పరంగా ఓ అడుగు ముందుకేసి _ మరింత ఎక్కువ పారితోషికాన్ని అంద 
చేస్తోంది!.... ఆలాగే “అసభ్యశృంగారం', “హింస' వంటి ధోరణులు ఏమ్మాతం 
వినిపించని కథల్నే రేడియో |పసారం చేస్తోంది.... 


ఆవిధంగా రేడియో తెలుగుకథకు కీ ర్రికిరిటాల్ని అలంకరిస్తోంది. 


(పసార మాధ్యమంలో కథానికకి కావలసిన 
మరికొన్ని మార్పులు 


సాహిత్యంలో....ఎన్నో రకాల (వ్యకియలున్నాయి. 


విత్వం - నాటకం, నవల _ కథ .... ఇలా ఎన్నో రకాల ష్మకియలు, 
ఈ |షృకియలలోని [పతి అంశమూ...[పసార మాధ్యమంలో చోటు చేసుకుంది. 
ఆలా చోటు చేసుకున్న (పతీ ఆంశమూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది, 
ఆయితే, ఈ సాహిత్య (ష్మకియలో , ఒక కథ మినహా మిగిలిన [ష్మకియల్నీ 
తమ తమ స్వస్వరూపాలతోనే అవి |పసారమయ్యాయి. అంతేకాదు (ప్రసారం 
కోసమని (పత్యేకంగా, మార్పులు చేర్పులు చేసుకోవటం గానీ, కొత్త ముస్తాబులు 
దిద్దుకోవడం గానీ జరగలేదు. కానీ, ఒక. కథ మ్మాతమే, తన స్వస్వరూపంతో 
(పసారమవటంతో పాటు, పసారయాగ్యమైన మార్పులు కూడా చేసుకుంది. 
(వసారం కోసం కొత్త ముస్తాబులు చేసుకుంది. అసలు కథగా పుట్టి, వేర్వేరు 
(ప్మకియల్లోకి పరకాయ ప్రవేశం చేసి, ఆయా దేహాలతో కూడా ఆది దర్శన 
మిచ్చింది. ఆ కథ ఒక నాటికగా, ఓక రూపకంగా మలచబడి |పసారమైన 
సందర్భాలున్నాయి. బహుళా ఇటువంటి మార్పులు, మరే మాధ్యమంలోనూ, 
కథ పొందక పోవటం గమనార్షం, 
ఇకపోతే ...అచ్చుపడ్డ లేక అచ్చుకోసం బయటబడ్డ కథకి, రేడియోలో 
వినబడే కథకి కొన్ని |పాథమిక మైన తేడాలున్నాయి, నిర్దిష్ట మైన నియమా 
లున్నాయి. (కొంతమంది ఇవి పాటించపోయి ఉండవచ్చు కాక, కానీ అవి తప్పని 
సరి అని నా నమ్మక ౦). 


1994 కథా సమీష 223 


ఉదాహరణకి; చదువుకునే కథకి, వర్ణన, సంభాషణ రీతి వంటివి అలం 
కారాలు అయ్యే అవకాశం ఉంది. కానీ వినే కథలో ఈ రెండూ ఆటంకాలే.... 
చదువుకు పనికివచ్చే కథలు యధాతథంగా (పసారం చేస్తే శోతకి, ఆక ట్టుకో 
లేవు. [పార మధ్యమంలో కథకి సంఘటక ముఖ్యం. వర్ణనలు, సంభాషణలు 
ఏీలై నంత కుదించుకున, సంఘటనను (పతిభావంతం౦గా చెప్పగలిగితే, 
ఆ కథ (పసారంలో ఎక్కువ రాణిస్తుంది. ఇక టి వి. విషయంలోకి వచ్చి 
నప్పుడు, ఈ సంభాషణలు, వర్ణనలు, మరింత కుదించాల్సిన అవసరం ఉంది. 
దాదాపుగా ఆ రెండు పన్లు, కెమెరా నిర్వహించగ లదు కనుక. 


కెమెరా . చూపలేని పక్షంలోనే కథకులు కలం చేసుకోవాలి. తద్వారా 
పాత నోరు చేసుకోవాలి 1౪ లో ఎప్పుడు.... ఒక కథలాగే (ప్రసారం అయిన 
సందర్భం లేదు. అంటే. చెప్పదల్బుకొన్నదేమంటే, కథనే నాటికగా మార్చి, 
పాతలు తమలో పాతధారులను నింపుకొని ముందుకు సాగితేగానీ, కథ చదివి 
నట్టుగానో, కథ చెప్పి నట్టుగొనో (పసారం కాలేదు. వినేకథకు దీవిటీ ముఖ్యం. 
ముఖ్య మేకాదు చాలా ముఖ్యం. 


వాక్య నిర్మాణం అంతా అలతి పొలతిగా ఉండాలి. ఇదికూడా చాలా 
ముఖ్యం. ఎందుకంచే, అచ్చులో వచ్చిన కథలో కావ్య నిర్మాణం | పొఢంగాఉన్నా 
ఇబ్బంది లేదు. అర్థంకాని పక్షంలో ఓసారి పేజీని వెనక్కి తిప్పి చదువుకునే 
వీలుంది. కానీ, వినేకథ్రలో, అది సాధ్యంకాదు. అర్ధంకాని, జటిలమైన సంభా 
షణలు (పవేళ పెడితే చివరికి (శ్రోతకి లేదా _పేకకుడికి అంతా ఆయోమయ మే. 
రాతలో ఉన్నదానిని నోటిమాటగా మలచగలిగితే, అది వినడానికి యోగ్యమైన 


మంచి కథ అవుతుంది. 


కథకి రేడియోకి మరో అవినాభావ సంబంధం ఉంది. ఆంధదేశంలో 
సుప్రసిద్ధులైన కథకులు కొంతమంది ఆకాశవాణిలో కార్యకమ నిర్వహకులుగా 
పనిచేశారు. అలా రేడియోలో పనిచేసిన (వసిద్దులెన కథకులు శ్రీ బుచ్చిబాబు, 
శీ గోపీచంద్‌, (శ్రీ మునిమాణిక్యం, డా॥ రావూరి భరద్వాజ, (శ్రీ దండమూడి 
మహీధర్‌ వీరేకాక, అడపాదడపా కథలు [వాసినవాళ్ళు, వాస్తాన్న వాళ్ళు ఇంకా 
కొంతమంది రేడియోలో పనిచేళారు.... చేస్తూనూ ఉన్నారు. క్షీ॥శే॥ డా॥ దాశరథి, 


294 1994 కథా సమీక్ష 


ఆకాశ వాణిలో |వసంగ కార్యక్రమాల ఉవపయో క్రగా పనిచేస్తున్న కాలంలో.... 
రేడియోలో ఒక కథకుల సమ్మేళనాన్ని నిర్వహించారు ఆ సమ్మేళనంలో 
ఎవరెవరు పాల్గొన్నారో పేర్ణంతా పకటించలేనుగానీ, సు పసిద్దులైన కథకులు 
చాలామంది పాల్గొన్నారు నిజానికి రేడియోలో కథకుల సమ్మేళనం ఆంటూ 
ఒకటి (పసారం కావడం అదే (పథమం ఇంత వినూత్నమైన పనిని ఆ కాలం 
లోనే డా॥ దాశరథి చేపట్టినా... ఆయనకు అసంతృప్తే ఎక్కువ మిగిలిందట. 
ఎందుకంచే, నిర్యహణలో వారు పడ్డపాట్లు ఇన్నీ అన్నీ కావట! ఈ ఇబ్బందు 
లన్నీ కథకులవల్ల మ్మాతంకాదు, కార్య[కమ నిర్వాహకులవల్లనే అని ఆయన 
తన మితుల దగ్గర చెప్పుకున్నారుట. 


ఆకాశ వాణి కడప కేందం కూడా.... విశంతి వసంతోత్సవం సందర్భంగా, 
ఒక కథనిక సమ్మేళనం ఏర్పాటు చేసింది, శ్రీ నారాయణ ఆధ్య్వర్యంలో.... 
ఆహూతుల సమక్షంలో ఏర్పా దైన ఆ కథానిక సమ్మేళానికి నేను వ్యాఖ్యాత గా 
వ్యవహరించాను. సుపసిద్ద కథకులు శ్రీ మధురాంతకం రాజారామ్‌, శ్రీ 
పులికంటి కృష్ణారెడ్డి, శీ విహారి వంటి సు పనీద్ద కథకులు. పన్నెండుమంది 
తమ కథలు వినిపించారు. ఈ (పయోగం, ఆ రోజుని |శోతల్ని / సభికుల్ని 
బాగా ఆకట్టుకుంది, తదనంతరం మరికొన్ని ఆకాశవాణి కేందాలు కూడా 
కథకుల సమ్మేళనాలు నిర్వహించిన దాఖలాలున్నాయి. 


బుచ్చిబాబు 'ఆద్యంతాలమధ్య రాధ' రేడియోలో (పసార మైనప్పుడు 
వివరీత మైన ఆదరణకి నోచుకుంది. విజయవాడ నుంచి |పసారమైన ఈ కథని 
అప్పట్లో శ్రీమతి వల్లి చెప్పారు. అలాగే, డా॥ రావూరి భరద్వాజ, ఒక టవతేదీ 

౧ ౧ 

కథని, ప్రఖ్యాత సినీనటి శ్రీకుతి జి. వరలక్ష్మి మదాసు రేడియోలో చెప్పారు... 
“ఆ రథ అద్భుతంగా వచ్చింది. దానికి శ్రీమతి జి. వరలక్ష్మి (పాణం పోనీంది” 
అంటూ ఆ కథా రచయిత డా॥ రావూరి, “రేడియోలో కథ చెప్పడం తెలిసిన 
వారు, ఆ విద్యలో జరితేరన వారు ముఖ్యంగా ముగ్గురూ” అని మూడు పేర్లు 
ఉదహరిస్తుంటారు. వారు (శ్రీమతి వల్లీ, శ్రీమతి జి. వరలక్ష్మి, శ్రీమతి శారదా 
శ్రీనివాసన్‌. భరద్వాజగారి ఈ అధి పాయంతో, అటు (శ్రోతలు ఇటు కార్య 
(కమ నిర్వాహకులు చాలామంది ఏకీభవిస్తారు. 


1994 కథా సమీక్ష 225 


1972.73 సంవత్సరంలో, సాయం, త్రం, తెలుగువార్తలకి ముందు, 
అంటే 7గం॥ నుండి 7గం॥ 5 ని॥ల వరకు, సరిగ్గా 5 నిముషాల కథల్ని 
పిల్లలకోసం రేడియో |పసారం చేసింది “అనగా... అనగా" శీరికతో ఈ 
కథలు చాలాకాలం [పసారమయ్యాయి. చాలామందికి, కవిగానూ గేయ 
రచయితగానూ మాతమే తెలినిన, క్రీ॥$॥ శ్రీ శళాంక కథలు దాదాపు పది 
ఇందులో (పసార మయ్యాయి. పెద్దమామయ్య పనసపండు _ ఎవరీమావయ్య 
అమలాపురం, రాజుమావయ్య వినాయకచవితి, పీకిలిపిట్ట.... ఇలాంటి ట్రెటిల్‌్‌తో 
బబ్లూ కథనాయకుడుగా నడిచాయి. 


ఆ రోజుల్లో ఈ శీర్షిక, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకొంది. అలాగే, ఒక 
చీమ కథ, ఒక దోమ కథ, ప్రక లుక్‌ కథ, ఒక చిలుక కథ వంటి నాలుగు 
కథలు, డా! భర ద్వాజగారివి కూడా (ప్రసారమయ్యాయి. ఈ అనగా అనగా 
కథల్లో విశేషమేమంటే, ఇవేవీ, అచ్చుకోసం _ానినవిగానీ, అచ్చయినవిగానీ 
కావు కేవలం (ప్రసారం కోసం మాత మే (వాసీనవి. 


ఇక ఇటీవలి కాలానికి వస్తే... ఈనాడు కథకి వస్తున్న ప్రాచుర్యానికి 
అనుగుణంగా రేడియోలో నవలా సవంతి, కథా సవంతిగా మారింది.... ఆంతే 
కాదు, అలనాటి సు పసిద్ద కథకులు గురజాడ, ,శ్రీపాద వంటి మహామహుల 
గొప్ప కథలు 'కథానీధి' శీర్షికలో, దూరదర్శన్‌లో తెర రూపాల్ని సంతరించు 
కున్నాయి. కథలు కథకుల గురించి కమర్షియల్‌ ఎపిసొడ్‌ కూడా (పసార 
మయ్యాయి, 

21వ శతాబ్దంలో తెలుగు కథ అంటూ ఆకాశవాణి ఒక సాహిత్య 
సంచిక కార్యక మాన్ని |పసారం ష్‌. 


అనగా అనగా తెలుగు కథ, కథానిక తీరుతెన్ను, తెలుగు షృతీకలు 
రచనారోరణులు అన్న శీర్షికలతో దూరదర్శన్‌ (వసారం చేసిన కార్య కమాల్లో 
శీ చాసో, శ్రీ రావిరాశ్ర్రి, శ్రీ కారా, డా॥ కేతు విశ్వనాథ రెడ్డి, ఇచ్చాపురపు 
జగన్నాథరావు, విహారి, వీరాజీ, వేదగిరి రాంబాబు వంటి సు పసిద్ధ 
కథకులు పాల్గొన్నారు. 


మొత్తం మీద సాకల్యంగా కాకపోయినా, ఒక విహంగ వీక్ష ణంలా 
చూచినా, తెలుగు కథకు (పసారమాధ్యమం తగినంత |పచారం కలిగిస్తోంది. 
(పాచుర్యాన్ని కలిగిస్తోంది. తద్వారా, తనవంతు క ర్రవ్యాన్ని నిర్వహిస్తోంది. %* 


KS.15 


విశ్వవిద్యాలయాల్లో 
తెలుగు కథ 


సాహిత్యానికి అనేక ముఖాలూ, అనేక రూపాలు. ఒకో తరం ఒకో 
రూపాన్ని అభిమానిస్తుంది . సృజిస్తుంది. ఆధునిక కాలంలో రచయితలు కానీ, 
విమర్శకులు కానీ ఈ సాహిత్యాన్ని సమదృష్టితో సమీక్షించాల్సి ఉంది. విశ్వ 
విద్యాలయాల తెలుగు శాఖలలో సాహిత్య పరిశీలన ఎక్కువగా జరుగుతున్నా, 
సాహిత్య సృజనం కొంచెం తక్కు వగానే జరుగుతోంది. అనేక (ప్మకియల్లో 
విరిపిగా ర చిస్తున్నవాళ్ళు ఎక్కువగా విశ్వవిద్యాలయాలతో సంబంధం లేనివాశ్ళే. 
వారి రచనల్ని సంవీక్షణం చేని పరిశీలించ వలసిన బాధ్యత విశ్వవిద్యాలయాల 
తెలుగు శాఖల్లోని అధ్యాపకులది. 


విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల ముందు అధ్యయనం చేయవలసిన 
వెయ్యేళ్ళ సాహిత్యం పరుచుకుని ఉంది. రెండేళ్ళకాలంలో ఈ అనంత సాహి 
త్యాన్ని విహంగవీక్షణ దృష్టితో పరిశీలించాలి _ కొన్ని అంశాల్ని లోతుగా 
పరిశీలించాలి కూడా. అయితే, [ప్రాచీన సాహిత్యాన్ని నిరావరించ టానికి ఏల్లేదు, 
ఆధునిక, సమసామయిక సాహిత్యాన్ని ఏ మాతమూ ఉపేశించటానికి వీలు 
పడదు. మరి ఈనాడు విసృతంగా వస్తున్న కవిత, కథానిక, నవల మొదలయిన 
సాహితీ (ష్మకియలతో నిరంతర సంబంధం ఉండాలి రచయితలకూ, విమర్శకు 
లకూ. ఈనాడు కవిత్వం ఎక్కు వగా వస్తున్నా, వస్తున్న కవితలో కొన్ని కవితా 
రచనలు బావున్నా, దాలా భాగం కవితలు స్పందన కలిగించ లేక పోతున్నాయి. 
సిద్దాంత రాద్ధాంతాలకు అతీతంగా, మానసీయ దృష్టితో ఊ త్రేజకర మైన కవితలు 
కనిపించని పరిస్థితి విమర్శకులను దిగులుపరుస్తోంది. కథ యీ లోటు తీర్చ 
టానికి విజృంభించిందా అన్నంతగా పవస్తుతం ఆదరించబడుతోంది. వస్తు 
వె విధ్యం, రచనలోని సారళ్యం, సమన్యలూ _ వాటికి సమాధానాలతో కథ 
ఉత్తమ సాహిత్య ప్రక్రియగా రాణిస్తోంది కథా పక్రియ ఈనాటిది కాకపోయినా 


1994 కథా సమీశ 227 


దాని సర్వాంగీణ వికాసం మాతం ఈనాటిదే. మేధావులు మొదలుకొని సామా 
న్యుల వరకు ఇప్పుడు కథానికా పఠనం చేస్తున్నారు. మేథావులూ, మనో 
విశ్లేషణ చేయటంలో సమర్హులూ, లలితక శారంగా ల్లో నిష్టాతులై నవాళ్ళూ ఈనాటి 
కథా రచయితలు. ఇదంతా సమీక్షించుకుంటే అనిపిస్తుంది కథానికను మించిన 
శ కిమంత మైన రచనా _వ్మకియా యీ కాలానికి సరిపోదేమో అని! ఇలా ఆనటం 
తక్కిన (ప్మకియల్నీ కించపరచటమూ కాదూ, కథానికనూ అందలం ఎక్కించ 
టమూ కాదు! ఇది వాస్తవ స్ధితి, 


నేటి కాలానికి అనుగుణంగా, అవసరాల దృష్ట్యా ఉస్మానియా విశ్వ 
విద్యాలయం తెలుగు శాఖ పాఠ్య _వణాళికను ఆధుసీకరించింది. కావలసినంత 
చొరవ తీసుకుని నన్నయ్యనుంచి నేటి దళిత _ స్రీ వాదాల వరకు ఎన్నో అధ్య 
యనాంళాల్ని నిర్ణయించింది. ఆందులో కథానిక ఒక పత్యేక పష్యతంగా నిర్ణ 
యించి, ఆ (ష్మకియకు ఇవ్వాల్సిన (పాముఖ్యాన్ని స్పష్టం చేసింది. ఎం. ఏ, 
విద్యార్థులు కథానికను గురించి అధ్యయనం చేయవలసిన కథానికలకు సంబం 
ధించిన అంశాల్ని ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. 1. కథానిక నిర్వ 
చనం _ లక్షణాలు, 2. ఆవిర్భావం _ వికాసం 3. కథానికల్లో భేదాలు 4. కథా 
నిక ల్లో వస్తువు _ పాతలు _ సంభాషణలు . సన్ని వేశాలు - సంఘటనలు 
5, భాష _ శైలి 6. [పయోజనం 7. సమకాలీన కథానికల స్యరూపం 
8. (ప్రయోగాలు. 


ఈ లక్షణాలకు తోడుగా 1. కథాభారతీ 2. సీమ కథలు 3. శ్వేత 
ర్మాతులు అనే సంపుటాల్ని తెలుగు కాఖ ఆధ్యయన (గంథాలుగా నిర్ల 
యించింది. ఈ రచనల్లోని వై విధ్యం అన్ని వర్గాలవారికి నచ్చుతుందనీ భావించ 
వచ్చు. 

కథా రచన . కొత్త కదలిక, సమీక్ష కథానిక _ స్వరూప స్వభావము 
అందాల తెలుగు కథ రిఫరెన్స్‌ బుక్స్‌గా నిర్ణయించారు. 


కథానికను ఎం. ఎ. విద్యార్థులు (వత్యేక ష్యతంగా చదవటంలో పరి 
శోధన స్థాయిలో పరిశోధనాంశంగా కథానికల్ని స్వీకరించటం జరుగుతుంది. 
ఈ విధంగా ఓక ఉత్తమ సాహిత్య [ష్మకియకు సముచిత స్థానం విశ్వవిద్యాల 
యాంధ శాఖల్లో కల్పించటం ఆ శాఖలకే గర్వకారణం, + 


సాహిత్య సంసలు- తెలుగు ర్‌ 


'గురజాడ' వారి “దిద్దు వాటు"తో ఊపిరి పోసుకున్న తెలుగు కథ సగటు 
మనిషి జీవిత సద్భశంగా తన బతుకు పయాణం సాగిస్తోంది తెలుగు కథ తన 
జీవిత యాశంలో చార మలుపులు తిరిగింది, మజిలీలు చేసింది, వివిధ దశలు 
అనుభవించింది, ఆటుపోట్లకు లోనై ౦ది. రాసిలోకానీ, వాసీలోకానీ తెలుగు కథ 
ఏ భాషా కథకూ తీసిపోదు. మన మంచి కథలన్నీ ఇంగ్రీషులోనికి అనువదిత 
మైతే, (పపంచ కథా సాహిత్యంలో మన కథావాజ్మ యానికి సముచిత, సమున్నత 
స్థానం లభిస్తుంది. 


తెలుగు కథ సాహిత్య చరితలో 1994 వ సంవత్సరం ఒక కొత 
అధ్యయనానికి నాంది పలికింది. తెలుగు కథాసాహిత్య వికాసానికి ఉద్యమ 
స్పూర్తితో (ప్రణాళికాబద్ధమైన కృషి ఈ సంవత్సరంలోనే |పారంళ మైంది. 
సాధనా సాహితీ సవంతి, 'రచని ప్మతిక, శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌ వారు 
ఈ కృషిని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. వారు హైదరాబాద్‌ కడప, విజయ 
వాడ, నిజామాబాద్‌, విశాఖపట్నాలలో పరంపరగా 'కథారచనా' సదస్సులు 
జరీపి, రచయిత లందరు తరచు ఒక వేదిక మీద కలుసుకుని అభి పాయాల్ని 
కలబోసుకోవడానికి, కథారచన కొత్త పుంతలు తొక్కటానికి, జవసత్వాలు 
పుంజుకోటానికి దోహదం చేశారు. వివిధ [పాంతాలలో జరిగిన ఈ సదస్సులకు 
స్థానిక సంస్థలు సహకారాన్నందించాయి. 


కథాభ్యుదయాన్ని కాంక్షించి ఇష్టాగోష్షి సమా వేళాలు, చర్చాసదస్సులు, 
సమీవి సభలు జరిపారు. వాటిలో చర్చించిన ముఖ్యాంళాలను గ్రంథస్థం 
చేశారు. కథకుల పరిచయ (గంథాన్ని వెలువరించారు. కొత్త కథలు రాయించి 
కొత్తకథ తీసుకొచ్చారు, కథకుల డై రెక్టరీతో పాటు పాత కథకులతో ఏటేటా 
కథా సమీజా సంపుటాలను (వచురించ టానికి నిర్ణయించారు. కథా రంగంలో 
విశ్వవిద్యాలయాలు జరుపుశోన్న కృషిని పరిశీలిస్తున్నారు. వీరి ఆవిరళ కృషి 
ఫలితంగా కథా రచనలో, కథకులలో, కథా రచయితల సంస్థలలో పెద్ద కదలిక 


1994 కథాసమీక్ష 229 


వచ్చిందనటంలో సందేహం లేదు. ఈ సందర్భంలో కథా రంగానికి సంబంధించి 
1994 వ సంవత్సరంలో చోటుచేసుకున్న కొన్ని కార్యక మాలను పర్యాలోచన 
చేయటం అపస్తుతం కాకపోవటమే కాకుండా అవసరమనుకుంటాను. 


1994 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ “ఆందరికీ విద్య 
రాష్ట్ర [వచార వేదిక ' (పైదరాబాద్‌.7) వారు 'అందరికీ చదువు" అన్న తమ 
విష్ణవ ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా “చదువు కథలు" పేరిట ఒక గొప్ప 
కథా సంకలనాన్ని [పచురించారు. కేతు విశ్వనాథ రెడ్డి, పోలు సత్యనారా 
యణలు సంకలనపరచిన ఈ సంపుటిళో గురజాడవారి 'దిద్దుబాటు” మొదలు 
కొని శికళి 'పాము _ కప్ప' వరకు 19 మంది కథకుల 20 చదువు కథలు 
వున్నాయి (కిందటి తరానికి చెందిన ఉత్రమ కథకుడు బి.వి, రమణరావు రచిం 
చిన 29 ఉత్తమ కథలతో 'కథాంజలి” వారు బి వి. రమణరావు కథలు' పేరు 
తోనే 360 పేజీల బృహద్గ9౦థాన్ని (పచురించారు. ఈ సంవత్సరం విడుద లైన 
ఇంకా అనేక కథా సంపుటాలకు చక్కటి ఆవిష ;.రణ సభలు జరిగాయి. స్టా 
భావంవల్ల వాటన్నింటి వివరాలు ఇక్కడ ఇవ్వలేక పోతున్నాం... కానీ ఇలా 
ఘనంగా కథా సంపుటాల, సంకలనాల ఆవిష, రణ సభలు జరగడ౦వల్ల 
క్రథా (వ్మకియకి మంచి (ప్రచారం లభిస్తుంది. ఆదరణ పెరుగుతుంది, విడుదలవు 
తున్న పుస్తకాల గురించి నలుగురికీ తెలుస్తుంది. 


హె దానాద్‌లోనే కాకుండా నిజయవాడ, గుంటూరు, రాజమండి, విశాఖ 
పట్టణం, బెంగుళూరులాంటి అనేక (పదేశాలలో ఈ కథా [గంథాల ఆవిష్కరణ 
సభలు, సదస్సులు గత సంవత్సరంలో విరివిగా జరిగాయి. ఇది ఆహ్వానించ తగ్గ 
అభ ల vf ఆం ఆ 
విషయం. ఇలాంటి సభల్ని నిర్వహిస్తున్న సంస్థల్ని అభినందించాలి. 


కథా సంపుటాల ఆవిష్కరణ, సదస్సుల నిర్వహణే కాకుండా కథకి 
సంబంధించిన వివిధ ఆంళాల గురించి |పముఖ కథకుల ఉపన్యాస సభలు జరుగు 
తున్నాయి. అలాగే విశ్వనాథ లాంటి _పముఖ సాహితీవేత్రల కథా సమీ 


సభలు జరిగాయి. 


తెలుగు రచయితల సహకార సంస్థ వారు రచయితల సమావేశాల్ని 
జరిపారు. కథా వేదిక వార్షిక సమావేశాన్ని బెంగుళూరులో ఘనంగా జరిపారు, 


230 1994 కథా సమీక్ష 


బెంగళూరులో జరిగిన కథా సదస్సులో కథ '93 ఆవిష్కరణ జరి గింది, 
రాష్ట్ర9ంలో పలు (పాంతాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా తెలుగు 
కథా సదస్సులు జరగడం చాలా ఆనందించదగ్గ విషయం. 


తెలుగు కథా రచయితల సాహితీ సంస్థ “కథా సమితి” నిర్వహణలో 
జరిగిన సభలో దళిత కథల సంకలనం “ఇంకానా _ ఇకపై సాగదు'ని ఆవిష్క 
రించారు. దీని సంకలక ర్ర డాక్టర్‌ భార్గవీరావు. కవయితి, రచయ్యితి డాక్టర్‌ 
వాసా (వభావతి కథల సంపుటి “సంధ్య అంచున'ని కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ 
ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆవిష్కరించారు. “కథా సమితి” వారు రావిళాన్త్రని 
స్మరిన్తూ జరిపిన సభలో “ముక్తేవి భారతి కథలు' (గంథావిష్కరణ కూడా 
జరిగింది. 


సుపసిద్ద కథా రచయిత గోపీచంద్‌ పేరట “యువకళావాహిని” వారు 
నెలకొల్పిన సాహిత్య అవార్డును ఉత్రమ కథా రచయితగా వాకాటి పాండురంగ 
రావుకు సమర్పించారు, ణు 


ఆం ధజ్యోతి ఆదివారం అనుబంధం 
ఆం ధజ్యోతి వారష తికలు 


శ్రీ రాచకొండ విశ్వనాథకాన్తి, చాసో, కాశీపట్నం, కొడవటిగంటి, శంకర 
మంచి సత్యం, బీనాదేవి మొదలైన కథా రచయితల ఉత్తమ కథలను |పచు 
రించిన ఉజ్జ్వల వారసత్యం ఆం ధజ్యోతి సచిత వారషతికకు ఉన్నది. ఈ 
ప్మతికలో వచ్చిన, వస్తున్న సీరియల్‌ నవలలు ఫక్తు వ్యాపార ధోరణిలో ఉండి 
అన్ని విలువలకూ తిలోదకాలిచ్చేశాయి. ఈ ధోరణి కథలు, కవితలు |పచుర 
ణలో లేకపోవటం ఆనందించద గిన విషయం. 


తెలుగు కథకు మహమ్మారిగా సోకిన బూతుకథలు, రోతకథల (ప్రభావం 
ఆం ధజ్యోతి జై వారపు తికలో వచ్చే “క వారం కథి', ఆనువాద కథలపై 
లేదు. వారపతికలో దీపావళి పత్యేక సంచికతో కలిపి వందకుపైగా కథలు 
1994 లో వచ్చాయి. 


భావ సంవత్సరపు ఆంధజ్యోతి దీపావళి సంచిక ఉత్రమ కథలతో కవి 
తలతో సాహిత్యాభిమానులు మెచ్చదగిన స్థాయిలో ఉన్నది. ఇందులో “పనిపిల్ల' 
(తుమ్మేటి రఘోత్తమరెడ్డి) “మున కేసుఖం' (చిలుకూరి దేవపుత) “వర హాలబావి' 
(శ్రీరమణ) 'పయోజకుడా' (ఘండికోట (బహ్మాబీరావు) “అవసరం” (కుప్పిలి 
పద్మ) కథలు చిరకాలం జ్ఞాపక ముంచుకో దగినవి. 


తెలంగాణాలో నక్సలైట్‌ [పాబల్యం ఉన్న (పాంతాలలో [పజల జీవన 
స్థితిని, శతి కుదరని దాంపత్యంలో భార్యాభర్తల సంబంధాన్ని పడుగూ "పేక 
లుగా అల్లిన కథ తుమ్మేటి ర ఘో త్తమరెడ్డిగారి “పనిపిల్ల. 


ఒకే స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న మహేంద దంపతులకు చాల 

౧ ౧ జాడీ 
విషయాలలో పొంతన లేదు. ఆమెకు విలాస వస్తువులపై మోజు కష్టపడి తనను 
పెంచిన కన్నతల్లి పై మహేందకు గాఢమైన అభిమానం, తన భార్యకు ఇష్టం 


232 1994 కథా సమీక్ష 


వుండదని (గహించుకొని తమతో ఉండటానికి రమ్మని పల్లెల్లో తల దాచుకొన్న 
తల్లిని ఆహ్వానించలేడు. మహేంద భార్య అలిగి పిల్చల్ని తీసుకొని వెళ్ళి 
పోయింది, ఇంట్లో ఆమె పని చేసుకోలేకనే పేచీలు వస్తున్నాయని తలచి 
మహేంద మి తుడు కృష్టారెడ్డి, వాళ్ళకొక వనిపిల్లను కుదిరి స్తే సమస్య 
పరిష్కా ర మవుతుందనుకుంటాడు. తన అక్క యశోదగారి ఊల్లో వనిపిల్లలు 
చవుకగా దొరుకుతారని చెప్పి మహేందను ఆ వూరు తీసుకువెళాడు. వాళ్ళు 
చూసిన వనిపిల్ల సన్నగా నల్లగా ఎముకలు తేలి ఉన్నది. 


నక్సలై ట్ల ప్రాబల్యం ఉన్న ఆ (గామంలో యశోద కొన్ని చిక్కుల్ని 
ఎదుర్కొంటున్నది _ ఆమె మామగారు ఒక న్తీని చేరదీసి వారి ఇంట 'ఆడపాప'*గా 
ఉంచుకొని, తర్వాత గవర్న మెంటు చట్టాలకు భయపడి, ఆమెను ఇంట్లో నుంచి 
పంపించివేశాడు. అమెకు మూడెకరాల పొలం ఇచ్చాడు. ఆమె కొడుకు యశోద 
ఆస్తిలో తనకు భాగం రావాలని పేచీ పెట్టి, నక్సలైట్ట సహాయం కోరేడు. వాళ్లు 
పంచాయితీ జరిపి మరొక ఎకరం ఇప్పించారు. 


మహేంద యశోద ఇంట అతిథిగా ఉన్న రోజే గిరిజనులు ఆ ఇంటిని 
దోచుకున్నారు. గిరిజనులు చేసీన పనిని మహేంద మనసులో మెచ్చుకున్నాడు. 
(na 9 (ఈ టి 
పనిఎల్ల కథ పె ఆంధజ్యోతి దినషతికలో చర్చ జరిగింది. శ్రీ అ. 
రామకృష్ణారెడ్డి “పనిపిల్ల కథ వర్గపోరాటాన్ని వర్లీకరించినబు తలచారు. మధ్య 
ల a ౧ ౧ ౧ ౧ 
తరగతి కుటుంబాలలో భార్యాభ ర్రల మధ్య ఘర్షణలకు, అశాంతికి గల మూలా 
లను పట్టి చూపీందీ కథ అని శీ గుడిపాటి భావించారు. 


కథా వాతావరణాన్ని కల్పించటంలో రచయిత చరిత్రలో రుదమదేవి, 
మేడారం సమ్మక్కల వస కి తీసుకువచ్చారు. ఇది పాఠకుల ఆలోచనలకు 
పదును పెడుతుంది. 


మొత్తం మీద “పనిపీల్ల' కథలో 'డాక్యుమెం టేషన్‌' ఎక్కు వై ౦ది 
శ్రీ రఘోత్తమ రెడ్డి పాఠకుల ఆలోచనలకు పని కల్పించే విశేషమైన కథ 
రచించారు. 


1994 కథా సమీక్ష 233 


శ్రీ చిలుకూరి దేవపుత 'మునకేసుఖం' కథ గుండెల్ని బరువెక్కి స్తుంది. 
రమణయ్య చిన్న ఉద్యోగి _ వయస్సు ఏభై యేళ్ళు. అతనికి భార్య ఇద్దరు 
పిల్లలు ఉన్నారు ఒకనాడు ఆఫీసులో ఉండగా కడుపు నొప్పి వచ్చింది. ఏవో 
మాతలు తెప్పించి వేసుకున్నాడు ఆరాత్రి నొప్పి మళ్ళీ వచ్చింది. జేబులోవున్న 
మాతలు వేసుకున్నాడు. అతని భార్య విశాల డాక్టర్‌ దగ్గరకు పోదామంటే 
“ఇంత ర్యాతివేళ ఏ డాక్టరు దగ్గరకు పోగలం? “ఆటోలు కూడా దొరకవు 
కనీసం గవర్న మెంటు ఆస్ప, తికి 'హోవాలన్నా 3 కిలోమీటర్ల పెన వుంది” అని 
చెప్పి, తర్వాత “రవ్వంత తగ్గింది” అని భార్యకు చెప్పి కోళ్ళు మూసుకుపడు 
కున్నాడు. 


తనకేదై నా అయితే కుటుంబ పరిస్థితి ఎలా? అని ఆలోచించి దిగులు 
పడ్డాడు రమణయ్య కొంతకాలం కిందట భార్యకు జబ్బు చేసింది. ఆమెకు 
బై పాస్‌ ఆపరేషన్‌" అవసరమైతే ఉన్న డక మరికొంత అప్పుచేసి, నగా 
నా అమ్మి ఆపరేషన్‌ చేయించాడు ఆఅ ప్పే ఇంకా తీరలేదు. దిగులుతో 
రమణయ్యకిప్పుడు పీడకల వచ్చింది 


రమణయ్య పొద్దున్నే డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాడు. రకరకాల టెస్టులూ, 
స్కానింగ్‌లూ చేసి డాక్టర్‌ చివరకు చల్చగా “మీ రెండు కిడ్నీలు పాడైపోయా” 
యని తేల్చాడు. బంధువులలో ఎవరైనా కిడ్ని డొనేట్‌ చేస్తే రెండు లక్షల 
రూపాయలు ఖర్చవుతాయని చెప్పాడు. వీలయినంత త్వరగా ఆపరేషన్‌ 
చేయించుకోవటం అవసరమన్నాడు. 


సొంత ఇల్లయినా లేని రమణయ్యకు రెండు లక్షలు ఎవరిస్తారు? ఇంటికి 
వచ్చి భార్య విశాలతో “అన్ని చెస్టులూ స్కానింగ్‌ లూ చేయించాడు. జేబులో 
డబ్బంతా ఖర్చయిపో యాక సీకు ఏ రోగం లేదు. ఉక్కుముక్కలా ఉన్నావు 
పోవయ్యా!” అన్నాడని అబద్ధం చెప్పాడు. 


ఈ కథ చదివాక ఎంత కఠినాత్ములక్రైనా గుండె బరువెక్కుతుంది. 
“హెల్త్‌ ఇన్యూరెన్స్‌'లు ఎండమావులేనని బాధ కలుగుతుంది. 


శ్రీ దేవప్పుత శైలి కథకు అనుగుణంగా, సహజంగా నిరాడంబర 0గా 
ఉన్నది కథన కౌశలం గొప్పగా ఉంది, 


234 194 కథా సమీక్ష 


“వరహాల బావి' కథలో శ్రీరమణగారు పల్లెటూరి (పజల ఆత్మీయతా 
సంబంధాలను మనోహరంగా తెలిపారు. ఈ కథలో పల్పెటూరు కక్షలకూ కార్చ 
ణ్యాలకూ నిలయం కాదు హిందువులు ముస్టిములు కలిసి మెలినీ జీవిస్తున్నారు. 


ఆ ఊళ్ళో వరవాలమ్మ మం(తసెని. కాన్పులు చెయ్యటమేగాక ఆడ 
పిల్లలకు పూలజడ లు వెయ్యటంలో, గోరింటాకును రకరకాలుగా అలంకరించ 
టంలో, కాల్లో ముల్లో రీయటంలో, కంట్లో నలుసు తీయటంలో మంచి పేరు 
పొందినది. 


ఆ ఊరికి శాపం మంచినీళ్ళు. ఎక్కడ తవ్వినా ఉప్పునీశ్ళే, ఆ ఊ:5కి 
పిల్పనివ్వాలం టే “వద్దులే ఎడారి _ ఎద్దడి నీళ్ళు” అంటారు శిస్తు వసూళ్ళకి వచ్చిన 
బొగీద్దారు కంట్లో వడిన నలకను నోలకతో తీసి వరహాలమ్మ ఆయన మెప్పు 
ఫౌందీంది. జాగీర్తారు ఆమె పాదాలచెంత మొహిరీల సంచి ఉంచి, నమస్కరించి 
వెళ్ళాడు, 


ఉన్నట్టుండి ఒకనాడు వరహాలమ్మరాట్నం వడుకుతూ రాట్నంమీద 
వాలిపోయి అ విడిచింది. మొహిరీలసంచి ఏమైందని ఊరిపెద్దలు ఆరాట 
పడ్డారు. గుడి సె పీకి వెదికినా కని,ంచలేదు. అక్క- డే సే తవ్వితే మట్టిపిడ తలో ఆమె 
దాచిన మొహిరీలో దొరికాయి. అవి తమకే దక్కాలని హిందువులు ముస్టిములు 


పోట్లాడుకున్నారు. ఇంతలో మొపారీలకోసం తవ్విన గుంటలో నుండి 'సిటిజల 
పెకి ఎగజిమ్మింది. ఆ నీరు తేనెలాగ తియ్యగా ఉంది. ఆక్కడ పెద్ద విశాల 
మైన బావి తవ్వి రాతిక ట్టడం కట్టి దానిని వరవాలబావి అని పిలవసాగారు. 


ఆ ఊళ్ళో గాజుల బత్తుడు ఊరందరికీ తలలో నాలుకవంటివాడు, బావి 
వొడ్డున ఉన్న రాతితొటైలో నీళ్ళు తాగటానికి వచ్చిన బాషా బండి గుజ్జము, 
బేతరాజు ఒం టెద్దుబండి ఎద్దూ కుమ్ము లాడుకున్నాయి. అక్కడే ఉన్న పోతురాజూ 
బాషా పోట్లాడుకున్నారు, ఊరంతా రెండుపశాలై కొట్టాట పరిస్థితి వచ్చింది. 
గాజులయ్య ఎంత సర్టిచెప్పినా వినక పోయేటప్పటికి విరక్తుడై బావిలో దూకాడు. 
ఊరంతా ఎక మై, అతి కష్టమ్మీద గాజులబత్తుణ్ణీ కాపాడేరు. 


శ్రీరమణ కథాకథనం రమ్లుగా ఉంది. మనుషులంతా మంచివా శే 
అయినా వాళ్ళ శరీరాలమీద మురికి పేరుకున్న ట్లు అప్పుడప్పుడు వాళ్ళ మనసుల 


1994 కథా సమీక్ష 235 


మీద కూడ మురికి చేరుతుంది. అది వనిలిపోతే లోకమే ఒక ఆనందహేల అని 


భావించిన మల్లాది రామకృష్ణళాన్త్రిగారి రచనల తత్వం “వరహాలబావిలో కన్ని 
నో లల 
సుంది. 


శ్రీ డి. వెంక టామయ్య “పత్మివత' కథలో కేరళ రాష్ట్రపు నర్స్‌ మేరీ 
సింగపూర్‌లో వొళ్ళమ్ముకొని ఇండియాలో ఉన్న భ ర్త్షపాణాన్ని, కుటుంబాన్ని 
రక్షించిన పతివత మేరీ చేసిన త్యాగాన్ని పట్టించుకోకుండా అమెను చెడిపోయిన 
దానిగా ఆమె భర్త అత్తమామలూ తీర్మానిస్తారు. ఆమెను వదిలి పెట్టి అతను 
వేరే పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి దండులు కూడ మేరీని న్షమించలేక 
పోయారు. మేరీ అభాగినిగా మిగిలిపోయింది _ సంఘప్ప విలువలను (పళ్నించే 
పత్మివత కథ పాఠకుల మనస్సుల్లో గుచ్చుకుంటుంది. 


ఆధునిక సమాజంలో మధ్యతరగతి | వజలు లగ్గరీ వస్తువులకు ఇచ్చే 
(పాధాన్యం కన్న తల్లిదర్శడుల పై (పేమ కన్నా ఎక్కువగా ఉంటున్నది. భర్త 
మిగిల్చిపోయిన కొద్దిపాటి ఆని పాస్తుల పెన తప్ప తనమీద _పేమలేని కొడుకును 
వదిలి పెట్టి సావ్మితమ్మ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో చేరటాన్ని శ్రీ ఉపృదష్ట సాయి సమర్థ 
వంతంగా చి తించారు. 


శ్రీ ఘండికోట (బహ్మా జీరావు పయోజకుడు' కథలో రాజశేఖరం 
బతక నేర్చినవాడు. పె అధికారులకు స ప్లైలన్నీ సమకూర్చి బాగా డబ్బు సంపా 


దించాడు; హోదా పెంచుకున్నాడు; పెద్ద బంగళా కట్టుకున్నాడు. కాని రోజు 
లొకేవిధంగా సాగకపోవచ్చుగదా! “నా పనులు నేను చేసుకుంటాను. నువ్వు 
సీకు చెప్పిన ఆఫీసు పని చేయి" అనే బాస్‌ వచ్చేసరికి రాజశేఖరం ఆట కట్టింది. 
“బ్యూరో[కసీ'లో ఉండే మంచి చెడ్డల్ని శ్రీ బహ్మాజీరావు యీ కథలో చక్కగా 
తెలిపారు. 


స్రీ "స్వేచ్చకు అడుగడునా ఆటంకం కలిగించే పురుషుల నై జాన్ని 
కుప్పిలి పద్మగారు *అవసరం' కథలో వర్గించారు.చదువుకొని, టీచర్‌ ఉద్యోగం 
చేస్తున్న జానకికి చిన్నప్పుడే భర్త చనిపోయాడు. తమ ఇంటికి చుట్టపు చూపుగా 
వచ్చిన రమేష్‌తో ఆమె చనువుగా ఉండటాన్ని ఆమె అన్న శ్రీధర్‌ సహించ లేక 


236 1994 కథా సమీష 


పోతాడు. ఆమెను కట్టడిలో ఉందే [ప్రయత్నం చేస్తాడు. శ్రీధర్‌ భార్య విజయ 
విశాల దృక్పథంగలది _ జానకికి మళ్ళీ పెళ్ళి చెయ్యమంటుంది. కాని, శ్రీధర్‌ 
ఒప్పుకోడు _ వాళ్ళ పక్కింట్లో అద్దెకు దిగిన మాధవ్‌ను జానకి | పేమించింది. 
జానకిని తిట్టి, కొట్టి, మాధవ్‌ను నానామాటలు అన్నాడు శ్రీధర్‌. మాధవ్‌ తల్లి 
దండులు షీ చెల్లిలి దే తప్పని శ్రీధర్‌ను చివాట్లు పెట్టారు, జానకి పురుగు 
మందు తాగి ఆత్మ హత్యకు |పయత్నించింది. వెంటనే కని పెట్టి డాక్టర్‌ దగ్గరకు 
తీసుకువెళ్ళటాన బతికి బయటవడింది. జానకిని వెంటనే ఉద్యోగం మానిపించి, 
తమ పల్లెటూరికి పంపించివే యాలనుకున్నాడు. తానెక్కడికీ పోనని, ఉద్యోగం 
మాననని, వేరే ఉంటానని జానకి ఖండితంగా చెప్పింది. జానకి నిర్ణయాన్ని 
విజయ ఆమోదించింది. 


ఈ కథలో విజయలాంటి కౌ త్రతరం స్త్రీలను పరిచయం చేయటం పద్మ 
గారి రచనలో విశేషం. 


దీపావళి |వల్మేక సంచికలో ఇంకా “సాలెగూడు' (య్మరంగుంట్ల వర 
లక్ష్మీ దేవి), “పద్మక _ పెళ్ళి అను రాజా చెప్పిన కథ' (౩. సదాశివరావు), 
“ఎ టిపికల్‌ సన్‌’ (కె రామలక్ష్మి), 'గోవుమాలచ్చిమి' (డి.ఆర్‌. ఇంద), గోపురం' 
(బలివాడ కాంతారావు), “జ్వర తీరాన (డా. ఏ. చర్మద శేఖర రావు), “నిశ్శబ్దం' 
(టి. యస్‌, హరగోపాల్‌) కథలు తప్పక చదవదగినవి. 


'ఈ వారం కథ శీకలో (ప్రచురించిన కథలు చదివి ఆలోచించ 
దగినవే _ వస్తువు, శిల్ఫృమూ అత్యద్భుతంగా కలిసిపోయిన కథ ఏదీ వీటిల్లో 
లేదనే చెప్పాలి, 


శ్రీ జొస్తీ రామకృష్ణ చౌదరి వము క్రి" కథంలో పెళ్ళికాకుండా గర్భవతి 
అయిన దీ ప్తి “పెళ్ళి_అదో పెద్ద టాష్‌, నాకు పుట్టబోయే బిడ్డకు తండి వున్నాడు. 
కానీ,ఆతను నాకు దేవుడు. ఆయన నన్ను |పేమించలేదు నేనే ఆయన్ను | పేమిం 
చాను. ఆయన నాకు _పేమించటం నేర్చాడు, ఆయన భార్య రుక్మిణి, నేను 
మీరాని'' అని చెప్తుంది. ఈ కథలో మలుపులు చాల అసహజంగా ఉన్నాయి 
కాని రైర్యంగల కొ త్రతరం స్త్రీల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోవ 
టానికి యో కథ చదవాలి, 


1994 కథా సమీక్ష 237 


చిన్న చిన్న విషయాలలో పెద్దవాళ్ళ బుద్దులు వ కించి దిన్న బుదులుగొ 
ఖ 
మారిపోవటాన్ని వి, రామలక్ష్మిగారు “వారసత్వం కథలో చక్కగా తెలిపారు. 


“అమ్మలు తమ చిన్ని చిన్ని ఆనందొలూ సమస్యలూ (పతిదీ పీలలతో 
౧ 
పంచుకుంటారు అనే జీవిత సత్యాన్ని రచయి|తి ఆలవోకగా అందంగా చెప్పారు. 


శీ ఎస్‌ నూర్‌ అహ్మద్‌ “తోడేళ్ళు కథలో గొత్జెలకాపరి నారాయణ 
తన గొజ్జెల్ని తోడేళ్ళ నుండి కషపడి కాపాడుకోగలడుగాని, మనుషుల్లో 
పోలీసుల రూపంలో, దొంగ రూపంలో, సర్పంచ్‌ రూపంలో ఉన్న తోడేళ్ల 
నుండి కాపాడుకోలేడు. కథనం సామాన్యంగానే ఉన్నా. లోకనై జాన్ని తెల్పిన 
నిజాయితీ పాఠకులచేత చదివిస్తుంది. 


ఢీ గోపరాజు నాగేశ్వరరావు “రాక్షసుడి కన్ను'లో ఎస్‌ ఐ, రైలు పాట్‌ 
ఫారం మీద పుట్టి, పెరిగిన గుంటలకు “కారెక్టర్‌ విషయంలో పట్టింపు 
లుండవన్నది, మా మూడు సింహాలంత సత్యం, మన మూడు కోతులంత 
వాస్తవం” అని స్పష్టంగా తెలియజేస్తాడు. ఎస్‌ ఐ , హెడ్‌ కాని'స్రేబుల్‌, కేంటీన్‌ 
అయ్యరు కలిసి ష్టాగ ఫారమ్‌ మీద బతికే రతాలును బలవంతం చేయబోతారు. 
స్టేషన్‌ బయట బతికే కుష్టు బాబు అడ్డుకొని, వాళ్ళతో కలియబడతాడు. అతని 
కుష్టు రోగ) తమకు అంటుకుంటుందని భయపడి వాళ్ళు పారిపోతారు. తనకూ 
కుమ రోగం వస్తే తనజోలి కెవ్వరూ రారుకదా అనుకుంటుంది రత్తాలు. వ్యవ 
స్థలో కుష్టు రోగంలా ముదిరిపోయిన అన్యాయం మీద యీ కథ ఆక్రోశాన్ని 
వెలిబుచ్చుతున్నది. 


థ్రీ నాగేశ్వర రావుగారిదే మరొక కథ 'పొగడరా!' స్వతంత సోరాటంలో 
పాల్గొని జైళ్ళకు వెళ్ళినవాళ్లు చాల మంది సాంకేతిక కారణాలవల్ల పెన్షన్‌ పొంద 
లేక దుర్భర జీవితం గడుపుతూవుంటే కొందరు రాజకీయ నాయకుల ఉంపుడు 
గత్తెలు కూడ స్వాతం్యత్య సమర యోధుల జాబితాలో చేరిపోవటంపై వొళ్లు 
మండి రాసిన కథ 'పొగడరా' అనేది. 


మద్దాశి నిర్మలగారి '(ఆ)న్యాయంి కథలో వైదేహి జబ్బుపడిన భర్త 
ప్రకాశానికి ఎన్నో వరిచర్యలు చేసి, వైద్యం చేయించి, మామూలు మనిషిని 


ల 1994 కథా సమీక్ష 


చేస్తుంది పెళ్ళికి ముందు ఆమె ఫీ ఫ్థ్‌ఫారం వరకే చదివింది. [పకాళం కోలుకో 
లేడని తలచిన ఆఫీసు ఉద్యోగులు ఆమెను ప్రెవేటుగా చదువుకోమని, పకాళాని 
కేదైనా అయితే అతని ఉద్యోగం ఆమెకు ఇస్తారని సూచనగా తెలియజేస్తారు. 
కాని, తాను చదువు కొనసాగిస్తే భర్త ఆధ్రెర్యపడిపోతాడని, చదువుకోవటానికి 
ఇష్టపడదు “ఆలాంటి పరిస్థితే వస్తే ఆ దేవుడే నాకు మార్గం చూపించకపోడు” 
అని చెప్పి భర్త సేవలోనే తృ ప్తిపడింది. (వకాళానికి జబ్బు తగ్గి మళ్ళీ 
మామూలు మనిషయ్యాడు. 


ఈ కథ మామూలు కథలకన్న భిన్నమైనది, ఇందులో వై దేహి గుండె 
నిబ్బరం మెచ్చుకోదగినది. 


ఆంధజ్యోతి ఆదివారం అనుబంధంలో [పతి వారం ఒక్కొక్క కథ 
(పమరించారు. 'టాబ్దాయిడ్‌' 'నెజు పుస్తకంలో కథ ఒక పేజీకి మించకూడదనే 
పరిమితిని సంపాదకులు విధించారు అయినప్పటికీ ఆశ్చర్యకరంగా మంచి 
కథలే వచ్చాయి 

సంపాదకులు స్త్రీవాద కథలకు (ప్రత్యేక _పోత్సాహమిచ్చినట్లు కన్నిస్తు 
న్నది. కొన్ని కథలు వివాదాస్పదంగా ఉన్నా మిగిలిన కథలు సమాజ [శేయ 
స్సునుకోరే వారందరూ ఆహ్వానించదగినవే. 

మొక్కపాటి సుమతిగారు “(ఆవ) మానవ సంబంధాలు'లో పురుషాహం 
కారాన్ని, స్వార్థాన్ని దుయ్యబట్టారు. ఈ కథలో భార్యాభ ర్తలు విడిపోతారు. 
భర్త కొడుకు బాధ్యత తీసుకోడు “బిడ్డ బాధ్యత నీకూ ఉంది” అని భార్య 
హెచ్చరిస్తే “అయితే నా బిడ్డను నాకిచ్చెయ పెంచుతాను” అని కొడుకును 
తీసుకువెళాడు. తండి, అతని రెండవ భార్య పెట్రే హింసలకు తట్టుకోలేక 
కొడుకు తల్లి దగ్గరకు తిరిగి వస్తాడు. తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకున్నది. “మనల్ని 
అంకుల్‌ బతికిసాడు. ఫీజులు కూడ అంకులే కడతాడు” అని చెప్పిన తల్లితో 
కొడుకు “అంకుల్‌ చాలా మంచివాడే కాసి, నేను అంకుల్‌ కొడుకుని కానుగా! 
నా ఫీజులు నువ్వన్నా కట్టాలి లేదా *వాడి' చేత క ట్టించాలి” అంటాడు, 

భార్యను, కొడుకును దగా చేసిన దుర్మార్లుణి సాంఘీక మర్యాద పేరుతో 
ఈమె స్నేహితురాలు అమృత, ఆమె భర్త మర్యాద చేస్తుంటే భరించలేక 
సోతుంది. ఇవి “మానవ సంబంధాలా! అవమానవ సంబంధాలా?” అనుకుంటుంది. 


1994 కథా సమీక్ష స్త 


దినష్మతికలో వచ్చిన కథలలో ఈ కథ ఉ త్రమమైనది. సుమతిగారు 
ఎక్కడా వాస్తవాలను వ క్రీక రెంచునట్టు అనిపించదు. శైలి శ కిమంతంగా 
ఉన్నది.. 

శ్రీమతి కొండేపూడి నిర్మల మిస్‌ (పమీల'కథ వివాదాస్పద మైనది. 
భార్య ముఖంమీది మచ్చల్ని “కాస్మెటిక్‌ సర్జరీతో సరిచేయించుకుంటే ఆమె 
ముఖం ఇంకా బాగుంటుదని తలచి గోపాలం (ప్రమీలకు 'సరరీ' విషయం 
చెప్పాడు కాని, “నా మొహం నీ ్మప్రావర్టీయా? నీ | పేమంతా కోకి బంగారమని 
చెప్పు" అని తగవులాడి అభ్యంతరం తెలియ జేస్తుంది. ఈ కథలో సమస్య 
కానిదానిని శ్రీమతి నిర్మల సమస్యగా చ్చి తీకరించారు. భార్యా భర్తల మధ్య 
అన్యోన్యత కొరవడివప్పుడే ఇటువంటి సమస్యలు తలెత్తతాయి. 

గ్రీవాదం వ్మెరితలలు వేస్తున్నద౦టున్నవారికి ఇటువంటి కథలు 
ఆయుధంగా వనికివస్తాయి. 


నిర్మలగారు రానీన మరొక కథ 'ఆబద్ధం' వివాదరహిత మెనది. 
ఉద్యోగం చేస్తూ ఒంటరిగా వున్న ద్రీకీ, ఆందులోను బిడ్డతో కలిసీ ఉన్న స్రీకి 
ఇల్లు అద్దెకు ఇవ్వటానికి చాలామంది ఇష్టపడరు. భర్తతో విడిపోయానంటే 
అసలే ఇవ్యరని అబద్దం చెప్పవలసి వస్తుంది. ఆ అబద్దాన్ని క ప్పిపుచ్చుకోవ 
టానికి ఇంకా అబద్ధాంలాడవలసీ వస్తుంది. అటువంటి ఉద్యోగిని దయనీయ 
సిరిని నిర్మల “ఆబద్దం' కథలో చిితించారు. 
® (a 

శ పొన్నాడ సత్య పకాశరావు “పేమ సాఫల్యం' కథలో మధుకర్‌ 

-3 శా సేయ జ a x 
రేణుకను (పెమించి పెళ్ళి చేసుకున్నాడు. కట్నం తక్కువ అని పెద్ద వాళ్ళు 
అశు చెప్పినా, ఎదిరించి పెళ్ళి చేసుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగా 
ఎనిమిదేళ్ళు గడిపారు. వాళ్ళకు పిల్లలు లేరు. పిల్లలు కావాలని అత్తగారి పోరు. 
భిర్యాభర్తలు ఇదరూ డాకర చుటూ తిరిగారు 'ఫరిలిటీ సెంటర్‌ 'లో డాక్షర్ని 
కీ © టగా టల ట్‌ ట్‌ 

సందించిన తరువాత భర వీర్యంలో తగినన్ని సంతానోత్పత్తి కణాలు 
లేవని తెలిసింది. లోపం తనలోనే ఉన్నదని రేణుక అత్తగారికి చెప్పి ఆమె 
ఆగవాసికి గురి అయింది. ఎందుకలా చేళావని అడిగిన భర్తతో “నా భర్తను 
బయట పెట్టుకుంటానా? లోవం ఎవరిదైనా అది ఇద్దరిదీనూ. మిమ్మల్ని చిన్న 
బుచ్చితే నాకు బాధ కాదూ?” ఆంటుంది రేణుక, సంసార జీవితంలో భార్యా 
భరల అన్యోన్యతను యీ కథ ఆదర్శంగా నిలిపింది. 


240 1994 కథా సమీక్ష 


కె. వరలక్ష్మీ గారు 'గేప్‌' కథలో యువతి కాలాతీత వ్యక్తి. “డాడీ 
కెందుకు కోపం వచ్చిందో నాకు అర్థంకావడంలేదు. అమ్మ మ. 
కంటికి రెప్పలా "పెంచిన ఆయనకి తెలీకుండా నేను (పభాకర్ని _పేమించడ మే 
గాదు. పెళ్ళికాకుండానే “ఎబార్షన్‌' చేయించుకొన్నాను. పూర్‌ ఫెలో! | పెగ్నెన్సీ 
మాట చెప్పగానే హడలిచచ్చాడు (వభాకర్‌. దీంట్లో ఏముందని? కంట్లో నలుసు 
పడితే తీసుకోమా? నాన్నగారు నాలా ఎందుకు ఆలోచించిలేరో!'' అనుకుంటుంది. 


పాఠకులను “షాక్‌” చేసే ఈ కథలో విలువలను రచయ్యితి కూడ 
సమర్శిస్తున్న ట్లు తోచదు. అటువంటి యువతులున్న సమాజాన్ని గురించి హెచ్చ 
రిస్తున్నారనిపిస్తుంది. 


ఇంకా 'చితమైన బోర్డు" (డి. ఆర్‌. ఇంద), “ఇంతకీ నేనేమన్నాన.?” 
(వైశాలి, డి. ఆర్‌, ఇంద), “శ తువులెవరు?' (ఓల్లా) 'విము క్రి” (నీ. సుజాత), 
“స్మెల్స్‌ ఫర్‌ సేల్‌” (సీ. సుజాత), *విలువ' (ఇందగంటి జానకీబాల), “మనసి 
గుడ్డ' (కుప్పిలి పద్మ) కథలు కూడ ఉన్న తస్థాయిలో ఉన్నాయి. 


ఆం ధజ్యోతి దినపతీకలో వచ్చిన పి సత్యవతిగారి “చిన్నకథలో త్రీ 
వాదం” వ్యాసం విశేషమైన సమాచారాన్ని అందించడమే గాక ఎటువంటి 
శ్రీ వాదం ఆహ్వానించదగినదీ కూడ తెలియజేస్తున్నది. 


ప్యతికల మధ్య ఆరోగ్యకర మైన పోటీ పెరగాలి. అప్పుడింకా మంచి 
కథలు వస్తాయి. మంచి కథలను ఇంగ్లీమ, హింది మొదలై న భాషలలోకి అనువ 
దించగల సమర్థులకు తగిన (పోత్సావోన్ని తెలుగు విశ్వవిద్యాలయం వంటి 


సంస్లలు ఇవ్వాలి. శీ 
థి 


వో విశ్వ విద్యాలయాల్లో కథపీద, 
కథకులమిద 1994లో జరిగిన, 
జరుగుతున్న పరిశోధన వివరాలు 


ఉస్మానియా విశ్వవిద్యాలయము ( హైదరాబాద్‌) 
ఎమ్‌. ఫిల్‌, ! 
* “మినీ కఠ” (1971. 80) ఎ. స్వయంవభ పరిశోధకులు, 
పర వేకణ : డా॥ కె, కుసుమాబాయి. 
ణ్‌ “శ్వేతర్మాతులు - ఉత్తర తెలంగాణా ఉద్యమ చర్మిత' జె, నీరజ 
పరిశోధకులు. 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ ఎన్‌. గోపి. 
* 'సీమకథలు _ సామాబీకాంశాలు' పీ. రంగయ్య పరిశోధకులు. 
పర్యవేక్షణ : డా॥ ఎన్‌. స్వామి. 
పిహెచ్‌. డి, 
* 1910. 1960 మధ్య కథలలో స్రీ సమస్యల చి తీకరణ__ఎన్‌. రజని. 
పరిశోధకులు. 
పర్యవేక్షణ : డా॥ కె. కుసుమాబాయి. 
* వాకాటి పాండురంగరావు కథలు _ సమ్మగ వరిశీలన ఎల్‌. వి. 
విజయగౌరి పరిశోధకులు. 
పర్యవేశ్షణ : డా॥ కె. కుసుమాబాయి. 
* తెలుగు కథానిక. పాలిత పాత చితణ.జె, మురళీకృష్ణ పరికోథకులు. 
పర్యవేక్షణ : డా॥ వాసా (పభావతి. 
* తెలుగు కథ _ తెలంగాణా సామాజిక జీవిత చరిత ఎన్‌. జగన్‌ రెడ్డి 
పరిశోధకులు. 
వర్యవేశణ : ఆచార్య జి. చెన్న కేశవరెడ్డి, 
SK.16 


242 1994 కథా సమీక్ష 


శ తిరుమల రామచంద రచనలు _ సమ్మగ పరిశీలన 
=ఎ, రఘు పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ ఎల్లూరి శివారెడ్డి 
ణు ఉట 
* తెలుగు వారప్మతికలు - రచనాదోరణులు 
ఎా=వి.వి. రాంబాబు పరిశోధకులు 
పర్యవేక్షణ * ఆచార్య డా॥ ఎల్లూరి శివారెడ్డి 
౧ ౧ 
శ ధీలా వీరాజుగారి జీవితము, రచనలు వి. శరత్‌బాబు పరిశోధకులు 
పర్యవేశ్షణ * డా॥వన్‌, స్వామి 
ఈ తెలుగు కథానిక . [యాగాలు నీ బాలకృష్ణ పరిళోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ ఎల్లూరి శివారెడ్డి 
® a 
శ తెలుగు సాహిత్యం పె శరత్‌ |పభావం 
_-ఐ. వెంకటళమణ పరిశోధకులు 
పర్యవేక్షణ * ఆచార్య డా॥ ఎల్లూరి శీవారెడ్డి 
౧ a 


నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) 


ఎమ్‌.ఫిల్‌, : 
శ పోలాపగడ రాజ్యలక్ష్మి కథలు _-విజయరాజు పరిశోధకులు 
పర్యవేక్షణ : డా॥ బి. కృపాబారి 
పిహెచ్‌.డి. : 


* కొడవటిగంటి కుటుంబరావు కథానికలు _ విశేషణ 
శీ మతి డి. శారదాదేవి పరిశోధకురాలు 
పర్యవేక్షణ : ఆచార్య ఎస్‌. గంగప్ప 
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) 
ఎమ్‌.ఫిల్‌. : 
* విశ్వనాథ చిన్న కథలు _ పరిశీలన టి.కె, దివాకర్‌ పరిశోధకులు. 
పర్యవేక్షణ * ఆచార్య డా॥ రాచపాశిం చంద శేఖర రెడ్డి 


* తిలక్‌ కథలు _ పరిశీలన ఆన్న పూర్త పరిశోధకురాలు 
(1 
పర్యవేక్షణ * ఆచార్య డా॥ కొలకలూరి ఇనాక్‌ 


1994 కథా సమీక్ష స్తీ శ్రీ 


పిహెచ్‌.డి. : 


న 


ws ఇరవయ్యేళ్ళ తెలుగు కథానిక _ సామాజిక జీవనం, 
జి. (పభాకర్‌ వరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ రాచపాశెం చం, _దశేఖర రెడ్డి 
(1936. 45) ఒక దశాబ్ది కథానికలు _ సామాజిక జీవితం 
ఎన్‌. నారాయణస్వామి పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ రాచపాశెం చంద శేఖర రెడ్డి 
(1946.55) దశాబ్ది కథానికలు _ జనజీవితం 
=-ఐయపరెడ్డి పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ రాచపా?ెం చంద శేఖర రెడ్డి | 
(1956. ర దశాబ్ది కథానికలు _ సామాజిక జీవితం 
కె. శ్రీదేవి వరిశోధకురాబు 
పర్యవేక్షణ ; ఆచార్య డా॥ రాచపాశం చందశేఖరరెడ 
(1966.70) అయిదేళ్ళ తెలుగు కథానిక _ సామాజిక వాస్తవికత 
మద్దిలేటి పరిశోఢకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ రాచపాళిం చంద శేఖర రెడ్డి 
(1978.82) భారతీయ కథానిక _ భారతీయత (విపులప తిక ఆధారంగా) 
_-వవన్‌ చౌదరి పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ రాచపాశిం చంద శేఖరరెడ్డి 
కొడవటిగంటి కుటుంబరావు కథానికా శిల్పం 
జె. స్వరూపకృష్ణమూ ర్థీ వరికోధకులు 
వర్యవేక్ష : ఆచార్య డా॥ రాచపా?ం చంద శేఖర రెడ్డి 
(1971.75) అయిదేళ్ళ తెలుగుకథానిక _ సామాజిక జీవితం 
ధర్మారెడ్డి పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆదార్య డా॥ రాచపాశం చంద శేఖర రెడ్డి 
గోపీచంద్‌ కథలు _ వరిశీలన రామన్న పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ కొలకలూరి ఇనాక్‌ 
భారతీయ కథానిక - జీవిత చ్మితణ __ఆదినారాయణ పరిశోధకులు 
పర్యవేక్షణ : డా॥ ఎమ్‌ బుద్ధన్న 


244 1994 కథా సమీక్ష 


* తె. సభా కథానికలు _ పరిశీలన కృష్ణ వేణమ్మ పరిశోధకులు 
పర్యవేక్షణ * డా॥ ఎమ్‌. కె. దేవకి 
* హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 
mae: లక్ష్మీనారాయణ పరిశోధకులు 
పర్యవేక్షణ : ఆచార్య డా॥ కొలకలూరి ఇనాక్‌ 
తలుగు విశ్వవిద్యాలయం 
పిహెచ్‌, డి 
ఖ్‌ ఓహెనీ, తిలక్‌ల కథాకథన శిల్పం _జవహర్‌ లాల్‌ పరిశోధకులు 
పర్యవేక్షణ *: సీ. మృణాళిని 
* గోపీచంద్‌ మామ్‌ కథలలో అధీన నాయకుడు 
ఎస్‌. రాధాకృష్ణ వేరికోధకులు 
పర్యవేక్షణ : నీ. మృగాళిని 


1994 లో విడుదలైన కథా సంకలనాలు, 
సంపుటాలు 


* అధిషిక్రం: సంకలనక ర్త _ యండమూరి వీరేందనాథ్‌, వెల రూ. 36/ 
(పతులకు _ చరిత బుక్‌ ఎంటర్‌ |పయిజెస్‌, 13.101 పి అండ్‌ టి 
కాలని, డిల్‌సుభ్‌నగర్‌ , హైదాబాద్‌ _ 500 660. 

* ఒక తరం కథ ; సంకలనకర్ర _ కీ॥శే॥ డి. రామలింగం. వెల రూ, 
130/. |పతులకు . సాహిత్య అకాడమీ, రవీంద భవన్‌, 35 ఫిరోజ్‌ 
రోడ్‌, న్యూ ఢిల్లీ - 10001. 

* కథ '93 ; సంకలనం. వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ (పతులకు. 
కథా సాహితి, 164 రవి కాలని, తిరుమలగిరి, సికిం దాబాద్‌ . 500015. 

* కొతకథ : సంకలనకర్త _ వేదగిరి రాంబాబు. వెల రూ 50/. (పతు 
లకు _ శీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 1.8.59 /1/7, చిక్కడపల్లి, 
హైదాబాద్‌ . 5000 20 

* చదువుకథలు : సంకలనక ర్త _డా॥ కేతు విశ్వనాథ రెడ్డి. పోలు సత్యనారా 
యణ, వెల రూ 30/. (పతులకు _ ఎడ్యుశేషన్‌ ఫర్‌ స్టేట్‌ అడ్వ 
యిజరీ ఫారమ్‌, యూనివర్సిటి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా 
యూనివర్సిటి, హై|దాబాద్‌.7 

* ఇంకానా ఇకపై సాగదు: సంకలనం _ భార్గవీరావు. వెల రూ, 30/- 
(పతులకు విశాలాంధధ అన్ని శాఖలు. 

* మంచికథ: సంకలనకర్త - బీకోలు సుందరయ్య, వెల రూ. 50/. 
(ప్రతులకు _ “రంజని తెలుగు సాహితీ సమితి, ఏ.జి. ఆఫీస్‌, హ్మైదా 
బాద్‌ .5000 04. 

* స్రీవాద కథలు : సంకలనక ర్త _ ఎ.కె. పభాకర్‌. వెల రూ. 30/- 
(పతులకు _ సాహితీ సర్కిల్‌, 1.8.1/117, సూర్యానగర్‌, చిక్కడ 
వల్లి, హైదాబొద్‌.5000 20. 


246 


1994 కథా సమీక్ష 


సీమ కథలు (పునర్ము దణ) : సంకలనక ర్త - సింగమనేని నారాయణ, 
వెల రూ. 40/. _వతులకు విశాలాంధ అన్ని శాఖలు. 

అమ్మ పేరు చీకటి._విహాం వెల రూ 20/- _వతులకు : రచయిత, బ్‌ 
అన్నపూర్ణ అపార్ట్‌ మెంట్స్‌, రాంనగర్‌ , హైదరాబాద్‌ 

అట్లూరి పిచ్చేశ్యరరావు కథలు (పునర్ము[ దణ) వెల రూ 25/. (పతులకు 
విశాలాం[ధ అన్నిళాఖలు, 

ఆరుసారా కథలు, ఆరు చితాలు, ఆరుసారో కథలు, ఆరు మరోచితాలు 
రాచకొండ విశ్వనాథళాన్తి వెల రూ 50/- [పతులకు__చరిత |పచు 
రణలు, 25.115, నల్చకుంట, పాదాబాద్‌ - 500044 

ఆశలదీపం దూరి వెంకటావు వెల రూ 25/. (పతులకు డి వెంక 
(టావు, బ్‌.10.30 దాసన్న పేట, కళ్యాణమంటపం ఎదురుగా, విజయ 
నగరం _ 531202 

ఈ 'కాలమ్‌' కథలు.వేదగిరి రాంబాబు వెల తూ 20/.. (పతులకు- 
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 1.8.59,/1/7 చిక్క డవల్లి, హైదరాబాద్‌ 
500020 

ఎరలైటు._వుప్పల నరసీంహం వెల రూ. 30/. |పతులకు _ విళా 
లాంధ అన్ని కాఖణు; నవయుగ బుక్‌ హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుగా, 
కాచిగూడ, హైదాబాద్‌ 

కస్తూరివేదగిరి రాంబాబు, మైనంపాటి భాస్కర్‌, పి. వి, ఆర్‌. శివ 
కుమార్‌, |పతావ రవిశంకర్‌, పీ. ఎస్‌. నారాయణ, తులనీ బాలకృష్ణ, 
వెల రూ 20/.. |పతులకు _ శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 1.8.59) 
1/7, చిక్కడపల్లి, హైదాబాద్‌ . 500020. 

కుంకుమరేఖ ___ఐతా చందయ్య వెల రూ 35/.. |పతులకు బళా 
లింగమూర్తి, ఇంటి నెం 4.4.11, శేర్‌ పురం, సిద్ధి పేట - 502102 


కురిసిన మబ్బు వల్లూరి శివ పసాద్‌, వెల రూ. 25/., (పతులకు _ 
అమరావతి పట్టి కేషన్స్‌ సాయిబాబారోడ్‌, గుంటూరు . 522001. 


కొడవటిగంటి కుటుంబరావు కథలు, 1, 2 భాగాలు, వెల ఒకొ,క్క-టి 
రూ. 45/., |పతులకు _ విశాలాంధ్ర అన్ని శాఖలు, 


1994 కథా సమీవ 247 


* కొత్త చదువు..చకవేణు, వెల రూ. 10/., |పతులకు . నవోదయ 


బుక్‌ హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్‌. 
* కేతు ఏశ్వనాథ రెడ్డి కథలు (పునర్ముదణ), వెలరూ 40/. |పతులకు _ 


విశాలాంధ అన్ని శాఖలు, 


* గూడుచాలని సుఖం__పురాణం క్రీనివాసకాన్రి, వెల రూ. 30/_., 
[పతులకు._ పురాణం పబ్లికేషన్స్‌, 8.1. 12/15డీ, మార్కెట్‌ స్టీంట్‌ ; 
సికిం దాబాద్‌ - 500003. 

* చివరికి మిగలనిది._ఎన్‌. తారక రామారావు, పతులకు - అరుణ 
పబ్లిషింగ్‌ హౌస్‌, ఏలూరు రోడ్‌, విజయవాడ, 

* బీవిత చి తం__ పుప్పాల కృష్ణమూర్తి, వెల రూ. 12/., (ప్రతులకు ప 
పి, మట్టవల్లిరావు, లింగాగిరి _ 508204, హుజూర్‌ నగర్‌ మండలం, 
నల్గొండ జిల్లా. 

* దీవని._డా॥ వి. చంద శేఖరరావు, వెల రూ. 22/., (పతులకు _ 
విశాలాంధ అన్ని శాఖలు, 

* తులసి కథలు (పునర్ము[దణ) =బాగంటి తులసీ, వెల రూ. 20/. 
(ప్రతులకు _ విశాలాంధ అన్ని శాఖలు, 

* తిలదానం__రెంటాల నాగేశ్వరరావు, వెల రూ. 16/., (ప్రతులకు 
అమరావతి పబ్టికేషన్స్‌, సాయిబాబా రోడ్‌, గుంటూరు _ 1, 

* దివో స్వప్నాలలతో ముఖాముఖి___మునిపల్లె రాజు, వెల రూ, 50/_ 
(పతులకు . విశాలార్యధ అన్ని శాఖలు. 

* ది బెస్టాఫ్‌ యండమూరి వీరేందనాథ్‌ కథలు. వెల రూ 35/. (వతులకు 
ఎమెస్కో-బుక్స్‌, అంధ్యపదేశ్‌ బుక్‌ డిస్ట్రిబ్యూటర్స్‌, ఏలూరు రోడ్‌, 
విజయవాడ - 50002. 

% పెద్దిభొట సుబ్బరామయ్య కథలు (పునర్ముదణ), వెల రూ 50/. 
(పతులకు___ విశాలాంధ అన్నిళాఖలు. 

* పవాహం __వివినమూర్తి వెల రూ 36/. వతులకు._ ఆర్‌ కె, 
వల్దికేషన్స్‌, ఇంటి నెం. 10.7.38/2, రామ్‌నగర్‌, విశాఖపట్నం _ 
530002 


248 


1994 కథా సమీక్ష 


పాదాభివందం యామినీ సరస్వతి, వెల రూ 30/- (పతులకు._ 
విశాలాంధ అన్ని శాఖలు 

బలివాడ కాంతారావు కథలు, వెల రూ 25/ |పతులకు __విశాలాంధ 
అన్ని శాఖలు 

బీ.వి. రమణరావు కథలు, వెల రూ 50/. పతులకు - క థాంజలి 1.8.34 
చిక్క_డపల్తి, హైద్రాబాద్‌ 500020 


మధురాంశకం రాజారాం కథలు రెండవ భాగం. వెల రూ 50/. పతులకు 
విశాలాం ధ ఆన్ని శాఖలు 

మనసుకో దాహం _కుప్పిలి పద్మ వెల రూ 25 /పతులకు . మాతాపబ్ది కే 
షన్స్‌ ఎస్‌,201, విజయలక్ష్మి అపార్ట్‌ మెంట్స్‌, స్టాట్‌ _61, మెఠాడిస్ట్‌ 
కాలని, బేగం పేట, హాదా బాద్‌.500016 

మిట్టూరోడి క్షతలు.నామిని సుబహ్మణ్యం నాయుడు, వెల రూ 20/. 
(పతులకు.నవోదయ వబ్లిషర్స్‌, ఏలూర్‌రోడ్‌, విజయవాడ.520002 


రంగులు _ బోయ జంగయ్య |పతులకు _ బోయ జంగయ్య, చేతన 
కా టేజ్‌, నల్లగొండ 508001 


లచ్చుమయ్య కథలు _ పోలవరపు కోటేశ్వరరావు వెల రూ 30/- 
(పతులకు._పిశాలాం ధ అన్నిశాఖలు 


లవ్‌ స్టోరీస్‌. య్మరం శెట్టి శాయి, వెల రూ. 35/. |[పతులకు-చరిత బుక్‌ 
ఎంటర్‌ పయిజెస్‌, 13.101, పీ అండ్‌ టి. కాలని, హై దాబాదు.500606 


వయసు కథలు _ వేదగిరి రాంబాబు, వెల రూ. 20/- (పతులకు-_ 
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 1.8.59/1/7, చిక్కడపల్లి, హైదా 
బాద్‌.500 020. 

వ్యంగ్య కవనాలు - కవనశర్మ, వెల రూ. 54. |పతులకు . వాహిని 
బుక్‌ (టస్ట్‌, త5_54.6, అఆబిన్‌నగర్‌, విశాఖపట 0-530 016. 

విము క్రీ _ వేదగిరి రాంబాబు, మైనంపాటి భాస్కర్‌, వెల రూ. 30/. 
(ప్రతులకు _ శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 1.8.59/1/7, చిక్కడపల్లి, 
హె దాబాదుర్‌00 020, 


1994 కథా సమీక్ష 249 


* వాకాటి పాండురంగరావు కథలు _ వెల రూ. 70). (వతులకు . విళా 
లాంధ అన్ని శాఖలు, 


* . నిందూరం . శారదా ఆశోక వర్దన్‌, వెల రూ, 20. (పళులకు _ దీపిక 
(పచురణలు, స్పాట్‌ నెం. 702, బ్రాక్‌ ఎ, అమర్‌ చంద్‌శర్మ కాం పైక్స్‌, 
ఎస్‌ పి. రోడ్‌, ఈస్ట్‌ మారేడ్‌ పల్లి. సీకిం దాబాద్‌.500 003. 

శ  సెలవయింది _ గంధం యాజ్జ్ఞవల్క్య్యశర్మ, వెల రూ. ౯డీ/. (పతు 
లకు _ వాహిని బుక్‌ ఓస్‌, 45.545, అబిద్‌ నగర్‌, విశాఖపట్నం. 
530001. 


* హారికులు కుశలమా మధురాంతకం రాజారాం, వెల రూ. 40/. 
[పతులకు _ విజయబుక్‌ (టస్ట్‌, కె ఏ. ఆర్‌. బిల్డింగ్‌), కారల్‌ మార్క్స్‌ 
రోడ్‌, విజయవాడ . 520010. 


హ్యూమరా లజి మెగాఎడిషన్‌ --యరం కెట్టికాయి, వెల రూ. 7/5. 
(పేతులకు.శవసాహితి బుక్‌ హౌస్‌, ఏలూరురోడ్‌, విజయ వాడ_520002. 


* బుచ్చిబాబుగారి కథా సంపుటాలు జ్ఞాన నేతం, నిరంతర |తయం, 
మేడమెట్టు, తడిమంటకు పొడినీళ్ళు, తీర్పు చేసినవాడికి శిక్ష, నన్ను 
గురించి కథ |వాయవూ?, కలలో జారిన కన్నీరు _ ఏడు సంపుటాలు 
ఒక్కోటి వెల రూ. 30/. (వచురణ పల్లవి పబ్లికేషన్స్‌, ఏలూరు రోడ్‌ 

(4 ౧ ౧ 
విజయవాడ _ 520002. 

* గోపీచంద్‌ కథలు _ (పచురణ _ పల్రవి పట్టికేషన్స్‌, ఏలూర్‌ రోడ్‌, 

విజయవాడ, 


* కథా శీల్పం. వల్పంపాటి వెంకట సుబ్బయ్య, వచురణ.విళాలాం ధ. 
4 కథాసదస్సు - కొత్త కదలిక : సంకలనక ర్త __ వేదగిరి రాంబాబు 


వెల రూ. 25/- (వతులకు శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 1.8-59 [1/7 
చిక్కడపల్లి, హైదరాబాద్‌ - 500020. 

ణి తెలుగుప తిక లు __రోరణులు, వేదగిరిరాంబాబు, వేదగిరి క మ్మూని 
శేషన్స్‌, వెల రూ. 20/-. (పతులకు శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌, 
1.8.59/1/7, చిక్కడపల్లి, హైదాబాద్‌ - 500020. 


250 


1994 కథా సమీక్ష 


విశాలాంధ, పల్లవి (వచురణ సంస్థలు కథా సంపుటాల (వచురణద్వారా 
కథకి అందిస్తున్న సహకారం హర్షించదగింది విశాలాంధ అన్ని శాఖల్లో, 
హాదాబాద్‌ కాచిగూడలోని నవోదయలో అన్ని కథా సంపుటాల్ని 
అమ్మకాని కుంచడం కూడా గమనించతగ్గ విషయం, (1994లో వచ్చిన 
ఈ కథా సంకలనాల, సంపుటాల పట్టిక సంపూర్ణమని మేము భావించడం 
లేదు. మేము ఏ పేరయినా వదిలేస్తే అది తెలీకేగాని ఉద్దేశపూర్వకంగా 
కాద, కాబట్టి ఈ సంవత్సరంలో విడుదలవుతున్న పుస్తకాల వివరాల్ని 
మాకిస్తే వచ్చే సంవత్సరం సమీశా పుస్తకంలో ఇలాంటి వట్టికను సంపూ 
రంగా ఇవ్వగలమని విశ్వసీసున్నాము.) 


1994 లో కథల పోటీలు- 
విజెతలు 


అనంతపురంజిల్లా రచయితల నంఘం నిర్వహించిన “రాయలసీమ 
హింస కథల పోటీ’ ఫలితాలు ; 

మొదటి బహుమతి గెల్చుకున్న కథ ఇసక 

రచన : సడ్డపల్రి చిదంబర రెడ్డి 

రెండవ ఐహుమతి గెల్చుకున్న కథ '“ఎలిగే పెద్దోళ్ళు నలిగే సన్నోళ్ళు' 
రచన ; పి. రామకృష్ణారెడ్డి 

మూడవ బహుమతి గెల్చుకున్న కథ కెంపు’ 

రచన : టి, రాఘవేందరావు 

కన్ఫొలేషన్‌ బవుముతులు 

దాదాహయత్‌. తుమ్మల రామకృష్ణ కథలు 

ఆంధధ(పభ దినప్మతిక ఆదివారం అనుబంధం కథలపోటీ వివరాలు : 
[పథమ బహుమతి పొందిన కథ '“ఎ(రమేఘం' 

రచన: “వేద్య పభాస్‌' 

ద్వితీయ బహుమతి పొందిన కథ “ఒక్క వానచాలు' 

రచన ; నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 

తృతీయ బహుమతి పొందిన కథ 'ఉప్పెని 

రచన : డా॥ వారువల్లి చక్ర పాణిరావు 

(పోత్సాహక బహుమతులు పొందిన కథలు : 

ఆలవ ర్తి రామకృష్ణ “ఎలుకలు? పినాకిని “మగతోడు” 

అంధ (పభ నచి ఈ వారస తిక జన్మదిన కథలపోటీ ఫలితాలు: 
మొదటి బవుమతి ఇవ్వలేదు. 


252 


1994 కథా సమీశ 


రెండవ బహుమతులు రెండు కథలకిచ్చారు. జొన్నలగడ్డ సుబహ్మణ్యం 
గారి “పాము గంటెడు గౌరునాయుడుగారి 'బతుకాకు' 
మూడవ బహుమతి కథ 'సృష్టిక ర్హ ఆవేదన 
రచన : డా॥ కాలువ మల్లయ్య 

౧ 
[పోత్సాహక బహుమతులు రెండు కథ లకిచ్చారు. శ్రీకాంత్‌ గారి 
“రిరిగిరానిది*, డి. ఆర్‌. ఇందగారి 'ఆరి' 
విపుల మానపతిక 200 నంచికలు వచ్చిన నందర్భంలో కథల పోటీ 
నిర్వహించారు. కానీ ఈ పున్తకం తయారయ్యే నాటికి ఫలితాలు 
ఇంకొ రాలేదు. 
స్వాతి మానపతిక కథల పోటీ ఫలితాలు ; 
మొదటి బహుమతి పొందిన కథ “పావు రచన : జింబో 


రెండవ బహుమతి పొందిన కథ “నేలతల్లి 

రచన : డా॥ కాలువ మల్లయ్య 

మూడవ బహుమతి పొందిన కథ 'సావితి' రచన : రసరాజు 
రెండో దశాబ్దంలోకి అడుగిడిన నందర్భంలో స్వాతి నపరివార 
పతిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు: 

మొదటి బహుమతి పొందిన కథ “పెద్దలను గౌర వించవలెను” 
రచన ; రమాదేవి, జాని 

రెండవ బహుమతి పొందిన కథ “సంతోష చందశాలి 

రచన : వరీనియా 

మూడవ బహుమతి పొందిన కథ “ఇంటింటి కథి 

రచన : శ్రీమతి పీవి. రత్నా సుబ్బారావు 

ఆంధభూమి నచి|తవారప తిక కథలపోటీ బహుమతులు : 
మొదటి బహుమతి పొందిన కథ “పాపం! పాప (ojll 

రచన : బీనా 

రెండవ బహుమతి పొందిన కథ హాపీ బర్త్‌డే" 

రచన : ఆరె పద్మజా చౌదరి 


1994 కథా సమీక్ష బ్‌ 


* మూడవ బహుమతి పొందిన కథ “కాంక్రీట్‌ జంగిల్‌ ' 

రచన : పురాణపండ రంగనాథ్‌ 
న కన్సొలేషన్‌ బహుమతులు పొందిన కథలు 

పొట్టిముత్యాల వనజ కాలిన పేగు, 

ఎస్‌. మోహనహరి ఆ'శోక' వనం, 

ఆంధభూమి నచ్చితవారవతిక '|పేమ' కథలపోటీ ఫలితాలు: 
* ఫస్ట్‌ పయిజ్‌ స్టోరీ 'పేమంటే ఇదా? ఇదా? రచన ; స్కుపజ 
* సెకండ్‌ పయిజ్‌ స్టోరీ “పేమ రహస్యం రచన : డా॥ అండు 
జ థర్డ్‌ (పయిజ్‌ స్టోరీ నేన; (పేమ జ్జ నువ్వు పురువుడు' 

రచన ; డా॥ వెంకటలక్ష్మి 
* ఫోర్త్‌ (పయిజ్‌ స్టోరీ 'ముద్దు' రచన : బి. రమణీ (పభాకర్‌ 
* మూడు కన్ఫోలేషన్‌ బహుమతులు 

వసుంధర “పరస్పరం౦' 

సింహ్మపసాద్‌ “ముందే కూసిన కోయిలి 

ఎమ్‌. సాయిరెడ్డి 'థిల్‌' 

ఆం ధభూమి నచితవారప తిక “ముడుపు కథల' పోటీ ఫలితాలు; 

* మొదటి బహుమతి పొందిన కథ “ఆ.కలీ.నీ పేరు రాశ్షసా!' 

రచన : డా॥ మహమ్మద్‌ సాబిర్‌, డా॥ కె. (పతాప్‌రాజ్‌ 
* రెండవ బహుమతి పొందిన కథ “ఆవాహన' 

రచన: చల్తా సుబహ్మణ్యం 
* మూడవ బహుమతి పొందిన కథ 'ఆత్మ' రచన: చిమ్మని మనోహర్‌ 
* నాలుగో బహుమతి పొందిన కథ ‘డేర్‌ డెవిల్‌! 

రచన : బొమ్మ దేవర నాగకుమారి 
* కన్ఫొలేషన్‌ బహుమతులు పొందిన కథలు: ఎన్‌. మోహనవారి కథ 

'సమాధి', ఈతకోటరామారావు “దయ్యాలున్నాయి.” 

జాగృతి దీపావ? హాన్యకథల పోటీ ఫలితాలు : 
* మొదటి బహుమతి - ఎవ్యరికీ ఇవ్వలేదు 


1994 కథా సమీక్ష 


రెండవ బహుమతి పొందిన కథ 'ఉభయతారకం' 
రచన : గిడుగు రాజేశ్వరరావు 

మూడవ బవుమతి పొందిన కథ “దృష్టిదోషం” 
రచన : ఎమ్‌. సీ. శివశంకరళాన్ర్రి 


(పోత్సాహక బహుమతి కథలు: కె. ఆర్‌. కె. మోహన్‌ 'ముప్పు తెచ్చిన 
మూడు (వశ్నలు' 
శ్రీమతి రాధాచలపతి కథ ' పెళ్ళికొడుకు అలిగాడు' 


కథా అవార్డులు 


కేంద సాహిత్య అకాడమి అవార్దులు : 
a 


1989.90 లో భరాగోగారి “ఇట్టు మీ విధేయుడు” 

1993.94 లో మధురాంతకం రాజారాంగారి కథలు: 

విశ్వవిద్యాలయం కథా సంపుటాల అవార్డులు 

1989.90 హిత శ్రీగారి 'కథా మంజూషిక' 

1990.91 చాగంటి తులనిగారి ‘తులసి కథలు” 

1991.92 శీలా వీ రాజుగారి “ఢీలా వీరాజు కథలు” 

1992.93 పెద్దిభొట్ట సుబ్బరామయ్యగారి “పెద్దిభొట్ల సుబ్బరామయ్య 
కథలు” 

1993.94 కేతు విశ్వనాథ రెడ్డిగారి “కేతు విశ్వనాథరెడ్డి కథలు" 

1994 కొండేపూడి శ్రీనివాసరావు స్మారక అవార్డు ఢీలా వీ రాజుగారికి 
పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం బలివాడ కాంతారావుగారికి 
జ్యేష్ట లిటరరీ అవార్డు - వంశీకృష్ణ కథలు (కథా సంకలనం), శ్రీరమణ 
“బంగారు మురుగు” (కథ, 

రావిశాస్త్రి స్మారక సాహిత్యనిధివారి సాహితీ పురస్కారం _ మునిపల్లె 
రాజుగారికి 

1994 ఆఖరులో (పకటించిన చాసోస్పూ ర్తి అవార్డు.మహీధర రామ్మోహన 
రావుగారికి 

నూతలపాటి సాహితీ సత్కారం పొందిన కథాసంపుటాలు: 

1978 ఆర్‌. వసుంధరాదేవిగారి 'గాలిరథం.' 

1981 అల్లం శేషగిరిరావుగారి “మంచిముత్యాలు.' 


256 1994 కథా సమీక్ష 


* 1984 ఆర్‌. ఎస్‌. సుదర్శనంగారి “మధుర మీనాక్షి.” 
ఈ 1987 వుష్పల నరనీంహంగారి “తిరగబడ్డ భూమి.” 
* 1990 చిలుకూరి దేవప్యుతగారి “ఆరు గ్లాసులు.” 
* 1993 మునిపల్లె రాజాగారి “మునిపల్లె రాజు కథలు.’ 
గోపీచంద్‌ అవార్డు - 
* 1994 వాకాటి పాండురంగరావు. 
(ఇంకా కథా అవార్డులుం టే, ఆ విషయాల్ని తెలిజెయ్యవలసిందిగా 
కోరుతున్నాము.) 


